


తాళ్లపొక పదసాహిత్సం - సంపుటం - 19 


శృంగార సంకిర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవప్టానములు 
11098 


0. ౧69౦౮3 56/6; - 551 


'ప్రథమముద్రణ : 1977 
ద్వితీయ ముద్రణ : 1998 


(ద్ర తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


ప్రతులు : 2000 /. చ 





వెల : రు. 29-00 


ప్రచురణ ; 
శ్రీ గ4.4.౧. వినాయక్‌, !.&.6. 
కార్యనిర్యాహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు . . .. - 
తిరుపతి. . ఉదక]... 





ముద్రణ న 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం ప్లే 
ఆంధ్రప్రదేశ్‌ 


విస్త్సపము 
ఇందరికి అభయంబు ల్‌) బేయి 
కందువగు మంబిబంగారు చేయి ॥ 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్మాన్ని, 
తత్త్యాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంకీర్తనలుగా రచించినవాడు. తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంక్షీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు ట్రఃశః 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తొళ్లపాక[గ్రామం, " .. 
(క్రీ:శః 15వ శతాబ్దంలో వైష్ణవమత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్చరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవార్తు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. య. 
తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
"పెదతిరుము అయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అరిలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంక్షీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం '్రీ॥4; 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి క్రీశ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్తీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. ఫ్‌ 

తిరుమల తిరుపతి దేవస్థానములవారు ్రీ॥శ॥ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీ॥; 1922 సంవత్సరం నుండి 
(శ్రీశః 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

_ 1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 

తాళ్లపాక కవుల సంక్తీర్తనలను వ్రాతప్రతుల్లో (వ్రాయించట్లానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంక్షీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార పంక్షీర్తవలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. | 2 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంల్‌ నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
-పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సం ర్తృనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


షా 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక వ రరను జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ప.టి. జగన్నాధరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంక్షిర్తనలకు మా 
విశేషవ్వాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సాహితీవెత్తలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్త వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే. విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది, 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంక నలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది. 

ప్రధమతః తాళ్లపాక కవుల సంక్రర్తనలను సమ(గ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేళ్ళర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వంకటేశ్చర ప్రాచ్య పరిశోధనాసంస్థ శ్రీ 
వేంకటేశ్చర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
)/ ..౯౧ 0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. 

(ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

|.1..2. వినాయక్‌ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ణవేఐక 


(శ్రీఃశ। 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంక్షీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంక్షీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్యాన్ని ఎన్నోవేల సంక్షీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్ష్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కర్తించారు. శరణాగతి తత్త్యాన్ని ప్రబోధించారు. 

'్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్షీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంక్షీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్వ మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు.  ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్యాన్ని అనేక జానపద'గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంథిక, శిష్ట్యావహారిక, వ్యావహారిక భాషాతైలులలో సంస్కృతాం(ధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్చరముద్రాంకితాలు. "వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తొళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంక్షీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలు ఆంధ్ర ్రదేశ్‌లోనే కాక, ఆం(ధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 

. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది." అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయ(ప్రదంగా నేటిక్‌ 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంక్షీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్టాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్చవిద్యాలయాల 


ఛో 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్చవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్చింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ట నానాటిక్తీ పెరుగుచున్న 
(ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవళ్యకత 
ఏర్పడింది. 

పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి.  పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. _ తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్ధతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము[ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది, 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచం(ద్రరాజుగారికి, మరియు ధర్మక్యరృత్వమండలి సభ్యులకు మా హార్ధిక కృతజ్ఞతాంజలి. 

ఈ సంపుటాల 'ముద్రణకు. అధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎకికె.ఆర్‌.వినాయక్‌ |.గ.5. గారికి కృతజ్ఞతాంబలి. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ (ప్రణాళికరూపాందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్తు, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం, శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్చర (ప్రాచ్య పరిశోధనాసంస్థ 
శ్రీ వేంకటేశ్చర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 1/4... 2౧:౦ గారికి (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్చర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ము(ద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు, 

డొ మేడసాని మోహన్‌ 14.4. ౧౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


అధ్యాత్మ సంక్షీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 
శృంగొర సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్రీర్తనలు 
శృంగార సంక్తీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


మునుపటి 
సంఖ్య 


10411స2భాగొలు) 
గ్ష2 
డ్తీ 
13 
క్షత 
115 
16 
[7 
18 
[9 
20 
21 
22 
23 
2డీ 
25 
26 
27 
28 
29 


ఇప్పటి 


సంఖ్య 


"౨ 0౦0౦ ౩ 6౮ ౮౩౭ ల ౧౫ 4 


ఖాన బావ సాల గన సన సాన సాతి హైన య 
ఐపి ప కప క 3 క9౪ఇభ న భన ౫౬ 


సంక ర్తనాచార్యుని 


తాళ్లపాక అన్నమాచారు ల 
లు 





శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 


(“శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
“శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంక్తీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేళ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన క్రమ సంఖ్యలు ఈ 
ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినది. ఈ మార్పును సహృదయ పాఠకులు 
గమనించగలరు. 


పీఠిక 
ఆక్మానం నాయికాం కృత్వా రచనాం రనవాషినీమ్‌ | 
ఆర్బయద్వేంక పేశాయ యః కృతీ తముపాన్నహే ॥ 


ఇర్నవై నాల్గవ సంపుటమున, ఇకమీదట (వతిసంపుటమునను 
ఒక్కొక విషయమును గూర్చి చర్చించుటకు సంకల్పించినట్టు మనవి 
చేసనియుంటిని. భాషామ ర్యాదలకు, భావనంపదలకు, అలంకార 
విశేవములకు, తాళ్ల పాకకవులవాజ్బయ రాశిలో వెలితి కానరాదు, 


ఈ సంపుటమునందు ముఖ్యముగ క్షే అనుస్వారము, ది రాగి 
"కేకులవాతలో కొన్ని విశేషములు అను అెండంళములను గూర్చి 
యథామతి సం్రగహముగ ముచ్చటింపదలచితిని, 


కే అనుస్వారము 


ఈ అనుస్వారమును చర్చించుటకుముందు డీనికి పూర్వరూప 
మైనవర్థములనుగూర్చి కొంత విచారింపవలసి యున్నది. మూల-_ 
రూపములను చర్చించునపుడు కొంత దీర్ష్మప్రస్తాపనగూడ అవసరమే, 


పాణినీయ వ్యాకరణమున లఘు గురువులను నిరూపించుచు, 
ల (వాస్వం లఅఘు* 1_ఉఓ10 “*సనంయోగే గురు టే! 
“ దీర ౦చ*' 1412 అని సూ త్రించియున్నారు. దీనివలన, 
(6 పలి వంటి వర్ణములు అఘువులని “అన్య లో క్రీగీతలు 
గల వర్షములు గురువులని, అశ్లే ॥ పారావార?' లో దీర ము 
అన్నియు గురువులని శేలుచున్నదీ: గురులఘు నిర్వచనము ఛాంద 
నులకు (ఛందళ్శా స్త్ర జ్ఞులకు) (ప్రధాన మైనను వారుగూడ కొంత 
చరకు వ్యాకరణము ననుసరించియే సాగించినారని తోచుచున్నది. 
అందువలన ఈ గురులఘు విషయమున వ్యాకరణశా స్త్రమునుగూడ 
'ప్రస్తావించితిని. వై శాస్త్రమును గురిగా చూచితి మేని *సంయమి*” 


వంటిపదములలో నున్నతో గూడిన 'సం' అనునది గురువగుటకు 
వ్యాకరణములోఆధార మగవడదు, కాని ఛందళ్ళా(స్త్రకర్తలు, 
ళ్లో॥ “ోదీర్చం నంయోగపరం తథా ప్లతం వ్యంజనాంత మూష్మాన్లం। 
సానుస్వారం చ గురు క్వచిడవసానేఒపి లభ్వు న్యమ్‌ ॥” 
(ఫిం-సూ-1-ఏ 
అని వాకొని యున్నారు. దీనికి గూడ యేదో వ్యాకరణ సంబం 
ధము కలదని భావన, నిరాభారముగ వట్టి మర్యాదపాటగ 
ఇభాందసులు చెప్పియుండరు గచా! 


అనుస్వారముతో కూడిన 'సంయమి* వంటి పదముల స్వరూ 
వమును విచారింతము. 'నమ్‌ 1. యమి' అనునప్పుడు ".మోఒను 
స్వారః ” 8_€-బికి అనునూ తముచే మకార మనుస్వారమై 
'"సంరయమి'* గా మారుచున్నది. ఇస్తే సంవాద నంబంధాదులు. 
సంస్కృృతముననై నచో 'హరిమ్‌ - వందే? ఇళ్యాదులలో "హరిం 
వందే” ఇత్యాదిగ మారుటయు వై నూత్రప్రభావ మే. ఇది నిత్య 
సూత్రమే; కాని, యీనూ తముతో మకార మనుస్వారముగ 
మారనిపకమున! ' సమ్యమి ' ' సమ్వాద' ఇత్యాదిగ రూపము లుండ 
వలసివచ్చుగచా. అప్పు డజాసకారము సంయోగపరము కావున 
“అనంయో గే గురు” అను సూత్రముచే తప్పక గురువు కాగలదు, 
అందువలననే మకారస్థానీయ మైన అనుస్వారమును గూడ సంయు 
కృముగ భావించి చానికి ముందున్న వర్ణమునకు గురుత్వము 
ఘటి. చియుందురు. అశ్షే "అన్‌ ౨ కితఈః * శామ్‌  ఈ' ఇళ్యాది 
'యేకపదములుదును “నళ్చాపదా న్తస్య రులి” 8ఒలి_24 అను- 
నూతముచే నకార మకారములు నున్నలుగనూరి ' అంకిత' ' శాంత! 
వంటిరూవపములు కాగా, “ అనుస్వారనస్య యయి పరనవర్ణ ః” 
8.4_58 నూత్రముచే పరనవర్షమువచ్చి 'అజ్కిత' 'ళాన్త' 
ఇత్యాదిగ సంస్కృతమున రూపము లగుచున్నవి. 
“ల “అంధధ్రామీరతత్వము? లో పాడి-వేంకటస్వామిగారి వాదమిది 


అనునాసికాతర సంయోగమున్న స్థలములుదంతట సున్ననే 
పొటించి ' అంకిత” ' శాంత” ఇళ్యాదిగ్యవ్లాయుట మన తెనుగువారి 
_సంప్రదాయము. దీనికి *" యయితద్వర్గాన్నః * ((పాకృతపకాశము 
శ!) అను వె వై కల్పిక సూ శము ఆధారమని శెప్పటయు కలదు, 
దింద్రుల్‌ ? (శర) ( పాఠళ్ళృతమణిదీపిక ) అను నూత్రముశందలి నిత్య 
విధి కారణమనుట బాగుండునేమో ? ర్థ్‌ ఆ అజ్కిత * ' కాఖ్బన * వంటివి 
* అంకిత * "కాంచన * ములుగామారుటకు వై ప్రాకృతపద్దతినే మన 
"తెలుగువారు అవలంబించి యుందురు. వై నిరూపించినకారణ 
ములతో వ్య స్త సమస్త పదములయందు అనుస్వారమునకు ( బిందు- 
వుకు), సాధారణముగ మూలరూపములోని అనునాసికావరములు 
కారణములగుచున్నవని ేలినది. 


ఈ బిందువు మన తెలుగు జబాసలో సిద్ధ, సాధ్య, ఖండా ఖండ 
[(9 (ఎ. శేదములతో నుండుట మరీ వినోదకరము. నిద్ధ 
బిందువుగల పదములందు దానిమూలరూప మందలి అనునాసికామ 
రమును మాత్రము పరిశీలించినచో చాలును. మనతెనుగునకు 
సంస్కృత, (పాకృత, తమిళ, కన్నడపదములు మూలరూపములగు 
టచే, వానిలో అనునాసికాడరమున్నచో వానినుండి బుట్టిన మన 
"'శనుగుపదములందు, యభథాళా(స్త్రముగ నున ష్న లరసున్నలు ఏర్పడి 
యుండును. పదాద్యతరములవై సున్న లరసున్న లేర్చడునపుడు, 
పచాద్యతమరము లఘువైనచో దానివ్నై వచ్చు సున్న నిండుసున్న 
గను, పదాద్యతరము దీర్షమైనచో దానివై వచ్చుసున్న అరసున్న 
గను, తక్కినస్థలములయందు వచ్చుసున్న ఉభయాత్మకముగను ఉండుట 
మన తెనుగుశా స్త్ర సంప్రదాయము. ఉదా: '"దణ్ణః* సంస్కృతము” 
'దంటు*' తెలుగు, ' కార్జుః' సంస్కృతము “కాండ, తెలుగు. 
ఇన్లు తమిళమునందుగూడ సంస్కృతము నందువలె సున్నలకు 
బదులుగ అనునాసికాతరసం యో గముతో (వ్రాయుటయే పద్ధతిగా 


నబడుచున్నది కావుననే ఉదా: 'ఉరోబ్లల్‌ * అను తమిళ 
వదము ''రో.కలి* గా “శేర్డు! అనునది ' చేందు'* గను “ఆన్‌ దో? 
అనునది 'ఆ(దో(5కి గను, అశ్లే 'దా.టు' అశు కన్న డపదము 
'దాంటు,'. 'దూంటు*. 'చూంటు, గ మారుట గు ర్రింపదగిన 
విషయము, 


ఇక్కడ ఒకవిషయము విచారింపవలసియున్నది. మూల 
పదములలో అనునాసికాకతరములు లేకపోయినను తద్భృవములలో 
అనుస్వారములుండుట, మూలఅసంస్కృతశములో ' అనునాసిక్క అను 
స్వార ' అకరమున్నను తద్భవములలో అనుస్వారము లేకుండుటయు 
వై సీద్ధాంతమునకు విరుద్ధముగ తోచుచున్నది. “వక్ర! శబ్దము 
“వంకర'*' గా, “స్తీ! శబ్దము ' ఇంతి” గా "కతి శబ్దము 'చంక'* గా 
న్యూరునపుడు ఈ విరోధము స్పష్టముగ తెలియుచున్నది. కాని 
“వక శబ్దము వంటి వానిలో అనుస్వారమును * వ(కాదిషు?? 
(ప్రా ప్ర 4-3లి సూతముతే (ప్రాకృతవైయా కరణులు సాధిం 
చిర. దానినే మనవారాదరించిరి, "ఇంతి" శబ్దములో (భ్రాంతి 
చేతను'చంకిలో భ్రాంతి-వర్ణ వ్యత్యయములచేతను బిందువులు సాధించు 
చున్నారుగదా! అనుస్వార, అనునా సికములు గల్లిన "మాంసాది* 
శబ్దములు తద్భవములలో అవి లేకుండ (వయోగించుటను "మాంసా 
దిషు వా*” (పా, ప, 416) అనుసూ (త్రముచే (ప్రాకృతవై. యా 
కరణులు, సమర్థించిరి 

“సిద్ధ సాధ్య ఖండాఒఖండ విందు న్వరూప మిట్టుండగా 
తాళ్లపాక అన్నమాచార్యులకీ రృనలలో వై వీధులను అన్నిటిని 
దాటిన ప్రయోగములు కొన్ని కానవచ్చుచున్నవి. అందుకొన్ని 
నాబోటివాని జ్ఞూనమితికి సహేతుకములుగా, కొన్ని పాతుదూర 
ములుగా కనవడుచున్న వి. తెనుగు వాబ్బయమున ఇతరకవుల 
(వ్రయోగములలో ' యేమిటికి * అనుళద్ద సంగహరూవ మైన ' పటికి 


అనునది అన్రానుస్వారరహితముగనే యున్నది. కానీ ఈ వాజ్మ 
యము నందంతట ఆళజ్దము 'ప౮టికి' అని సాన్రానుస్వారముగనే 
కన్పట్టుచున్నది.  మూలవదములోని మకారము లోపించుటచే 
ఆస్థానములో అర్ధబిందువుండుట న్యాయ్యముగనే తోచుచున్నది. 
మాట,మాటు, మాటికి శబ్బములందు ఈవాబ్మయము నందచ్చటచ్చట 
అర్ధానుస్వార ముండుట కొంత విచ్చితమే. శాని మాట ళబ్దములో 
అక్థానుస్వారము పాతువాదమునకు, పూర్వ(ప్ర యోగములు సాడిగా 
తోచుచున్నను, మాటు, మాటికి పదములలో పాతువు కనబడుట లేదు. 
అన్హు “కడ --కడ=కట్టకడ*'” అనురూపము 'కట్టంగడి గ 
ఈ వాబ్బయమునందు కనపడుచున్నది, ఇది తమిళ సం్రప్రదాయమా 
యనిపించుచున్నది. "అంట! (అనుట) కు రూపాంతరమగు 
"అంట లో 'ఎనంగు' మొదలగు నిత్యసాన్రానుస్వారములై న 
రూపములలో అన్ధానుస్వారము. లేక ండుటయు నీవాబ్బ్యయమున 
విచితమే. 'ఎసంగు * లో నొక్కొక్కచోట కనపడినను 'అంట* లో 
మాత్రము ఇంతవరకు. నాదృష్టి కెచ్చటను అరసున్న కనపడలేదు. 
'రాంగు” 'ఠరావు” అని సార్థానుస్వారము లున్నవి, 'రంగు' 
రాల్లైశే *“రంపు' రాంకైతే ఫరవాలేదు. 


అన్నమాచా ర్యు లు భాషావిమయమున థావకల్పనమున 
చాలన్వతంతుడు. ఆయన ఈపదములను వదృష్టితో [పయో 
గించెనో, దానిని పెద్ద తిరుమలాచార్యులవారు ఎంత పరిశీలించి 
"ేకులనైై వెక్కించిరో, ఇందు పోగరపనివారి కైవాడ మెంత 
యున్నదో చెప్పలేము. మనకు లభించిన శాన్త్రములను, మనము 
చదివిన చదువును ఊతగా చేసికొని ఆయన ఛాపాపాండిత్యము 
కొలవలేము. ఇకవై అన్నచామార్య భాషా సారన్వతములను 
సూటిగా విమర్శింపగల పెద్దలు మ. విషయములను సహేతుక 
ముగ నిర్జరింపగలరు. 


౪0 19-౯౯2 


(పాతకాలపు (వాతలలో అరనున్న _కానరాదు. అం*టా 
నిండుసున్నయె. కాని ద్విరుకావమరములకు ముందున్న నిండుసున్న 
పూన్హానుస్వారముగ, అద్వరు కృములై న పహాల్లులకు ముందున్న నిండు 
నున్న అరసున్నగా గుర్తింమ సంప్రదాయము గలదు. 

2. రాగిరేకుల్మనాతలోని విశేషములు 

వై చెప్పినవిధముగనే ఈ శేకులలో అరసున్న నిండునున్నల_ 
వాత నిండియున్నది. కాని కొన్నియకరములయందు పలుతావుల 
ఆ పద్ధతి భేదంచియున్నది. ఉదా:. నేకుల (వాతపద్ధత్మిపకాము, 
' ఎండ్తెనా” 'ఎంద్దాలా'” ఇళ్యాదిగా (వాయవలసిన సలములలో 
"ఎంతైనా 'ఎందాంకా” అనియు, ' కాంబ్బోది* అని [వాయవల 
నిన స్థలములలో “కాంబోది* అనియు 'సుఖంబ్భు' అని (వాయ 
వలసిన స్థలములలో “సుఖంబు ' అనియు (వాత మాటిమాటికి కన 
వడుచున్నది. ఇట్టి స్థలములయందు మేము "ఏ. (ఎం) తైనా! ఇళ్యా- 
దిగా నూచించుచున్నాము, ఇట్టి వాత అక్కడక్కడ విరివిగానుండు 
టచే ఈ సూచనలు అచ్చులో కొంతవికారముగ గన్పట్టునని, పదము- 
అను సందర్భములను అమసరించి 'ఎంతై నా' అని వుంశుగూడ సూచన 
యివ్వకుండ 'ఎంతై నా ఇళ్యాది మామూలుగనే వ్రాయుచున్నాము. 
కారణము వై తెల్పిన వికారము తొలగించుట యే, అనే పెక్కుచోట్ల 
“వాయు” టకు, 'వాయు' అనియే శేకులలో కన్పడుఛున్నది. 
దానికినీ 'వై విధముగ (వా(వ్రాల] సూచించుచు వచ్చితిమి. 
ఇదియు ననంతమగుటచే అచ్చులో వికారమును తొలగించుటకై 
'“వాయు*ను 'వాయు* గనే 'వాయుచున్నాము, '"భమయుకు * 
'భమయు * అనియే పలుతావుల గలదు. బతుకు,బలిమి ఇత్యాదు 
లలో *ఐ ' పప్రత్యేకముగ కనపడుటచే, 'భ*లో మవో(పాణ సూచక 
మగుజత్తు లోపించియుండునని' భ'గనే వ్రాయుచున్నాము. ఎచ్చమైన 
అర్థముతో సందర్భముతో పెద్దగా నంచేహాము తోచునపుడు సూచన 
న్‌ తలకట్టుగ ఐవర్జ మిస్పు డచ్చులో లేదు, 


లిచ్చుట అచ్చులో అత జాధకమి. కాదుగాని, చేతిపనివారిపొర 
పాటు ళీ అక్కడక్కడ దొరలిన యీ చిన్ని దోసములకు అచ్చులో 
సూచనలిచ్చుట వ్యర్థ మనిపి.చినది. 

ఇక్కడింళొక విషమయముకూడ గమనింపవలసి యున్నది. 
"రేకులలోని పంక్షులకు ముందుగ ఇకపద్దతి (ప్రకారము గీతలు గ్‌చు 
కొని తగినంత యెడమిచ్చి అతరములు చెక్కుతూవచ్చిరి. అందు 
'ఎంత్మై' అనుస్థలమున “ళా” వత్తు (౨) 'ఐత్వముూ (౯ లకు 
చాలీసంత స్థలము దొరక నప్పుజెల్లా ఈపని శేసిశే మోయని తోచు 
చున్నది. “ఒక * శై' క ఈహేతువు లెప్పవచ్చుగాని, వై దెలిపిన 
మిగత వర్ణముల ఫ్‌షయమున చేమి చెప్పుటకూ తోచదు,. “చేతిపొర 
పాటుగనే గుర్తింప వలసియున్నది. ఇట్టి (ప్రమాదము ఇతర పదము 
లందును గలద 


"ఈ వాబ్బయపరిష్కరణమున తమ నిండు సవాకారములను 
ఉత్సావామును చూపుచున్న లి, తి, దేవస్థానము కమిటీ అధ్యతులు 
(శ్రీ సి. అన్నా రావుగారికి, ఈ వాజ్మయ రాసిక్యమును లోకమునకు 
నెంతోగొప్పగ అందివ్వవలెనను ఆసతో పనిచేయించుచున్న తి. తి, 
దేవస్థానములకార్యనిర్వవాణాధికారులు (శ్రీ పి యస్‌. రాజ 
గోపాల్‌ రాజు ఐ. ప, యస్‌ గారికిని నా ధన్యవాదములు. మాకు 
వలసిన విధముగ ఈ కార్యమున తోడ్పడుచున్న ' (శ్రీ) వేంక కేళ్వర 
ప్రాచ్యకళాశా లాధ్యములు డా॥ శ సేతురా మేశ్వర దత్తాగా రిక్కి 
వెంట వెంటనే ముదణమునకు సర్వసంభారములను సమకూర్చుచున్న 
తి, తి, చే, పెన్‌ మేనేజరు (శ్ర, యమ్‌, విజయకుమార్‌ రెడ్డిగారికిని, నా 
'వ్రళంస దప్ప వేశేమీయగలను. నాచేర్పులు కూర్చులన్నింటిని సావ- 
ఛానముగ వీల్లై నంత నిర్దుష్టముగ మ్యుదితిచుచున్న తి, తి, దే. (వెన్‌ 
అచ్చుకూర్చరులకు, ఈ పీఠిక (ాతలో తగు విధముగ సహకరించిన 
చిరంజీవి కె. రామచందరాజుకును నామ.గళాశాసననములు. 


8 


* ఎచ్చమైనను.తప్పుండు కేరి కైన, ధర్మ మే భాంతి పురుషుల 
ధర్మమగుట*” అను తిరుపతి వేంకటకవులమాట ననుసరించి, ఎంత 
జాగృత్తగ. పరిశీలించినను మాకనుగప్పి దొరలిన దోషములను 
నహవృాదయులు మన్నించి తెల్పినచో వై వై నంప్పటములలో మరింత 
జాగ త్తవడగలమని మనవి, 


సంగిత సాహిత్యే చొంగీకారాయ శారదా ముద్రామ్‌ | 
యస్య నిరీక్షేత స్వయ మభివందే రాళ్లపల్లి కులమందారమ్‌ ॥ 


తిపపతి | బుధవిధేయడు, 

2-11-27 శ్రీ గౌరిపెద్ది రామసు బృశర్మ. 

(తాళ్లపాక వాజ్మయ సరిళోధకుడు) 
ఆంధధ్రశాఖాధ్యకుడు, 

థ్రీ వేంక"పేశ్వర (ప్రాచ్యకకాశాల, 


సందిగ్రపదస మోక్ష 


| శాళ్ల పాకకపుల వాబ్బయములో అపూర్వపచరాశి గొప్పది. 
దానినిగూర్చి విస్తారముగ పర్మిశమ సాగవలసియున్నది. చాని కువ 
స్కారకముగ నిఘంటువుల 'కెక్కనివీ, ఎక్కినా అన్థాంతరమున 
(సయోగింపబడినవీ, ఇతర 'వయోగములందు కానరానివీ, మాత్రమే 
యీ సమీక్షలో లఘువుగ చర్చింపబడునవి. ఈ చర్చలో నాది 
సూచనమా(తమే. వెవె పెద్దలు పఠామర్శింపగలరు. ఈ నంపుట 
మునుండి ఈ నమీవ కడపటగాక పీఠికానంతరము చేర్చబడుచున్నది.] 


1. ఆండుంటోడి (517 పాట), *'ఆండు.బోండిమి' లో సామానిక 
ముగ 'మి* లోపించి యేర్చడిన రూవమ్ను కావచ్చు. ఈ పద్ధతి ఈ 
వొాబ్బయమున అక్కడక్కడ కానవచ్చుచున్నది. చూ:. "మటి 
యాండుబో జెడ్జెడు మగపోడిమా నేడు” 22వ సంపుటము 
456 పాట. జీ ౭ దీనియర్థము విచఛార్యము*” అని వ్రాసి 
యుంటిని. పరిశీలింపగా ' ఆండువారిపద్ధతి, ఆ;డుదనము' అని 
అర్థము.గా తోచుచున్నది. 


2 ఉంగిటి (149 పాటి ఉంగిడి ఇ ' ఊపిరియాడనిస్థితి' అని 
వా, నీ. ఆ 'ఉంగిడియే ఉంగిటి* అయి యుండవచ్చు. ఉంగిడికి 
ఛాయార్థముగా "వ్పీదమీద* 'యెడతెరపిలేక* "దండి" ఇత్యాద్యర్థ 
ములలో ప్రయోగించినట్టున్నది. 

& ఒలినిలయా. (414 పాట) బలి = శబ్దము”. అని తమిళము. 
అదే మన 'ఉలివు* కావచ్చు. ఒలిళజ్ఞార్థమునకు ఛాయగా (కుతి 
(వేదము) అని అర్ధమైనచో, వేదాథధారా అనీ అర్ధము కావచ్చు. 


4, కడమదొడమలు = (1681 పాటి ఇడి జంటపదముగా తోచు 
చున్నది. ఈ నాటివ్యవహా: ములో కానవచ్చుటలేదు. "మిగిలింది, 


10 


తగిలింపి, "వచ్చింది, పోయింది ఇళ్యాద్యర్థములలో వాడినట్టు 
తోచుచున్నది. ' మిగిలినది అను నర్ధమున కడమళబ్ద మీనాటికిని 
వ్యవవిోరములో గలదు. 


. కలుపడ౦. జేసితి (48! పాట) ఇది నిఘంటువుల కానరాదు. 


(పకరణమునుబట్టి "ని వ్వెరపడునట్లు,* *(మానడునట్లు, ' కలవర 
లట య ౧ 
పడునట్లు, చేసితివి ఇత్యాదిగ నూహింవివచ్చు. 


,. కొండల మొయిలు మేసినట్ట్లు (559 పాట) కొండల మొయిలు 


మేయుట అను పలుకుబడి యీనాటికినిగలదు. దండిగ మబ్బులు 
కొండలమై పారాడు చుండినచో, అదిచూచి [గామీణులు ' కొండ 
మొగిలి మేస్తావుంది వానకు బలమచ్బ్చా* అంటారు. ఆయర్థము- 
లోచే యీ పలుకుబడి నిచట మాండలికముగ (ప్రయోగించి 
నట్లున్నది. 


, గురుము (ఉత పాట "కురుమై* పంటల కెరం000655, 5006- 


గంగ. అని తమిళము. అదియే ఇది కావచ్చు. ' పెద్దరికము, 
మహిమ” ఇత్యాది అర్థములు -డవచ్చు. ఈ పద(పపయోగము 
మరియొకచోట చూ౬ 51 పాట. 'గరిమ'” ళబ్దవి కారమైన 


కావచ్చు. 


॥ గొల్లము జులు (505 పాట మ౦జు ఇ 'పదుకి అని 


ఇా.ని. ఆ అర్థ మిక్కడ సరిసడనట్లు తోచుచున్నది. [ప్రకరణమును 
బట్టి 'ముంజులుజనుచ్చులు' గా తోచుళున్నది. మేకల గొల 
చెంటలు బురదగ తడిపి, దానిని చిన్నపేలికలకు అంటించి, 
మేకపిల లు, గొ(ఆెపిల్లలు తల్లులదగ్గర పాలు (తాగకుండుట కై 

న. ళం గు న. యుల 
వాటిరొమస్టలకు చుట్టుచుఎదురు. వాటినే *నుచ్చు' లని మాండ- 
లికముగ వ్యవహారింతురు. అ+బ్దము ఇక్కడ *' అసవ్యూము” అను 
భాయారమున (పయోగించినట్టున్నది. 

థి ణ్‌ 


ఫర” 


ఆ 


11 


. చేపట్టు గుంచమవు (పాట 2010 'చేతికలోవైన కొల- 
ప్మాతము' అనునర్థమున ఇడినట్టున్నది. 'పరాధీనుడు” 
చాయార్థము కావచ్చు; 

* చేలాగు.. (14 పాట్ట 'చేయూత' అను నర్థమున వాడి- 
నట్టున్నది. చేయిచ్చి లాగుకొనుటయు కావచ్చు. 

* తిరువుమొగువు (12 పొట్సి.'తికమక* అనునర్థమున వాడి- 
నట్టుగ్నది. ఈ యర్థమున్‌ శకట నేఫతో నీజంటపదము తమిళ-_ 
నిఘంటువున గలదు, 


తీనిచ్య్టుగానితమిన్‌ (98 పాట "తీయుటకు పెట్టుటకు 
వలనువడని, లేచా తొలగించుటకు సాధ్యవడని * అను నర్థమున 
నీఛాతుజవిశేషణములు క్త్వా-తముతోకూర్చి [పయోగించి- 
నట్టున్నది. 

స నిజప్హేవు (68 పాటి "భయము -1 పడు = భయపడువలె, 
నిజము - పట్టుజనిజపట్టు * వాడినట్లున్నది. ఇది అపురూపమే. 
. నిట్టి పిడిమేనిచాన. (పాట 485) నిఘంటువుల ' కానరాదు. 
'పకరణమునుబట్టి, 'నిలువై నపిడివంటి కరీరముగలచానను” అని 
తోచుచున్నది. "సౌందర్యము లేకుండుట దీ'లో అభివ్యక్ష్త- 
' “మగునేమో? 


, బగివాయ. కాపెమీంది ప్రరాకున నున్నవేళ (19 పాట) 
ఇక్కడ పరఠాక్షుళబ్దము, 'పరవళము - మగ్నత' అను, నర్థమున 
సరిపోవుచున్నది, పరాబ్బుఖ శళ్దభవము గచా ఇది. వై తెల్పిన. 
యర్థములోనే _'విన్మరణంబై నది మాటలపరాకుచే ననుచు 
కళా లి-ర1. దీనినే వా. ని కూడ నుచావారించినది. 

. వేనిపట్టుక (180 పాట) అక్కడక్కడ 'పానివట్టి అని శానవచ్చు 
డాని కిదియే మూలరూపమా అనిపించుచున్న ది. ఈ 'పాన్సిపట్టి' 


12 


“పనిపట్టి! అనుదాని వ్యావహారికరూపము కావచ్చునని, విబివ 
సంపుటము సందిగ్ధ వదనమీక్షల* 80 వదిగ నిచ్చియున్నాను. 
పరిశీలించగ "పేనిపట్టి లేక పూనిపట్టి అనువానివి కారముగ 
శోచుఛున్నది. 


1౯. వేసీటి బత్తి (బిరి5్‌ పాట) భ _క్రీళబ్టభవమైనయీబ త్తి ఈ వాబ్ళ- 
యముళో, (స్రీ పురుషు లొకరోకరివై. చూవెడి “పేమ” కు 
పర్యాయమ.గ చాలోచోట్ట గలదు, వై యర్దములోనే 'యొక్కు- 

ఫ్‌ ల న్‌?! 
వగ నుండుట గమనింపదగినవిషయము. 


18. మో మోము (487 పాట మోము ఇ మోము=మో మోము 
అని విచిత్రమైన ఆ్యమేడిత్తసంధి. పతి వార్తిముఖము అని యేళాక, 
ఒకరిముఖము నింకొకరుచూచుట, (మొగము మొగము చూచు 
కొంటే అను నర్జముగూడ సరిపోవుచున్న ది. 


19. లాగవేగాలు: (284 ఫాట్టు “లాఘవ' ళబ్దభవము ' లాగ * శ్రాగా, 
నుకువుగ వేగముగి అని యీజంటపదముల కర్థము కావచ్చు, 
వేగమునకు లాఘవము కారణమూ కావచ్చు. అప్పుడు 
ద్వంద్వము పొనగరు, 


బి0, సంతము (19% పాట) శాంతళబ్దథవముగా తోచుచున్నది. అర్థము 
అదే. తద్భవించుటలో అన్నమయ్య న్వతం తుడు. 


21, వెజంజరో (లిక పొట్ట వెరంజు ధాతువేనా? శకటలేఫము 
చింత్యము. అర్జానుస్వాగమునుబట్టి మై'వెరంజు గనే 
ఎ 6 మ 
భావించవచ్చు. 
₹₹. 3. కొన్నిళబ్బములకు వివరణము పాదదీపిక (౦౦01-౫016) లో నే ఇచ్చియుండుటచే 


ఈ సమీక్షలో శబ్దిసంఖ్య తగ్గినది. ఇరమ్షై సంపుటములలో గూడ; పాదదీఓకనే 
అఆూఏవిరి సన్‌ "కక్కు వగ నియోగి. ఒదలచితిని, 


థ్రీకస్తు 
శ్రీతాశ్లపాక 
అన్నమాచార్యుల శృ౦గార సం కీర్తనలు 


యత్తానర కతలు 


స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు ౧౩౪౬ అగు 
నేంటిక్రోధి సంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన పదారు 
యేండ్లకు తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అది మొదలుగాను శాలివాహన 
శకనరుషంబులు ౧౪౨౪ అగు నేంటి దుందుభిసంవత్సర ఫాల్గుణబహుళ ౧౨ 
నిరుధానకు 1 తిరువేంగళనాధుని మీందను అంకితముగాను తాళ్ళపాక 
అన్నమాచార్యులు విన్నపముచేసిన శృంగార సంకీర్తనలు. 


రేకు $01 దేసాళం 
అండకు రావయ్యా అన్నియు. దెలినెను 
నిండి నొసలిలత్తుక సీరువఠె నున్నది ॥ పల్లవి ॥ 
ముసు(గు వెట్టుకొని మూల నేమి నేనేవు 
సుసరాన6 బెదపవులు చూపవయ్యా 
యెసణగి రెప్పలమీ(ది కేలవచ్చె. దమ్ములమ్లు 
కొసరితేను చెక్కిట గోరువలె నున్నది ॥ అండ ॥ 


గ్ర ఈళబ్దము 'నిరోధ' * నిరుద్ధ' భద్దిములకు వ్యావహారిక రూసముగా కాన 
వచ్చుచున్నది. అడ్డగింపు, అవధి అని యర్థము, ఆనాడు కడపటిదినమని తాత్ప 
ర్యము, $॥ శే॥ పభాశ రళాన్తిగారూహించిన * సరియగు * అను నర్థము తాత్పర్యార్థము 
కావచ్చును, *“అవధి' అను నర్శములో, “ఈ నిరుద్ధమునకు( గుళలంబు మాకు” 
అను తరిగొండ-వెంగమాంబగారి (పయోగము “*విస్ణుపారిజాతము”* 65 వ పుట- 
సాహిత్య అకాడమీవారిది దీనికి సహాయవడుళున్నది, నే న్యీవయోగ మివ్వగా గ్రీమా౯ా 
రాళ్ళపల్లి..అనంతకృష్ణశర్మగోరు, “నిజుత్తం” అను అరవపదము గూడ " నిలుప్ప” అను 
నర్శముతో దీనికిసహాయపడు వనిరి, 
శ్రీగీతగల స్థలము చిబము దినుటచే దుంక పడియున్నది, 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాయ మెల్లా. గప్పుకొని కడులోన నున్నాండవు 
సోయగప్పనీవురము చూపవయ్యా 
చాయల కెంపు లెడవిసరీ బాహుమూలముల 
నీయందు( గళలు నేండు నెలకొన్నట్లున్నవి 


తెరవేసు కేలితి బొద్దిక నల మేల్మంగను 
సొరిది నీనెమ్మొగము చూపసనయ్యా 
ఇరవై నన్ను గ్రవేంక కేశుండ యేలితివి 
మం 
వెరవుతో నీపుక్కిట విడె మున్నట్లున్నది 


మాళవి 


ఇయ్యకొంటి నింక సీయిచ్చాయను 
కొయ్యతనాలదాననా కొసరితి( గాం 


యెనయక నీతోసు యెదురాడేదాననా 
అనవల శొకమాట అఆడితి( గాక 
"పెనంగుచు నీతోను బిగి సేటిదాననా 
చనవుమెజసీ కొంతజంకిందితి. గాళ 


యెడచొచ్చి నీపట్టుకు నెగస క్కెపుదాననా 
నడుమ నూరకే నీతో నవ్వితి. గాక 
జడిగొని నిన్నుమీ8 సాదించేదాననా 
పుడివోనిచన్నుల నొ త్తితి, గాక 


సౌరిది గబ్బితనము చూపేటిదాననా 
కెరలి కాంగిటను బిగించితిం గాక 
యిరవై (శ్రీవేంక కేశ యేలితివి నన్ను నిప్ప 
జరగేదొననా మోవి చవిగొంటిం గాక 


॥ అండ ॥ 


॥ అండ॥ |! 


॥ పల్లవి ॥ 
గొ 


॥1 ఇయ్య (1 


॥ ఇయ్య ॥॥ 


॥ఇయ్య॥ 1 


శృంగార సంకీర్తనలు శి 


సాళంగనాట 


తొలుత నజ(గవా తొయ్యలిలాగు _ 
బలిమి చూప(గనేల పంతమియ్య నేల ॥ పల్లవి 


వొడివట్టి తీసి నీవు వొడంబరచంగ నివ 
కొడిమెలు నిన్ను నెంచి కొసరీనాపె 
అడరి యవ్చటి నీవు అవుంగాము లాడుకోంగా 
బెడిదపు(బెదవులు పిప్పి గట్టీ నిదివో , తొలు ॥ 


కక్కసించి పెనంగుచు కాంగిలించి వేండుకోంగా 
చక్క-6 గిందవేసుకొని జరసీ నాపె 
వెక్కసమై నీవందుకు వినయాలు నేయంగాను 
పక్కన నీనేతలెల్లా6 బచ్చిదేరీ నిదివో ॥ తొలు ॥ 


థ్రీ వేంకపేవండ యిై చేరి నీవు గూడ6గాను 
భావించి నీవురముపై నెక్కీ నాపె 
వేవేగ నిప్పుడే నీవు విడెము చేతి కియ్యంగా 


చేవదేరి నీవలపు చిమ్మి రేంగె నిదివో  ఇతొలుం 
దేవగాంధారి. 
దేవరగుణములు దెలియవు 
నీవే మాకును నేరపవయ్యా ॥పలవి 1 


వదలక నీతో వాసికి. బెనంగిన 
యెదుటనె నీమన నెట్టుండునో 
కదిసి నీరతికిం గడుదమకించిన 
యిది వేసాలని యెంతువో నీవు ౫ దేవ । 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెనకంగ నీయెడ సిగ్గులు నెరపిన 
పనులవి యేమని భావింతువో 
'ననిచి నీయెదుట నవ్వులు నవ్విన 
తనివిలేనిదని తగ నాడుదువో 


కూడుచు నిన్నిటు గుబ్బల నొత్తిన 
వోడ దనుచు గో రూందుదువో 

యీడనె (శ్రీవేంక టేళ యేలితివి 
వీడె మిచ్చితే వెరగందుదువో 


కన్నడగాళ 
నేసతోం బెండ్లాడితివి చెల్లుబడి కాకపోదు 
గాసి బెట్ట కిస్లై నన్ను( గరుణించరాదా 
ట్‌ లబ 


చెన్నుమీర చిత్తము రా నేవలు నేయకుండితే 
నన్ను నీవప్పుడు మరి నగరాదా 
వన్నెల నిన్నిటజ్టై కైవసము నేసుకుంకే 
మిన్నక నీ పంతములు మెరయరాదా 


ఆయము లంటుచు నిన్ను నాసకొలుపకుండితే 
పాయప్పమదాన నన్నే పలుకరాదా 
ఛాయల నే నీమోవి చవలుగొనకుండితే 
సోయగపుబి(వి న్నా ణాన జూడ(గరాదా 


చేనమీరినరతుల సిగ్గులు రేంచకుండితే 
నీవాను లిన్నియును నెరపరాదా. 
శ్రీవేంకటేశ్వర యిశ్ఞై చేకొని కూడ్పితివి 
యీ వేడుకలు గలిగె నిక మెచ్చరాదా 


॥ దేవ ॥ 


॥ దేవ॥ 4 


॥ పలవి ॥ 
మ్‌ 


॥ నేన ॥ 


1నేస॥ 5. 


శృంగార సంకీర్తనలు 


మంగళ కౌశిక 
ఎటువంటివాండవయ్యా యిచ్చకము నేయంగాను 
సటలంటా బొమ్మలను జంకింతురా ॥ పల్లవి ॥ 


వూరకే నీపాదములు వొత్తుచు. బిసుక(గాను 
గోరుదా(కెనంటా యేల కొచ్చి చూచేవు 
చేరివూడిగాలు గడు జేసితే మెచ్చుంగాక 
నేరుపు నేరము అెంచి నిందవేతుా ॥ ఎటు 


కన్న గన్నచోటనెల్లా గందము నీకు. బూయంగా 
చన్నులు నాజెనంటా సాదీం చేవు 
వున్నతి బత్తినేసితే నొడ౧బడుదురుగాక 
సన్నల6 దప్పులుమోసి చండి నేతురా ॥ ఎటు ॥ 


మొల్లమిరతుల నిన్ను మౌవి యాని కూడ౦గాను 
పల్లు సోయడెనంటా నాతో. బంతమాడేవు 
యిల్లి దె (శ్రీ వేంక పేశ ఇందుకె నవ్వుట గాక 


కొలగా సిగువరచి కొసరుదురా " ॥ ఎటు॥ 
యం రి 
రేకు 8002 . దేళాక్షి 
ఏమనేమయ్య నీవు యేలికవు మాకునెల్లా 
ఆమనిగా మోవి చూపి యాసరేంచేవు ॥ పల్లవి ॥ 


ఇచ్చకములే సేసి యెలయించి యెలయించి 

 పచ్చిదేర నింతులను భ్రమయించేవు 
ముచ్చటలాడి కడుమోహములు పై (జల్లి స 
మెచ్చులుగా వలపింఛి మేకులు సేసేవు ॥ ఏమ॥ 





శ్రీగితగలది చిలుము దిని దుంకపడిన సృలము. 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సందడి( జేతులు చాంచి జవ్వనము లంటియంటి 
మందపెండ్హి కూంతులను ఘరిగించేవు 
విందులవీడెము లిచ్చి వేసాలు. గడునెరపి 
యిందులోనే యేకతాన యెమ్మెల మించేవు 


నమ్మిక లెన్న్నైనా నిచ్చి నగవులు పచరించి. 
మమ్ము నిందరిని. గూడి మన్నించేవు 
నెమ్మది (శ్రీవేంకకేళ. నేరుపులు పచరించి 
నిమ్మపండు చేతికిచ్చి నీటులు చూసేవు 


తెలు(గుంగాంటోది 
దయంజూడవయా తతిగొని మొక్కేము 
(ప్రియరాండ్రము నిను. బెండ్లాడితిమి 


చలములు నీతో సాదించేమా 
వలచినవొరము వనితలము 
బలుములు సీతో. బచరించేవూ 
కొలిచినవారము గోలలము 


'పెనంగుచు నీతో బిగినేమా నీ. 
ననుపులవారము నాతులము 
పవివడి నేరమి 'పె వేనేమా 
చనవరివారము సాదులము 


యీవేళ(. గూడితి మెలయించేమా 
దేవుళ్ల ము నీతెజవలము 
(ట్రీ వేంక పేశ్వర చెలంగి నగేమా 
బూవప్పవారము భోగులము 


॥ ఏమ ॥ 


1 ఏమ॥ 7 


+పల్వవి॥ 
భాం 


॥ దయ. ॥ 


॥ దయ: 


॥శదయ6ం॥ 6 


శృంగార సంకీర్తనలు 


శుద్దవసంతం 
జంకించితనేవు నన్న సాదవా సీపు 
సంకించ వేమిటికి సాదవా నీవు ॥ పల్లవి ॥ 


దూరి కొపకత్తెనంటా తొయ్యలుల కందరికి 
సారె సారెం జెప్పేవు సాదవా నీవు 
వూరకే మాటలాడుతా న్థొద్దం గూచుండి నా కిస్టై 
సారపుబుద్ది చెప్పేవు సాదవా నీవు . ॥ జంకిం ॥ 


గొరబుగా నావలపు కొల్లున నవ్వుతా 'నీవు 
సరవితో6 గేరేవు సాదవా నీవు 
తెరవేసి యానవెట్టి దిమ్మరి నేంతలు చేసి 
సరుగం జెక్కునొక్కేవు సాదవా నీవు ॥ జంకిం ॥ 


కలికినాకుచములు కా(గిటను బిగియించి 
చలపట్టి కూడితివి సాదవా సీవు 
అలరి శ్రీవేంక పే? అదరవుతేనె లిచ్చి 


చలివాసితివి సిగ్గు సాదవా నీవు, ॥జంకిం॥ $ 
కేదారగొళ 
వింటిమి యీకొత్తలు వీనులు చల్లగాను 
జంటలె నీపె వలపు చఠైనట చెలియ ॥ పల్లవి ॥ 


వేడుకలు వెదచల్లి వీడెము పుక్కిట బెట్టి 
యం లట 
అడరానిమాట లాసపె ఆడెనట 
కోడెకాండవె నీవు కొండగొడ(డుఇ గెతంగాను 
రా అటి 
సీడనుండే చెమటలు నించెనట చెలియ ॥ వింటి ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చిప్పిల నవ్వులు నవ్వి చేతులు బుజాల వేసి 
చెప్పరానినేంత లాపె చేసెనట 
గొప్పలుగా నీవు పిల్లంగోవి రాగా లొ త్తంగాను 
'దెప్పరాన నలపెల్లా( దేరెనట చెలియ 


చాయలు సన్నలు చూపి చన్ను లురమున నాని 
'నేయరాని నేవ లాపె చేకొనెనట 
యీయెడ (శ్రీవేంకటేశ ఇటు నన్ను6గూడితివి 
మోయరానిచోటు మోపి మొక్కెనట చెలియ 


ఆహిరి 
ఎప్పుడు మన్నించేవయ్య ఇ6క నీవు 
వుష్పతిల్లు వేడు కెల్లా వొడి(గట్టుకొన్నది 
౧ భో టబ 


జవ్వనమదముతోడ చన్నుల వేంకముతోడ 
నివ్వెరగుపడి చెలి నిలుచున్నది 
నవ్వులు నెలవింగార నయము మోమున మీర 
వృవ్విళ్లూరుచు నీపై _.నొరగుకొనున్నది 


సిగ్గులనే విజ్ఞవీ(గి చిప్పిలంగ మోవి మా6గి 
వ్‌గ్గి విడె మందుకొని వూరకున్నది 
నిగ్గుంబులక లెసంగ నిట్టూర్పులు వొసంగ 
కగ్గుదేర నేకతానం గా(గిలించుకొన్నది 


పెను(గొప్పు కడువీడ ప్రియాలు మాటలంగూడ 
గునియుచు నీతొడపై6 గూచున్నది 
యెనసితివి శ్రీవేంక కేశ యీ కెనుమన్నించి 
ననుప్పల నిన్ను నిజ నమ్మివున్నది 


॥ వింటి ॥ 


॥వింటి॥ 10 


॥ పల వి ॥ 
ళం 


॥| ఎప్పు 11 


: ఎప్పు ॥ 


॥ఎహము॥ 11 


శృంగార సంకిర్తనలు 


సాళంగం 
ఏమయ్య యింతయేల యెకసక్కేలు 
సాము నేసిననీతో సతి పెనగినా 


ఎలచనిన గవులపగిడి కా(డవు 
వెలలేని వేడుకల వేసదారివి 
మలకలపలుకులమతకరివా(డవు 
కలికి నీకు నేండు కత చెప్పంగలదా 


తిరువు మురువు నే నేదిమ్మరీ(డవు 
పరుగు పెక్కువిద్యలబయకా (డవు 
అరుదై నజూదాలఆగడీండవు 
గరిమ నీకు నింతి కత చెప్పగలదా 


సంతకూటముల జాణకా.డవు 
మంతనపురతులమాసటీ డవు 
చెంత6 గలసితివి శ్రీవేంకటేశ్వర 
కాంత నీకు నిక్టై కత చెప్ప(గలదా 


రేకు 908 లలిత 
'క్రానీవే గొల్లెతా గబ్బిగొల్లెతా 
గ య గం 
ఆనుక తెలుసుకొంటి వవునవురా గొల్ల ండా 


పంతకారిగొాల్లైతా పదరకు గొల్లెతా 
రంతుల నప్లేకానీరా గొల్ల డా 
యింత గట్టు(ట్టింవాయవొత యెరింగితినే నేను 
సంఠలోనె వింటిరా నీసాదుందనాలెల్ల ను 
1. ఇది వాకోవాషుము. 


౪౦| 19-5౯3. 


॥పలవి।ః। 
శ 


॥ ఏమ ॥ 


॥ఏమ॥ 12 


॥ పలవి ॥ 
ఛ్‌ 


॥ కానీ ॥ 


10 శ్రీ తాళ్లపాక అన్నమాచాళ్యుల 


మతకారిగొల్లైతా మంకులాండిగొ ల్లెతా 
రతులకు మాయింటికి. రారా గొల్లండా 
కతకారివౌత ఇక్టై గొనవచ్చెనే నేండు 
చతురతలు మోమున జడి నేరా నీకును 


చనవరిగొల్లైతా చనవిమ్మా గొల్లెతా 
కెలయకు శ్రీ వేంకటగిరిగొల్లండా 
యం 
పొలంతు లందరు నేండు పొగడేరే నిన్నును 
కలపితి వౌం నిన్ను కమ్మటి మెచ్చితిని 


హిజ్జిజి 
విన వేడుకయ్యి మాకు వింతలై. నమీసుద్దులు 
యెనలేనిముచ్చటలు యెటువంటివో 


యెంగిలిపెదవి వంచి ఇందా(కా నీ చేతిలోన- 
నంగవించి మాటలాడె నది యెవ్వతో 
పొంగుచు నీమేన నిశ్హై పులకలు గడునిండె 
సంగతి న వెటువంటిసంతోసములో 


చెమటచన్నులు దా(క చేలాగు నీకు నిచ్చి 
అమర లోనికి. దెచ్చె నది యెవ్వతో 
తమితో( గళలు రే(గి తతి నివ్వెర్నగెకివి 
సమమైన వెటువంటిసంగడిపొందులో 


జవ్వనమదము గార సదమదముగ నిన్ను 
అవ్వల. గాంగిటల గూడె నది యెవ్వతో 
ఇవ్వల శ్రీవేంక కేశ ఇటు నన్ను నేలితివి 
వువ్విళ్లూర నెటువంటి వుపాయములో 


- ॥ కౌనీ॥ 


॥కానీః, 18 


॥ పలవి ॥ 
ఛం 


॥విన ॥ 


ల! విన ఖ్‌ 


॥ విన! 14 


శృంగార నంకీర్తనలు [1 


వరాశి 
ఏటికి సత్యాలు "నేనే వెందా€కా నీవు 
గా(టముగ నింకా. దారుకాణించవలెనా ॥పలవి ॥ 


చెలియిచ్చినపువ్వులచెండు నీచేత నున్నది 
మలసి నీచేంత కది మచ్చము గాదా 
కొలఃదిమీరళగ తొల్లె గొల్లెతల మగండవు 
_యెలమి సీయెడ్డతనా అెంచిచూపవలెనా ' ఏంటి | 


రమణిచేముద్దుటుంగరము నీవేల నున్నది 
కొమరై నీపొందు కది గురుతుగాదా 
తమితోడ నీవు తొల్లె ధర్మరాజు మందివి 
గములైై నీ నిజాలకు కడగురు తున్నదా ॥ ఏంటి 


అంగనకంటసరి నేండశ్లై మెడ నున్నది 
సంగతిగా నీకదె లాంచనము గాదా 
చెంగట నన్నేలితివి శ్రీ వేంక పేశ్వర 


అంగపునీరతులకు నౌ(గాము లున్నవా ఏంటి ॥ .15 
(శ్రీరాగం 
అంతలోనె తేరెనా ఆ కెమనసు 
'పొంతనుండి యింకానేమి బుజ్జగించేవయ్యా ॥ పల్లవి ॥ 


"నెలవి నవ్వులతోడ చెలియ మాటాడం6గాను 
వెలయ! బూబంతి. గొని వేసితివి 
నిలువుందురుము దాక నిన్ను నాకె చూడ6గాను 
చెలనేంగి యేమిటికి6 జెక్కు నొక్కేవయ్యా ॥ అంత ॥ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొసరుంజూపులతోడ కోమలి నీకు మొక్కగా 
పొసంగం బన్నీరు దిగంటోసితివి 
వెసం బయ్యద దడిసి వేడుక యానవెట్టంగా 
విసువక ఇప్పుడేమి విడెమిచ్చేవయ్యా 


సిగ్గులచేంతలతోడ చెలి కాంగిలించుకోంగా 
వొగ్గి గందవొడి చల్లి వొనరితివి 
నిగ్గుల(శ్రీ వేంక పేళ నిన్ను నాకె మెచ్చంగాను 
అగ్గమై యస్పటి నెంత ఆస నేనేవయ్యా 


ముఖారి 
నీవలెను6 గొసరంగ నేరుతుమవూ 
'నేవలు చేసి నిన్ను6 జేకొందు( గాక 


వెలలేనివలపుల వేడుకకా (డవు 
చలమరిచేంతలజాజరకాండవు 
పలుకుల గరిగించేబయకారివాండవు 
నిలువుంజక్కందనాలనీటుకా(డవు 


తచ్చనతరితీపులత గవరివా (డవు 
*పచ్చలాయక స్టేలాబిపువా (డవు 
లచ్చిగొండితనములలా గ వేగకా (డవు 
విచ్చనవిడి తగులువిరికాండవు 

చొప్పులె త్తి సోదించేసుంకరివాండవు 
కుప్పళించి పొందు నే నేకో డెకాండవు 
ఇప్పుడె శ్రీవేంక కేశ యేలితివి నన్ను నిజై 
తొప్ప6దో గేరతులకు దొమ్మికాండవు 


1. _వచ్చలు+[-ఆయకస్టే. సచ్చలు == నాణ్యములు 


॥ అంత ॥ 


॥ అంత ॥ 16 


॥పలవి ॥ 
భా. 


॥ నీవ ॥ 


॥ నీవ ॥ 


॥నీవ॥ 17 


(రూకలు), ఆయకట్టు == ఆదాయము వచ్చునట్టసాగుచేయు (పండించు), 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
అలివేణిని( బెండ్లాడవయా 
చెలులవిన్నపము చేకొనవయ్యా 


సొలపుల6 దొలితొలి చూచినచూప్పలు 
కొల(దిమీర నుంకువలాయ 
చెలగి చేతులను నేసినసన్నలు 
తలంప6(గ నలుగడ6 దలంబాలాయ 


ననుపున నెలవుల నవ్విననవ్వులు 
గొనకొన6గం బాలకూళ్ళాయ 
అనువుగ [ప్రియమున నాడినమాటలు 
మనసిజత౦ం్యతపుమం[త్రములాయ 


వేడుకకా(గిటివినయపు సేంతలు 
కూడినకూటపుగురులాయ 
మూడనె (శ్రీ వేంక పేళ యేలితివి 
తోడల మేల్మంగ దోమట్లాయ 


రేకు 904 వేభావ?ి 
ఏమిటికి. జలము యెందా(కా 
నాములతోడుత నగవే యింకను 


బలుము లేమిటికిం బచరించేవే 
వలఛచినదానవు వనితవు 
సొలయచు రమబణుని సోదింతుర పే 
అలరి ఇచ్చకములాడుట గాక. 


॥పలవి॥ 
గా 


॥ అలి ॥ 


॥ అలి ॥ 


॥ అలి॥ 16 


॥పలవి॥ 


| ఏమి ॥ 


[1 ్రీ తాళ్లపాఠ అన్నమాచార్యుల 


తగవులం బెట్టంగ శిగునటవే యింక 
మగనితోడ పలుమరు నిపుడు 
అగడ్త్రునేతురా ఆతని నింతేసి 
చిగురుమో వొసంగి చెలంగుటగాక 


కూడిన వేళను గుట్టు నేతురా 
యీడనె శ్రీ వేంక పేశునెడ 
ఆడకు ఒంగెము లల మేల్మంగవు 
వీడెము లందుక వెలయుటగాక 


రామ్మక్రియ 
అవునయ్య నీసుద్దు లటువంటివి 
జవళితో నంటుఐచ్చలివంటివా (డవు 


చెలగే(గి యేడలేని చేంతలెల్లాం జేసివచ్చి 
వెలయ నిప్పుడు నన్ను వే,డుకొనేవు 
పలుమారు నీచేత బాసలుగొన వెరతు 
కలువకంటులయెడ కాతరీ(;డ వనుచు 


వాడవారి పెనెల్లా వలపులు చల్లి వచ్చి 
యజ (న లా 
యీడ నాతో నేడలేని యిచ్చలాడేవు 
కోడెకాండ నీవో కొనియాడ సిబ్బితయ్యి 
డాడలో నింతులయెదడ చంచలు(డ వనుచు 


పిఠలగిల్లాం. బెండ్లాడి యిట వచ్చి 
ఉం యం 
గనకన నాకాంగిటం గలసితివి 
నిక్ని ట్రై వేంళ పేకుండ నే నంమేల్మంగను 


వవాంసించ సోన వక్త గచ్చివాంద వనుచు 


ఏమి ॥ 


4ఏమి॥ 198 


॥ అవు ॥ 


॥ అప్పు ॥ 


॥ అన్స॥ 20 


శృంగార సంకీర్తనలు 


గళ 
చెలులాల చూడరే చెల్లువునిబాగులెల్లా 
నిలువుంజక్క6దనాల నిలుచున్నాం డీడను 


ఇయ్యంగదే విడెము యిందా.(కా నేడ నుండెనే 
నెయ్యపురమణుడంటా నే నుంటిని 
పయ్య దంటవచ్చీని పలుమారు నన్ను. జూచి 
కొయ్యతనాలు నేరిచె గొంకం డేమిటికిని 


అడుగవే సుద్దులు ఆడ నుండి తా. వచ్చె 
నడుమ. దన్నపియాలు నమ్మితిని 
వొడివట్టి పెనంగిని వొనరి సంతోసాన 
గడుసాయ. జేంలను కరంగ6 డెంతయినా 


మొక్కవే నామారు ముంచి నన్నిటు గూడె 
యిక్కడ శ్రీ వేంక కేశు కిరవై తిని 
అక్కరతో మన్నించీని య నగ నేను 
తక్కక రతుల మించీ దంట తనమునను 


దేసాళం 
ఇందరు నెజీ(గినవే యీసుద్దులు 
యెందా(కా వట్టిమాయ లేమి నేనే నిపుడు 


తప్పులుదారులు నన్ని తానె తేరీంగాని 
చెప్పరాదా నీమాట చేరి వినేను . 
అప్పట నుండియు నీవు ఆఇత్తపడే విశ్తై 
నెప్పున నీనిజములు నెరపేవు సానెఖ్‌ 





॥ పలవి ॥ 
గా 


॥ చెలు॥ 


॥చెలు ॥ 


॥చెలు॥ 21 


॥ పల్లవి ॥ 
వ. 


॥ ఇంద ॥ 


ఈ ,కీగితలుగల నృలముల చిలుమెక్కువగ నున్నది, శొన్నియక్షరము లరిగి 


యున్నవి. 


18 థ్రీతాక్షపాక అన్నమాచార్యుల 


తీపులు(గారాలు నిజ్జై తేటతెల్లమయ్యి. గాని 

చూపరాదా నీమోవి చూచే నేను 

ఎపైనే మలనేవు పంతగారితనమున 

వోపిక జెలుల నేమి నొడ(బరచేవు ॥ ఇంద ॥ 
పాొడియును6 బంతమును వాయటడీ( గాని 


"కూడరాదా నీవు నన్ను.6 గోరి మెచ్చేను 
వేడుక నేలితివి (శ్రీ వేంక పేళ ఇంతలోనే 


యీడ నే నల మేల్మంగను ఇంపు నాకు. జేనేవు ॥ ఇంద ॥ 22 
పాడి 
బొంరనితప్పనియట్టి పురుషుండవు 
” మంకుదీర నీవెటా మాటలాడేవయ్యా ॥ పలవి ॥ 
గం రం 





ఎనవుచేసుక ఇంతి సారె సారె సాలయంగా 
ననుపుచేసుక నీవు నవ్వంగాను 
'మొనసి సవతురెల్లా 'మోములు చూచుకొనేరు 
పొనుగక వారినెట్టు బుజ్జగించేవయ్యా ॥ బొంక ॥ 


త్రయము గూరిచి యాపె బెట్టియాన వెట్టంగాను 
(క్రియగూడ సప్త నె కెలయ6(గాను 
కయిప్పగా6 దోడివారు ముసన్నలః జూపేరు 


నయమున వారి బెట్టు మ. బొంక ॥ 











రం 
ఖా స్తే ప్తి తమ 
అర్హరతో వారినెట్టు ఆవరింపవయ్యా 1 చొంక॥ 28 
1 కంచు సహజము, *“ మోస*ంచు' వకెనా? 


“సిరలు గల సలయుల వనక వ* నునది. 


శృంగార వంకీర్తనలు 


మధ్యమావకళి 


ఎటువంటివలపో యెవ్వరికొలంది గాదు 
ఘటనతో. దమకించీ(. గనుంగొనవయ్యా 


తళుకున నిన్ను( జూచి తలవంచుకొని యింతి 
తలపోసీ నీరూపు తనలోననె 
నిలువుంజెమటతోడ నిట్టూరుపులతోడ 
చెలరే(గి గుబ్బతిలీ( జిత్తగించవయ్యా 

కోరి నీపై నాసపడి గొబ్బునను సిగ్గువడి 
పేరంబెట్టి మాటలాడీ( బెదవులనె 
సారపుతు పషముతోడ జవ్వనభారముతోడ 
ఆరీతి నివ్వెరగందీ నాదరించవయ్యా 


కా(గిటికి. జెయ్యి చాంచి కన్నులనే నీకు మొక్కి 
మా6గినమోవి యిచ్చీ మతకాననె 
చేంగదేర నిన్ను6 గూడె (శ్రీ వేంక పేళుండ 
వీంగ దలమేలుమంగ వినోదించవయ్యా 


నాం. 


రేకు 905 భల్లాటి 
ఏమిటికి మాముందర యెమ్మెలెల్లా. జూపేవు 
నేమూ నీవలె మేలు నెరపంగంగలమే 


చక్కనిదాన “వొదువే సణ(6గులాండి వౌదువే 
నిక్కి విభుని. గొసర నేరుతువే 
దక్కీనే:'సిపంతములు తరుణులలో నెల్లా 
మక్కువ నాళసి నింత ఇమరిగించుకొంటివి 
శ్రీగీఠలుగల స్పృలముల చిలమెక్కువగ నున్నది. 
ఓ 


1పలవి ॥ 
ళ్‌ 


1 ఎటు ॥ 


“8 పెటు ॥ 


॥ ఎటు ॥ 24 


-]ర్ర 


ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ఎన్వన్‌ నౌదుపే మంచి జాణక త్తె వాదువే 
రవ్వ నేసి (భమయించ గా నీవు, 
నవ్వు లీడేరెనే నీకు నడుమ నిందరిలోన 
బువ్వాన నీతని నింత పొందు నేసుకొంటివి 
మేటి వౌదువే అలమేలుమంగ వొదువే 
పాటించి శ్రీ వేంక పేశు బనిగొంటివ 
మాటలు చెల్లె నీ కు మావంటివారిలో నెల్లా 
జ 00. చనవు గై కొంటిఏ 


పొడి 
ఎంత్రైనా నాతండు నీకు నెక్కుడుగాదా 
త మన్నించీంగానే *ఘ * ఘనురాల వై తివి 
వెక్కసములాడకువే విభునితో సారె సారె 
మిక్కిలి నాతడు నీకు మేలువాంయ 
జక్కవపిట్టలవంటిచన్నులు వ్‌ 
వుక్కవంటి గోరనేల పూందేవే నీవు 
ఆరితేరి యెంచకుపే అండనుండి ఇంతలోనె 
చేరి నీక టబ్రయములు చెప్పీ నాతడు 


తోరపు మొయిలువంటితురు మాత( డంఅనంటా 


వీరాన జేతులు చాచి -పెన(గుదురటవే 


నీ వలమేలుమంగవు నిందలు వేయకువే 
(శ్రీ.వేంక పేశుండు నిన్ను. జెందినవాండు 


ఆవటించి నిన్ను(గూడి యై చెక్కంటెనంటా. 
॥1 ల ॥ గ 


కావరించినీ వ ఘాత ేయందగునా 


మా నస్యాయు టమారం మటు టమ నేం 
1. *ఘనురాలు” 'వింతవ్రయోగము. 


॥ ఏమి ॥ 


॥ ఏమి * 25 


1, వథివి ॥ 
ఛో 


॥1 ఎంత్రె ॥1 


॥ ఎంతె ॥ 
యు 





శృంగార సంకీర్తనలు 


శుద్దవసంతం 
సూటిగా నన్నేమి చూచేవు 
నీటుతోదడ నన్ని నేరుపవయ్యా 


నవ్వుతా నిన్ను నాయము లడిగీ_ 
నెవ్వతో ఆనతి యియ్యవయ్యా 
జవ్వని యప్పటి సరిబేసులాడీ 
వువ్విళ్లూర. బందే లొగి వేయవయ్యా 


మచ్చిశతోడుత మనవి చెప్పి 
విచ్చనవిడీని వినవయ్యా 
వచ్చి యాపె నీతో వసంతమాడీ 
పచ్చివలపులు పై జల్ల వయ్యా 

పలుమరు నీపై6 బాటలు వాడీ 
మెలుపున నిజ్టై మెచ్చవయ్యా 
అలమేలుమంగనై ననన్నేలితి_ 
వెలమి (శ్రీ వేంక కేశ నేండయ్యా 


దేవగాంధారి 
మిక్కిలి మేలుది అలమేలుమంగ 


అక్కరతో నిన్నుంజూచీ నలమేలుమంగ 


॥పలవి॥ 


॥సూటి॥ 27 


॥౪పలవి॥ 


కొచ్చి కొచ్చి యాళా(లాఖిపించి కూరిమితోందాడలగాను 


మెచన్చీ నిన్నునిదె యలమేలుమంగ 


నెచ్చెలులరోడనెల్లా సినుకాలు సారెసారె 


అచ్చలాన నామువాని నలమేలుమంగ 


॥ మిక్కి. ॥ 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వాడలవాడల నీవు వయ్యాళి 'దోల(గాను 
మేడలెక్కి చూచీ నలమేలుమంగ 
వీడెము చేతంబట్టుక వెస నీవు పిలువ(గా 
ఆడనుండి వచ్చె నీడ కలమేలుమంగ 


వాలీల (శ్రీ వేంక పేక ఇంతచన వియ్యంగాను 
మేలములాడీ నల మేలుమంగ 
యేలిననీరతులను ఇదె తననేరుపెల్లా 
ఆలోచనలు నేసీ నలమేలుమంగా 


(శ్రీరాగం 
ఎట్టు దరించంగవచ్చు నిల్లాండ్లకు నూరిలోన 
చుటమవె సిగులెలా చూరలాడేవు 
టఉ 6 ౧౦౧ 


మాయదారిమాట లాడి మనసులు మరిగించి 
పాయపుగొల్లె తలను (భమయించేవు 
చాయలుసన్నలు. జేసి చవులుగా మోవిచూపి 
ఆయములు గరగించి ఆనరే6చేవు 


'నెలవుల నవ్వునవ్వి చిట్టంటుచేంతలు సేసి 
కలికిజవరాండ్ల ( గాంకరేంచేవు 
(ప్రియముల నవ్వునవ్వి పెంపుగం గాతలముంచి 
నరోగారితనమున నమ్మించేవు 


కన్నుల. దప్పక చూచి కౌ6గిటను బిగియించి 
కన్నెలను6 జొక్కించి కెకొనేవు 
అన్నిటా శ్రీవేంక పేళ అల మేలుమంగను నేను 
మన్నించి నన్నునేలి మంతనమాడేషప్ప 


॥ మిక్కి ॥ 


మిక్కి ॥ 28 


॥1పలవి ॥ 
లగి 


1 ఎట్లు ॥ 
రు 


॥ ఎట్లు ॥ 
ట్‌ 


॥ ఎట్లు 
వు 


శృంగార సంకీర్తనలు ల 


రామ[క్రియ 
వట్టిబా(తిపడి సీపై వలపులు చల్లేముగాక 
యిట్టయితే మరియి(5క నేమిచెప్పేదయ్యా ॥ పల్లవి ॥ 


కాంతను నాయెవటనె కా6గిలించుకొంటివి 
పంతములాడంగ ని6క6 బనియేది 
వింతలుగా సిగ్గులెల్లా విడిచినమీ(దట 
యెంతకొసరినా నందు నేమిగలదయ్యా ॥ వట్టి ॥1 


నావద్దనుండి యా కెతో నవ్వులు నవ్వితివి 
భావించి చూచిన వింక౭ బనియేది 
వేవేలకు మతిలోనివెరపు దీరినమీ6ద 
చేవమీరినసుద్దులు చెప్ప. జో పేదయ్యా ! వట్టి ॥1 


చలివాసి యా కెతోనే సరసములాడితివి 
పలుమారు బచ్చినేయ. బనియేది 
అలమేల్మంగనైన న న్నళ్లై యేలితివి 


యెలమి శ్రీ వేంకపేళ యెట్టు మెచ్చేదయ్యా ॥వట్టి॥ 80 
రేకు 806 మనోహరి 
అల మేలుమంగవు నీ వన్నిటా నేరుపరివి 
చలములే;టికి నింక సమ్మతించవే ॥ పల్లవి ॥ 


విడియము చేతికిచ్చి విభుండు వేడుకపడి 
వొడివట్టి పెనంగగా నొద్దనకువే 
వుడివోని వేడుకతో నుంగరము చేతికిచ్చ! 
యెడయ ౫ వేండుకొనంగా నియ్యకొన 





2 భీ శాళ్లపాక అన్నమాచార్యుల 


చిప్పిలువలపుతోడ చెక్కులు నొక్కుచు మోవిం_ 
గప్పుర మందియ్య(గాను కాదనకు వే 
కొప్పు దువ్వి బుజ్జగించి కొసరి మాటలాడి 
అప్పసము నవ్వ6గాను అక్హై కానిమ్మనవే 

యిచ్చగించి థీ వేంక పేశ్వరుండు నిన్ను( గూడి 
మచ్చిక6 గాంగిలించంగాను మారాడకువే - 
పచ్చడము మీ(దం గప్పి పట్టిపుడేవుల జేసి 
నిచ్చలాన నేలుకొనె నీవూ. గైకొనవే 


కురంజి 
+“అకౌకు గలదా యేమోయి చెలులను 
చెంతల మందెమేళాలు నేసుకొ.టి విట్లా 


. యేకతాన నీవు నాకు నిళ్హై కళలు చెప్పంగా 
దాకొని సతులెల్లాను తామూ వినేరు 
జోకతో నీవు విడేలు సారిది నా కందియ్య(గా 
చేకొని తామూ నప్జె చేతులు చాంచేరు 


సరసమాడుచు నా చన్నులు నీివంట(గాను 
సొరిది. దమచన్నులు చూపేరు నీకు 
తెరలో నాకు నీ మోవితేనె విందువెట్టంగాను 
గరిమ దామును నజ్టై కడునోరూరేరు 


పలుమారు నీవు నాకు. బచ్చడము గప్ప(గాను 
కలికికాంతలు తమ్మూ గప్పుమనేరు. 
అల మేల్మంగనై న న్నప్టై నీవు కూడితేను 
నెలవై శ్రీవేంక పేళ నిన్ను( దామూ కూడేరు 


11 ఆ 11 


॥అల॥ 8! 


॥ ఇంత | 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 02 


శృంగార సంకీర్తనలు 


దేసాళశం 
టి శ్రలెల్లా లా నవ్వేరు 
రాల(చిమీరకువయ్య ప. 


పు 


హావములొ _త్తేయట్టిపడ (తికి నిదివా 
గొని స ఇమరీంచె నంగమెల్లాను 
కాదనక పచ్చడము గప్పి మజంగునస 
పోదితో 'నాపె దనివిబొందించవయ్యా 


సరుస( గూచుండినట్టిస కియకు సిదివా 
సిరులుగా( బులకించె చెక్కులెల్లాను 
తెరవేసుకొని సిగ్గుదేరిచి గుట్టుననె 
గరిమతో లోలోన కాంగిలించవయ్యా 


శ్రీసతికి భూసతికి. జేరి కూడంగ నిదివొ 
రాసి సి నిట్టూర్పులు మించె రతులలోనా 

ఆసతోడుత ్రీవేంకటాద్రిగో విందిరాజ 
లేసుగా నిద్దరిని లాలి.చ(గదవయ్యా 


వరా? 


ఎంతిలేదు నీయాసోద, మేమిచెపే ప్పేది 
బంతినుండి రతులకే బాంతిపడేవు 


చెలులై తేంజాలు నై చేరి యెంతవడియైనా 
మలసి మలసి నీవు మాటలాడేవు. 
కొలందిమీనినయట్టికుచము లు గం కేంజాలు 
యెలమి నూరకయెనా యేకా రేవు 


జి 


॥పలవి॥ 
ట్‌. 


:కొయి॥ 


॥ కొలి॥ 


1 కొలు ॥ 90 


॥; పలవి ॥ 
గా 


॥ ఎంత ॥ 


24 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తప్పకంజూచితేంజాలు తనియక మీ(దమీంద 
వుష్పతిలుందమకాన నోలలాడేవు 
చిప్పిల నవ్వి తేజాలు చెంతల నప్టెభమసి 
ట్‌ 
వొప్పగుమోవితేనెకు నొగి నోరూరేవు 8 ఎంత ॥ 


కా6గిలించుకొం కేంజాలు కదుసంతోసముతోడ 
చేంగదేరి వలపుల చిమ్మిరే6గేవు 
వీంగక శ్రీ వేంకశేశ వెస నన్ను( గూడితివి 


పొ(గినతరితీపులం బచ్చిదేరేవు ॥1 ఎంత ॥ 84 

, ముఖారి 

ఏమే విభునినేల యెలయించేవే నీ_ 
మోమున సింగారాలు మొలచున్నవి ॥ పల్లివి ॥ 


నెలవుల నొకమాటు చేరి నీవు నవ్వితేనే 

వెలలేనిమహిమలవెన్నెల గాయు 

తళుకున నీవటు తప్పక చూచితేనే. 

నిలువెల్లా6 జీ;ళటుల నిగ్గుదేకును ॥ఏమే; 
మురిపేన వాతెరమోవి నీవు చూపితేనే 

సొరిదినే పగడాలసొంపు నిండును 

మరుగుచు నీవిస్టై మాటలు సారె నాడితే 

యిరవై కస్రపుపల్కు లిటు నిండును ఏమే॥ 
సందడి నీపయ్యదలో చన్నులు చూపితేనే 

కుందణం(నం?)ప్పువన్నెలెల్లా గుదిగొనును 

కందువ శ్రీవేంక పేశు, గాంగిట 'నీవు గూడితే 

యెందు నలమేల్మంగ సీయిరవు గాన్నించును ॥ఏమే॥ 85 


శృంగార సంకీర్తనలు లిక్‌ 


సింధురామ[క్రియ 
ఎంత వేడుకకాండవు ఇన్నిటా నీవు 
సంతసించేవు మోహము చల్లి నంతనె, ॥పలవి ॥ 


వన్నెవచ్చె మేనికిని వాడుదేరె మోమెల్ల . 
కన్నులను నాపె నీవు గాంచినంతనె 
చెన్నుమీర సంతోసాన చఇెక్కులెల్లా. బులకించె 
పన్నుగా నాకెమాటలు విన్నంతనె ॥ ఎంత ॥ 


ఆసవుజ్ల్టై మనసుకు అరిమురి జెమరించె 
సేసవెట్టి యాపె నిన్ను. జేరినంతనె 
వాసిమీర పైపైనే వలపులు గడుమించె. 
చేసన్నలు 'నీయెడకుం జేసినంతనె ఎంత ॥ 


నిట్టూరుపులు రేంగె నిండుందమకము నిండె 
గుట్టుతోడ నీవు రతి( గూడినంతనె 
అష్ట శ్రీ శీ చేంక పేశ ఆనందము గడునుబ్బె 


- చుట్టి ఆకెళఆయములు. సోంకినంతనె ॥ ఎంత ॥ 86 
రేకు 907 ఆహిరి 
ఎడసి కూడినపొందు ఇంపులాయను . 
తడవి మీభావములు తలపో నేమయ్యా ॥పలవి॥ 


'చెక్కున. బెట్టినచెయ్యి 'నెలవి6 బా రేటినవ్వు 
వొక్కమాజే చెలియకు నొనగూడెను 
నిక్కపువోరమణు,డ నీమహిమళతే ఇవి 
మిక్కిలి మాలోనేమే మెచ్చుకొనేమయ్యా ॥ ఎడ ॥ 


౪0! 193-[4 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మేరమీరు నిట్టూర్పులు మితిమీరు తమకము 
యీరెండు నింతికి నిష్ట ఇరవాయను 
ఆరయ వోరమణు(డ అమరించితివి రీతి 
యేరుపరచి మీసుద్దు ఇ₹ంచుకొనేమయ్యా ॥ ఎడ ॥ 


సయ్యదలెడజారును పచ్చిదేదేరతిచొక్కు 
నెయ్యప్పంగామిని కిస్టై నెలవాయను 
యియ్యెశ (శ్రీవేంక పేశ యెనసితి వింతలోనె 
చయ్యన మిమ్ము. బొగడి సంతోసించేమయ్యా ॥ ఎడ ॥ 87 


బౌళి 
చఇెక్కునొక్కి ఇచ్చకము 'నసేతురుగాక 
వెక్కసపునేంతలను వింత నేతురా ॥ పల్లవి ॥ 


వలచినరమణు(డు వాడికెకు నీమీ(ద 
కలువల వేసితేు కౌంతాళంతురా 
తలుప్పదెరచి నీదండ6 గూచుండినవాని 
చలపట్టి బొమ్మలను జంకింతురా ॥ చెక్కు ॥ 


ఫొంద్రై నమగవా(డు బుజముపై( జెయివేసి 
కందువ లంటితేనే కాదందురా 
విందులమోవి చూపి విడెమడిగేటివాని 
మం దెమేళములాడుచు మారుకొందురా చెక్కు ॥ 


శ్ర వేంకపేశుంయు చేరి నిన్ను( గాంగిలించి 
ఆవటించి కూడి తేనే అలయుదురా 
'దేననృలవంటా సన్ను( దెగడి నవ్వించేవాని 
కానరప్ప(.జూపు చూచి కాతరింతురా ॥ చెక్కు ॥ 83 


శృంగార సంకీర్తనలు &గి 


లలిత 
చిత్తగించవోయి నీవు శిరసువంచుకొనక 
బిత్తరాన సీకె నీపై ప్రియము చన్లీని 7 పల్లవి ॥ 
అలి వ. | రా యం 


పలుచనిసిగ్గుతోడ బాసికము గట్టుకొని 
చెలరేగి సతి నీవై నేసచల్లీని 
చెలులమాటుననుండి చిప్పిలు.దమకమున 
తళుకుంజూపుల నిన్ను తప్పక చూచీని చిత ॥ 


చెంది మురిపెముతోడ సింగారించుకొని 
కందువ లంటుచు నీ కాలుదొక్కీని 
సందడి వేళలంమయ జాణతనాలాడి నీకు 
ముంమయముందుగా( దాను మోవి చూపీని ॥చిత్త ॥ 


గాటంపుటాసలతోడ కంకణము నీ*ఒ.6 గట్టి 
పీ;టమీంచ6 గూచుండి పెండ్లాడీని 
యీటున (శ్రీవేంక పేశ యిటు నన్ను( గూడితివి 


'మేటియె యిందుకు నాపె మెచ్చు మెచ్చీసి ॥చిత ॥ 00 
రి అని 
అమరసింధు 
ఉచిత మెజంగవద్దా వువిదలకు. 
రచనల నీసరి రారా యెవ్వరును ॥ పల్లవి ॥ 


యింతులెల్లా నిలుచుండి యిట్టె కొలువు సేయ6గ 
మంతనములాడేవు మగనితోను 
ఆలతవైై నీవొకతెవే జుట్టిగొంటివా యేమి 
వంతువరుసలు మరివలదా యొవ్వరికి 1ఉచి | 


వ్య. థీ తాళ్ళపాక అన్నమాచార్యుల . 


సవతు లిందరును మీసరుసనే వుండ(గాను 
ఫవళించే వీతనిపానుపుమీంద 
కవగూడ6గా నీకే కాణాచాయనా యేమి 
తవిలి సీసాటికి రాందగదా యొవ్వరికి ॥ ఉచి ॥ 


తోడివా రెల్లా నప్టె వూడిగాలు 'సేయంగాను 
వేడుక( గూడితివి శ్రీవేంక పేశుని 
కూడిమాడి సీవే రతి గొల్లగొంటివా యేమి 


వోడక నీవంటియాస వుండదా యెవ్వరికి. _ ॥ఉచి॥ 40 
సౌరాష్ట్రం 
ట 
చూడవయ్యా నీ నేంతలు సూటిపడేను 
ఆడరాదు నీతో మారు అవుంగాదనుచును ॥ పలవి ॥ 


సరసములాడితివి చనవు లొస(గితివి 
తరుణితోడ నీవు తమకానను 
యరవై యీసె నేండు యేమిభాగ్యము నేనెనో 
సిరులవలపులెల్లా చెక్కుల నిండెసు ర ॥ చూడ 


నేవ సేయించుకొంటివి సిగ్గులు దేరిచితివి 
భావించి వనిత నింత పనిగొంటివి 
పావనమె తనజన్మఫల మదియెట్టిదో 
చేవదేరినవలపు మోవిమీంద నున్నది ॥ చూడ 


గక్క-నం బెండ్లాడితివి కౌంగిటం గూడితివి 
మిక్కిలి వేడుక నల మేలుమంగను 
యిక్కువ శ్రీవేంక పేళ యెటువంటితగులమో 
చక్కనివలపులెల్లా చన్నుల పై నున్నవి ॥ చూడ ॥ 41 


శృంగార సంకీర్తనలు 


సాళంగనాట 
ఇదివో మావిన్నపము యిజ్టై చిత్తగించవయ్య 
. ట్‌ 
సుదతివున్నజాడలు చూతువు రావయ్యా 


యిప్పుడే వచ్చేవని యింటవాకిటను చెలి 
కప్పురపుటారతె త్తం గాచుకున్నది 
దప్పి దేర నీకునేల(నీయ?) తట్టిలోన బాగాలు 
కుష్పలుగా మీ(దెత్తు కొని వున్నది 


ఆరగించవచ్చేవని అన్ని దెర(గులనెల్లా 
చేరి విందాయతముగా. జేసుకున్నది 
గారవానం బాదాలుగడిగేనంటా( బన్నీరు 
ఆరీతి( బై డిబిందెల నమరించకున్నది 


పవళించవచ్చేవని పశ్టెమంచమామీ (దట 
వివరించి పూ(బరపు వేసుకున్నది 
నివిరి శ్రీవేంక పేళ నీవు విచ్చేసి'కూడంగ 
తవిలి యలమేల్మంగ తనివితో నున్నది 


రకు 008. శుద్ధదే? 
ఇప్పటికి. జనవరి యింతి నీకు 
కొప్పుదువ్వి నన్ను నేల కొంగువ ప్లే విపుడు 


మలసి నీవు నాతో మాటలాడితివంటాను 
సొలసీ నాపె నిన్ను6 జుట్టి. చుట్టి 
ట యి 
కలికి యన్నిటా కడు(గతలెల్ల నేరుచును 
వెలలేని యాపెమాపే వినవయ్యా నీవు 


॥పలవి ॥ 
రంగి 


ఇది ॥ 


॥ ఇది ॥ 


1ఇది ॥ 42 


॥ పలవి॥ 


॥ ఇప్ప ॥ 


-ఖ0 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ననుపున నాతో నవ్వులు నవ్వితివంటా 
గునిసీ నాపె నిన్ను. గొచ్చి కొచ్చి 
చనవరివినోదాల సరసురా అఇన్నిటాను 


నర నాపెతో నవ్వి వుండవయ్యా నీవు ॥1 ఇప్పు ॥ 


గక్కన నన్ను నీవు కాంగిటః గూడితివంటా 
కక్కసించీ నాపె నిన్ను( గమ్మి కమ్మి 
నిక్కి శ్రీ వేంక పేశుండ నే నలమేలుమంగను 


లెక్కతోనే యాపె. గాగిలించవయ్యా నీవు ॥ ఇప్పు॥ 48 


తెలుంగు(గాంబోది 
సీవే యెర (గుదువు నానెయ్యము వోరమణి 
భావములోపల నుండి భమయించనే(టీకి 
చూపుటమ్ము బొమ్మవింట జోడై నిలిచెంగాన 
చేపట్టి మర్మ'వేదనం జేయు6గాక 
కోపులమంచితనపు(గుచమండలము నేడు 
యేపున. బాణాలతోడ యేలాట మెట్లాడీనే 


॥పలవి ॥ 
ళా 


॥1నీవే॥ 
తొడంగి మబ్బుగవిసి దొడ్డకుటిలపుంగొప్పు 

కడు(గామాంధకారమ. ( గప్పుంగాక 

నడుమ మోము(జందద్రు(డు నవ్వువెన్నెల గాయుచు 


చిడుముడి నామదిని( జీ/;కేల నేసీనే 4నీవే॥ 


నచ్చిదొండపంద వంటిబాగుల రాగపుమోవి 
రిచ్చవడ మోహము రే(చు(గాక 
ఇచ్చకపు శ్రీ వేంక పేశుండ రమ్మని నన్ను 


ఇచ్చ గూడితివి రతి నిందాణ(కా నెటుండెనే ॥నీవే॥ 44 


శృంగార సంకీర్తనలు 


పొడి 
తరుణులతోడనా నీతరితీప్పులు 
తొరలింపు(గూరిముల దొరపాటివాండవు 


వలచినసతితోను వాసికి. బెనంగుదురా 
పలుకులు నేరిచినపంతగా (డవు 
బలిమి( జెనక6ంగాను పరాకు సేయు కురా 
నెలకొన్న ఎవ్వనపునెరవాదివా డవు 


ఆసగించివున్న యింతి నార(డి€ బెట్టుదురా 
నేన వెట్టి పెండ్లాడినచెలువుండవు 
సీసరిం గూచుండ!గాను నీబులు చూపుదురా 
వేసటలేనిరతుల వేడుకకా(డవు 


అలమేలుమంగ. గూకి అలయించి నవ్వుదురా 
తెలివి (శ్రీవేంకటాద్రి దేవుండవు 
కలసి మొక్క_6గా మోవి కడుపిప్పి నేతురా 
తలపోంత లెజి/గిన దయగలవా(6డవు 


వసంతవరాళి 


నను. జూడవే ఇకను నాసొమ్ము చేసుకొనేను 
ఘను డీతనిచెయ్యి “6 గ్రైదండ చేకొంటిని 


చనవరికా నవు చలమరిదానవు 
యెనలే కాతనిం గూడ కేల మానేవే 
మనసునమ్మినయట్టి మా టపట్లు వుచ్చుకొంటి_ 
న చు మ! 
వినుమడించె వలస లిట్టండవలదా 


తి! 


॥పలవి 1: 
యం 


॥తరు ॥ 


తరు ॥ 


1తరు॥ 45 


4 పలవి ॥ 
ళా 


॥నను6॥ 


థ్రీ కాళ్ళ పాఠక అన్నమాచార్యుల 


ఇతవరిదానవు ఇయ్యకొన్న దానవు 
రళుల నింటికి నేల రాకుండేవే 
సతముగా నన్నిటో నమ్మతి చేసుకొంటిని 
బలుకు నీవలె నిప్టై పచరించనలదా ॥నను(॥ 
పాయరానదానవు పంతగోరిదానవు 
చాయల నేపొన్లూనేల జంటవా నేవే. 
“రేయి వచ్చి శ్రే వేంకటాాద్రిగోవిందుండే నన్నేలె 


"యీయమెడ నవ్వునవ్వితి వింత మెచ్చవలదా ॥ నను( 4 46 
సాళంగం 
వలపేల దాంచేవే వనిత నీవు 
తిలకించి యెంతతరితీపునేసేవే ॥ పల్లవి ॥ 


పలుమారు నాతడు బాంతిపడి పిలువ(గా 
_ వొలసీనొల్లమి నేల వూంకొనేవే. 
బలిమి నాతండు నీకు పచ్చడము గప్పంగాను 
"అలరి వొయ్యారాన నజ్జై లోనయ్యే వే ॥వల ॥ 


చిమ్మి రేంగి యాతడు చేసన్న నేయంఃగాను 
వుమ్మడిజాగుతోనేల వొద్దికయ్యే వే 
నెమ్మితోడ నాతండు నీకు విడమియ్య(గాను 
చిమ్ముల మెల్లనే యొట్టు చేయిచాంచేవే. ॥ వల॥ 


అజ్టె (శ్రీ వేంక కేకుండు అంకె గా(గిలించుకోంగా 
గుట్టున( గరంగి యెంతగుబ్బతిల్లేవే 
ల్‌ లా ర 
యిజ్టై యాతండు నిన్ను నేలి నేండు మన్నించంగా 
దిట్టవై యలసి యేమి తేలించి చూచేవే ॥వల॥ 17 


శృంగార సంకీ రనలు &ి 


హిందోశవసంతం 
మాకేల విన్నవించ మాపుదా(కా సీతోను 
॥ దాకొని సీవే దయం దలంచేవుగాని ॥ పల్లవి ॥ 


హత్తి రమణి 'విలిచీ నాడకు విచ్చేయరాదా 


అాఏి 


చిత్తము వచ్చినట్లాం జే నేవుగాని 


మొత్తమి నిప్పుడే నీవు మొగము చూడ6గరాదా 
యిత్ర్తల నన్నియు నీవే యెజింగేవు గాని ॥1మాకే॥ 


మనసిచ్చి యేకతాన మాటలాడి చూడరాదా 
పనివడి నీవే నిజపస్టేవుగాసి 
చెనకుచు. బానుపుపై( జేరి కూచుండ6గరాదా 
ననిచి మానిజమెల్లా నమ్మేవుగాని, ॥ మాకే ॥ 


కక్కస మేంటికి యాకెం గాంగిలించి కూడరాదా 
మిక్కిలి శ్రీవేంక పేశ మెచ్చేవుగాని 


యిక్కువ నిప్పటిపొందు యిజ్జై యీడేరించరాదా 


మక్కువలు సేసి నీవే మరిగేవు గాని "  ॥మాకే॥ 48 
'ేకు 000. నాగగాంధారి 
ఇంకా నేమనేవయ్యా యెదుట నుందాన నేను 
కుంకుమ నీకు బూయనా గురుతుగా నేను 8 సలవి ॥ 


సన్నలు నీవు నేయంగా సమ్మతించి కాదనక 
విన్నపము సేయనా వేడుకతోడ 
వెన్నెలబాయిటం జేయివేయంగా నప్పటి నీకు 
కన్నుల నే మొక్కనా కడుందమకమున ॥ ఇంకా ॥ 


వ 


శ్ర "థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాయెడకు “డలేని నవ్వు లెల్లా నవ్వగా. 
ఆయములు సో65 నిన్ను నాడవా నేను' 
దాయక పాయక నీవు దరడ నిక్టై కూచుండంగా 
'సేయనా పూడిగములు చెప్పిన ప్టైల్లాను ॥ ఇంకా ॥ 


పంతమున కా(గిటను బలిమి నీవు గూడ6గా 
మంతనాన 'మెచ్చనా మచ్చికతోడ 
చెంతనే మన్నించితివి (శ్రీవేంక పేశ నన్ను 


సంతోసించనా నీసరస ములకును ॥ ఇంకా ॥ 40 
మాళవి 
వేగిరకాండవు నీవు వెసల( బెట్టుమనవు 
ఆగడము నేసి యేల అలయించేవు ॥ పలవి ॥ 


చలము పొదించరాదు జంకించి చూడ(గరాదు 
_యెలమి నీంతలో నేరా యెగ్గుప జ్లేవు 
బలిమి చూప(గరాదు పంతములాడ[గరాదు 
తిలకించి యేమిరా తిట్టు దిస్టేవు ॥ వేగి ॥ 


బెట్టిమాటాడంగరామి బిగువు చూసంగరాదు 
అట్టు అదేరా ఇట్టె యే(చేవు . 
. గుట్టున నుండ(గరాదు కొసరి నవ్వంగరాదు 
వుట్టిపడి నీవేరా వృప్పతించేవు ॥ వేగి ॥ 


కదిసి పెనంగరా.. కా(గిలించుకొనరాదు 
వుదుటున నౌరారా వొడివ స్టేవు 
ఇదివో (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నిజ్టై 
పొదిగి యేమిటికిరా బుజ్జగించేవు / ॥ వేగి ॥ 50 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
మేలు మేలు నీగుణము మెచ్చితి నేను 
నీలీల లోక మెల్లా నిండెంగా నేండు 


వలపుగలుగువారు వద్దనే వుందురుగాక 
తిలకించి వాడలకు( దిరుగుదురా 
తెలిపి చెప్పంగనేల తేటతెల్లమిగ నాపె._ 
కలువదండ నీ మెడ గంటిగా నే నిపుడు 


ననుపుగలుగువారు నవ్వుతానుందురుగాక 
తనివో కెవ్వతెనై నాం దలపోతురా 
వెనకటి సుద్దులేల వేడుకతో నాసపెచేతి_ 
కొన వేలివుంగరము నురుతాయంగా 

కైవసమైనవారు కా(గిట నుందురుగాక 
ఆవలివారితో మేలాలాడుదురా 
(శ్రీవేంక వేళ నన్ను జేరి యిస్టైకూడితివి 
నీవే నన్ను మన్నించుట నిజమాయంగా 


కేదారగొళ 
ఇద్దరిం గూర్చుంగదవె యింతిరో సీవు 
సుద్దులు చెప్పేనం పే చోటెంత్రై నాం గలదు 
పడ(తి కడకు ని,ష్టై పతిం దోడుకొనిరావె_ 


యెడమాట లాడ(బోతే యెన్ని లేవు 
వెడవెడ మాని యస్టై విడెనము చేతి కియ్యవే 
అడరి యాతని,పియా లవెన్నైనా. గలవు 


శ్రీగీకబుగల న్మలముల చిలుమెక్కు వగ నున్నది. 


తగ్‌ 


॥పల్తవి ॥ 
గొ 


|! 'మేలు॥ 


॥'మేలు ॥ 


,॥ మేలు [151 


4 ఇద్ద ॥1 


స! థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


మిగులా నిద్దరి. బాన్పుమీందం గూచుండం బెట్టవే. 


తగవుల. బెప్టేమంటే తనివిలేదు 

బగి వాయకుండా నప్టై పచ్చడము' గప్పవే 

పగటు లాతనివి చెప్పంగ6 గొత్త లిపుడు 
భ్రీవేంక'పేశ్వరుచేత నేసలు వెట్టించవే 

టబ 

హావులు దెలుపంగాను వయపాయను 

దేవులకు దేవునికి తెర వేయ(గదవే. 

_ చేవదేరేమోహము చెప్పనరు దింకను 


“గుండ్మక్రియ 
శేవరవు గానా యీతెజ6ంగులకు 
._ చేవదేరె నింక రట్టు నేయ6గవలెనా 


అజీముతి నూడిగాలు ఆపెచేత6 జేయించేవు 
యెజంగనా నీజాడ తెప్పుడు నేను 
.-చుటి నీవు దొరభొదు 'మనసున మెచ్చితివి 
గుజుతులు నాకిన్నిటా6 గొచ్చి చూపవలెనా 
కానుకగా నాపెసొమ్ము గక్కన నాకిచ్చేవు 
కౌననా నీ నేంతలు కలకాలము 
పూని నిజమరి వొదు పొంచి నిన్ను నమ్మితిమి 
తానకమై ఆ సుద్దులె తల పెట్టవలెనా 
అలమి నన్ను6గూడి ఆపెపేరం బిలిచేవు 
'తెలియనా నీగుట్టు తెల్లమిగాను 
యిల జొణండ వొదువు యిన్నిటా( దనిసితిమి 
యెలమి శ్రీవేంక పేశ యెచ్చరించవలెనా 


శీగీతగలది చిలుము దిని దుంకిపడిన న లము. 


1|| ఇద్‌ 11 
౧ 


1 ఇద్ద ॥ 52 


॥ పలపి॥ 
చక 


॥ దేవ ॥ 


॥ దేవ ॥ 


॥ దేవ ॥ 59 


శృంగాథ సంకీర్తనలు శ్రి? 


సింథుకామ్మకియ 
తొల్లె ఇన్నిటా నీవు దొడ్డవా(డవు 
చెల్లంబెట్టి యిందరితో. జెప్ప6గ నేమిటికి ॥ పల్లవి ॥ 
గ టె యం 


పలుకుల6 గర6గించి భావముల. జొక్కించి 
నెలంతల వలపించనేరవా నీవు 
వెలయ గొల్లెతలెల్లా వెన్నతోం బెట్టిరి నీకు 
లం ర లి ట్‌ 
పొలసి నీ మహిమలు పొగడ నేమిటికి ॥ తొల్లై ॥ 


ననుపులు గడు. జేసి నయములజ్టె చూపి 
వొనర బెండ్షిండ్లాడ నోపవా నీవు 
చనవిచ్చి రుకుమిణి సాము నేయించెను నాండె 
'పెనంగుచు మెచ్చి నిన్నుబ్బించ(గ నేమిటికి 11 తొల్లె ॥ 


చెక్కులు వేమరు నొక్కి. నేంతలన్నియును జేసి 
లెక్కలేనిరతి నేయలేవా నీవు 
యిక్కువతో (శ్రీ వేంకటేశ నన్ను. గూడితివి 


తక్కిననీపొందులెల్లా6 దడవ నేమిటికి ॥ తొల్లై ॥ ర్‌ 
రేకు 010 ఆహిరినాట 
ఎంతలేదు నీపగటు యెందా(కానే 
కాంతుని కిచ్చకమాడి కలయ(గరాదా ॥1 పల్లవి ॥ 


వేడుకకు రమణు,డు వేమారు నవ్వితేను 
జాడెజంగక బొమ్మల జంకించేవే 
యీడు వెట్టి వేరొక్క తె నింటికి. దెచ్చుకొంటే 
పొడిదప్పి నీ పంతము పై వచ్చెన పే ॥ ఎంత ॥ 


న! 


నా 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలరే6గి యాతడు చెనకి చన్నులంటితే " 
'పెలుచవై సారెనేల 'పెనంగేవే 
కొలువులోపలనున్నకొమ్మల. గా(గిలించితే 
చలపట్టి సీవు మరి సాదించేవపే 


ఖీ వేంక పేశుండు నిన్ను6 జ్వే్రి యిస్టై కూడి తేను 
ఆవటించి రతినెంత అలయించేవే 
కావరించి వూడిగపుకాంతలతో. జెప్పితేను 
తావుకొన్నసీవలిపు దాంచేవపే 


రామ్మక్రియ 
ఎంతటివాండవు నిన్ను నేమిచెప్పేది 
కంతునితండ్రివాఎ కంటిమ్హిన్లేమెల్లాను 


తేనెలు(లఫవంటిమాటలు తివిరి నీవాడ(గాను 
ఆనుకొని వలచిరి యతివలెల్లాను 


॥ ఎంత | 


॥ఎంత ॥ 505 


మోనముతోం బొరుగున మొక్కులు చేత మొక్కంగ 


మానలేక తగిలిరి మగనాండెలను 
రా 


జోడుగా( దరితీపుల చూపులు న్లీక చూడంగ 
వేడుకతో బై కొనిరి వెలయాండ్లు 
వాడి కెనవ్వులు నీవు వరుసతో నవ్వ6గాను 
ఆడానీడా. బొందిరి పాయపుకన్నెలెల్లాను 


నేయరానిమంతనపు సే(తలెల్లా( జేయంగాను 
ఆయ మెజీ(౧ సపెండాడి రచ్చరలెల్లా 
శ్ర లా 
యీయెడ శ్రీవేంక వేళ యేలితివి మమ్ము నిష్టై 
డాయం గొలిచేరు నీపట్టపుదేవుశ్ళెల్ల ను 





॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


ఎంత ॥ 56 


శృంగార సంకీర్తనలు 


శ లకరాభరణం 


ఆకె( విలువవయ్యా యిచ్చటికిని 
కాకరిపను లడుగ(గవలె ని(కను 


ననుపులమా(టలు నాతోనాడ(6గ 
కనుంగొని నవ్వీ. గడ నొకతె 
యెనయ6గ నీగుణ మేమిదెలినెనో 
వెనకటిపను లవి వినవలె నింకను 


సరసముతో నాసరులు దిద్దంగా 
కెరలుచు నటు గొణంీ నొకతె 
ధర నీసేంతలు తొనేమెటు6ంగునొ 
గరిమ లన్నియును గనవలఠె ని6కను 


కందువతో నను గా(గిలించ(గా 
చెంది సన్న నేసీ నొకతె 
యిందునె (శ్రీవేంక కే. కూడితివి 
చందము లిటు మెచ్చ(గవలె నింకను 


'దేశాక్షి 
మంచివాండవయ్య నీవు మరిగి సిగ్గువడపు 
యెంచరాని నీవలపు ఇటు చూపవలెనా 


నవ్వులకు నీతోను నాతియానడిమాటలు 
రవ్వలేల నేవేవు రచ్చలోనను 
పువ్వుల వేసే వప్పటి బుజ్జగించే వంతలోనె 
ఇన్వల నీగజరులు ఇటు చూపవలెనా 


88 


॥(పలవి ॥ 
ర్‌. 


' ఆశకె6 1॥ 


1 ఆకె! 


॥ ఆకె( ॥ ర్‌ 


॥పలవి ॥ 


+ మంచి ॥ 


ఖీ థ్రీ తొళ్ట్లపాక అన్నమాచార్యుల 


విందువఠె మోవితేనె వెలంది యొసగితేను 
అందరిలో నేలచెప్పే వంగడి నీపు 
అందుకొనేవు పయ్యద అజ్టై చన్నులు మూనేవు 
ఇందులోనే తమకములు యిటు చూపవలెనా ॥ మంచి ॥ 


కలసిమెలసి యింతి కాంగిలించి కూడితేను 
వెలినేల నవ్వేవు వేడుకతోను 
యెలమి (శ్రీవేంక పేళ యేలి కమ్మటి నంటేవు 
యిలపై నీయెమెలెల్లా నిటు చూపవలెనా /మంచి॥ 50 


(శ్రీరాగం 
ఎఅంగరా నీసుద్దులు యింతులెల్లాను 
అజిముజి దొడ్డివారమని మమ్ము నవ్వేవు ॥1 పల్లవి ॥ 


గొల్లవాండవై తిరిగి కోరి నీవు మరికదా 
వెల్ల విరి మధురలో వెలవెట్టితి 
పల్ల దపునేంతలతో పసుల గాచికదా 
యెల్లవారికిని మరి యేలిక వై తివి 11 ౧౨61 


బెరసి యళోదకు బిడ్డండవైై వుండికదా 
పొరలి దేవకినిజప్పుతుఃడవై తి 
వరుసతో రేపల్లై వాశల౬ దిరిగికదా 
“ల్ల ద్వారవానగర మెక్కిరివి ॥ ఎణ(॥ 


మందలోనిసతులను పొంది పొంది మరికదా 
అంది పదారువేల. బెండ్లాంతివి 
యిందునె (శ్రీ వేంక పే? యిటు నన్ను 6 *హడిరదా 
దిందుపడి (శ్రీ వేంంటాటైపై నిలిచరివి ॥ ఎజల॥ కీ 


'శ్రేగితలు గలవి చిలుమూరుటచే నే నూగంచినవి, 


శృంగార సంకీర్తనలు 


వసంతవరాళి 
పరగ నేం జేసినట్టి ధాగ్యము గాక 
సరస నీదేవుళ్లలో చక్కనిదాననా 


మన్నించి నీవు నను మా.టలాడించేవుగాక 
యెన్నిక నీసతులలో నేమిబాంతి 
అన్నిటా నేరుపరివై యాదరించేవుగాక 
కన్నెలు పదారువేలకం కు దొడ్డదాననా 


యెల్లగా నాచే విడె నిప్పించుకొనేవుగాక 
తొల్లిటికాంతలకం పె దొరనా నేను 
మెల్ల నె నాచన్నులమీ(ద( జేయివే నేవుగాక 
గొల్లైతలకం శె నే నెక్కుడుదాననా 


ననుప్పున6 గూడి నన్ను నవ్వు నవ్వించేవుగాక 
చనవరికాంతలసరివ త్తునా 
యెనసితివి శ్రీ వేంకపేశ నన్ను నింతలోనె 
మనెడివారికంటపె మలనేటిదాననా 


కురే 01] శుద్దవసంతం 


ఇంతేసిమీగుట్టు లెవ్వ6 డెజుంగు 
వింతలాయ నేడు వివరించ/గాను 


చల్లనిచూపుల నీవు సారె దన్ను( జూడంగాను 
'మెల్లనిమాటల కూ'పె మెచ్చనాడంగా 
యెల్లవారు నెరిగిరి యిద్దరిమీ పొందులు 
కల్ల లంటా నుంటిమి యీకత లిన్నాళ్ల దా6కా 


౪701! 19-[5 


శ! 


॥ పలవి॥ 
గ 


॥పర॥ 


॥పర ॥ 


॥పర॥ 60 


॥పలవి ॥ 
స. 


॥ ఇంతే 


48 థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


చెలరేగి సీవు నజ్జై చేసన్నలు 'నేరోంగాను' 
నలువంకలను నా'పి నవ్వగాను . 
తెలిసి రిందరు నేంగు తేటతెల్లమిగాను 
బిళుకులంటా నుంటిటు [ప్రియము లిందా(కాను 


శ్రీ వేంకపేళ నీవు చేకొని కూడంగాను 
కావరించి పయ్యదాపె గప్పంగాను 
యీవల మమ్మేలితిరి ఇంతులు 'సంతోసించిరి 
ఆవలపులే సతమనుచు' నేముంటిమి 


సామంతం 
మారుమాట లాడరాదు మరి నేరా లెంచరాను 
సారెకు నిదివో నీసంగాతాలు 


ఇచ్చకము లాడవఠలె ఇయ్యకొని యుండవలె 
నిచ్చలు నేపొద్దు నాకు నీతో బదుకు 
పచ్చిదేర నవ్వవలె( బనులన్నీ( జేయవలె 
గచ్చులను నీతోడికా(పిరము నాకు 


తప్పక చూడ(గవలె తమకము చూపవలె 
నెప్పున నెప్పుడు నాకు నీపొందులు 
ముప్పిరి. బొగడవలె మోహము చెప్ప(గవలె 
కుప్పలుగ నీతోడిమక్కువనేస్తాలు 


కలిసి వుండ6గవలె కా(6గిట విగించవలఠె 
తొలంగరా దెంతైనా నీతో చెలిమి 
యెలమి (శ్రీ వేంక పే? యేలితివి నన్ను నిప్లై 
య్‌ 
అల మేల్మంగనే నేను అదె నీనాకూటమి 


|| ఇంతే 11 


॥1ఇంతే॥ 61 


1పలవి॥ 
డొ 


॥ మారు ॥ 


॥ మారు॥ 


॥మారు, 62 


శృంగార సంకీర్తనలు 


“ఆహిరి 
అదివో నీచిత్తము ఆకెభాగ్యము 
కదలిక లిందులోనే కనుకో నీవిం;కను 


పున్నమ వెన్నెలలోనం బొద్దువోక జవరాలు 
నిన్ను6 దలంచి రేయల్లా నిద్దురవోదు 
విన్నవించితిమి నీకు వేవేలకు నొక్కమాకె 
యెన్నికలెల్లా నీవే యెజు6గుదు వింకను 


చేరి యారామములోన. జెక్కుచేతితోడం జెలి 
నీరూపు భావించి నివ్వెరగం దె 
యీరీతి. గానుక నీకు నిచ్చి వొప్పగంచితెమి" 
తారుకాణ లన్నియు ౫6 దలంచుకో యింకను 


కనకపుమేడలోన6. గామించి యలమేల్మంగ 
తనివోనినీరతికి. దమకించెను 
యెనసితివి (శ్రీ వేంక పేశ యింతలో విచ్చేసి 
మన సొక్కటాయ నిప్టై మన్నించు మి(కను 


రీతిగాళ 
ఏమిటికి దూరేవు యెరవులవానివలె 
యీమోహమే నిజమైతే నీంటికి రారాదా 


ముతనము గాకుండంగా మాటలాడదాయల. గాని 
పంతముగాదు ఖీతో( బడంతికిని 
సంతజాణతనమొను సబలోన నాడితేను 
ఇంత గలవాండవై తే నింటికి రారాదా 


శతి 


॥4పల్లవి ॥ 


॥ అది ॥ 


జ అది ॥ 


॥అది॥ 608 


॥ పల-వి ॥ 
మ. 


॥ ఏమి ॥ 


శీ4 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గులు నిండుకొనంగ చేరి మొక్కదాయంగాని 
వెగ్గళించి కౌదిసుమ్మీ వెలఃది నీతో 
అగమె సందడిలోననై తే 1 గాల దోమటొను 
క. ఉరి 
యెగులేనివా(డవె తే నింటికి రారాదా 


కడుంబరవశములుగాంగా నవ్వదాయ. గాని 
గడుసుగా దలమేల్మంగ నియ్యె*డను 
అడరుచు శ్రీవేంకటాధిప కూడితి వి్టై 
యెడయ కెప్పుడు నిస్టై ఇంటికి రారాదా 


ఆహిరి 
చి తగించి నీవు దయ నేయఃగరాదా 
బత్తి నేసి నీకు. గడుబాంతిపడి వున్నది 


చెక్కు చేతంబెట్టుకొని నెలవుల నవ్వుతాను 
నెక్కాని యున్నది చెలి నీయెదుటను 
వెక్కసపుందమకాన విడెము చేత6 బట్టుక 
యెక్కువై న యాసలతో నిచ్చగించి యున్నది 


సాఠె జారుంగొప్పుతోడ జవ్వనాన విజ్ఞవీంగి 
'నేవవ్లతో మాటలాడీ నీ యెదుటను 
బోరున నిన్నెచ్చరించి పువ్వుల వేసుకొంటా 
కూరిములు గానరా(గా గుట్టుతోడ నున్నది 


అలరి కాంగిటంగూడి అలపుసొౌలపుతోడ 
నిలిచె నలమేల్మంగ నీయెదుటను 
యెలమి (శ్రీవేంక కే) ఇరవై పానుపుమీ6ద 
వెలసినసింగారాల వేడుకతో నున్నది 


. ్రేగితలు గలవి చిలుమూరినందున నేనూహించిన యక్షరములు, 


1. _ గొల్లదోమటి == గొల్లవారి మడ్డీతనము ? 


॥ ఏమి 


1 ఏమి ॥ 64 


1చిత 
అట 


॥చిత్త ॥ 


॥ చిత్త: 6 


ఓ నీ ౧ మెడను. హల్లులపైనున్న (తికమునకూ (తికసంధియే. 


శృంగార నంకే ర్హనలు 


తెలుంగుంగాలోది . 
ఆనతియ్యవయ్య అదేల దా(చేవు 
యీ,నేర్పు లేకుండికే నింత సేళువా 


'చెక్కులు నొక్కుచు. నేదలు 'దేరిచి 

.. పెక్కుప్రియాలు చెప్పేవు నాకు 
యెక్కడ నెవ్వతె నెనసి వచ్చితో 
యిక్కువ నూరకే యింత సేతువా 


కన్నుల మొక్కుచు కందువ లంటుచు 
యెన్నేసివేసాలు పన్నే విందు 
కన్నె నెవ్వతె నిక్కడకు( దెచ్చితివొ 
యెన్న(డైన నీవు యింత 'నేతువా 


వావులు చెప్పుచు వరుస గూడేవు 
శ్రీవేంకటగిరి గోవిందుండా 
దేవుళ్ళ నెందరి6 దీపుల! జెట్టితో 
యీవేళ నన్నేలి యింత నేతువా 


9012.వ రేకులేదు. 


కు 9018. శంకరాభరణం 
చెప్పదు యెొంత్రె నం జెలులకును 
చొప్పులెత్తుచును సోదించరాదా 


ననుపున నీవిటు నవ్వులు నవ్వగా 
మునుకొనె సి్షిలు ముద్దియకు 
మనసునంబారినమతక మేంటిదో 
అనువున నదియును నడుగ6(గరాదా 


జ్‌ 


*పలవి ॥ 
ళ్‌ 


[ ఆన ॥ 


॥ అన ॥ 


॥ ఆన ॥ 


4 పలవి॥ 


॥॥ చెప్ప 11 


శీ$ి థి తాళ్ళపాక అన్నమాచార్యుల 


పలుమరు నీవిటు పై( జేయి “యంగా 
పులకలు నిండెను పొలింశికిని 
యెలమిని. బొడమినయింప్పు లెట్టివో 
తిలకించి అవియు( దెలియ4గరాదా 


గక్కన సీవిటు కా(గిలించ(గా 
చొక్కులు మించెన్లు సుదతికిని 
యిక్కువలు శ్రీవేంక సేళ యెట్టివో 
మిక్కిలి మేలింక మెచ్చంగరాదా 


. కేదారగాళ 
నాతో నేలానవెస్టేరే నడుమ మీరు 
యీతల నాతని నేంత లెజంగనా నేను 


కడుబ త్రిగలవాండు కడల కేలపోవునే 
వొడయఃడై నావద్దనే వుండు(గాక 
వుడివోక మీరెంత వొడ(బరచేరే నన్ను 
యెడనెడ తనగుట్టు యెరంగనా నేసు 


బాసలిచ్చినట్టివా.డు పరుల నేల చూచునే 
నేసవెట్టి కాపురము నేసుఃగాక 
వేసరక మీరేల వేండుకొనేరే నన్ను 
యీ సుద్దు లన్నియు ముందే యెర6గనా నేను 
చేరి కూడినట్టివాండు సిగ్గులేల నెరపునే 
వూరశే లోనై మరిగుండు౬ గాక 
మీరెల్లా శ్రీ వేంక వేళు మెచ్చి తులపొగడేరే 
యీరీకిజాణ( డన్సృళ యెజగనా నేను 


॥ చెప్ప ॥ 


॥ చెప్ప ॥ (7 


1 నాతో (1 


నాతో ॥ 


(8 నాతో ॥కికి 


శృంగార సంకీర్తనలు 4? 


దేవగాంధారి 


ఏమని వినెనో యిటు నీసరితల్గు 
తామర విసురుచు( దాంకించీని ॥ పల వి॥ 


యీలాగున నీవింటికి రాంగా 
వాలుకచూప్పలు వంచీ. జెలి 
ఆలరివై మాటాడకమును పే 
కోలుముందుగా.( గొసరీని "ఏమ ॥ 


ననుపున నీవిటు నవ్వులు నవ్వంగ 
కినియుచు(6 గడు ౫ంకించీని 
చనవునం బై, జేయి చాంచకమునుపే 
పేనంగుచు నానలు వెట్టీని ॥ ఏమ! 


గక్కన నీవిటు కా(గిలించ(గా 
అక్కజపురతుల నలసీని 
యిక్కువ శ్రీవేంక కేళ మునుపనే 


చెక్కులు నొక్కుచు€ జెనకీని ॥ ఏమ ॥ 60 
నాగవరాళి 
నేనొకటి నేయఃగాను నీ వొకటి భావించేవు 
ఆనతీవయ్య యింక ననుమాన మేఃటికి ॥ పలవి ॥ 


చనవుగలదంటాను సారె నిన్నుం గొనరితి 
ననువుగలదంటోను నవ్వితి నేను 
యెనసి యిందుకు(గాను యేల సిగ్గులు వడేవు 
చెనకి సీయందేమైనా నేంళ గలదొ నేనో ॥ 


శీర తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవుల నయితినంటా దిష్టించి నిన్ను జూచితి 
శ్రైవసమైతివంటాను కాంగిలించితి 
చేవదేర నీవేల శిరసు వంచుకొ నేవ 
నీవొళ్ళ నేమైనా మరి నేరములు గలవో 


విన్నపము విందువ౦టా వేవేలు నాడితి 
మన్నింతువంటా నిన్నే మరిగుంటిని 
యిన్నిటా (శ్రీవేంక పేళ యింతలో నన్నేలితివి 
తిన్న(గా సీవేమి బుద్ది( దలంచుకొంటివో 


కతన్నడగౌళ 
బాయిట( బడి వలవు పడంతికి నీకును 
యీయెడ నామోము చూచి యెంత నవ్వేవు 


అక్కర యంతో కాని అప్పటప్పటికి నిన్ను( 
డెక్కు నొక్కి చెలి నీపై నేస వెట్టీని 
పక్కన నాకె నేనేబత్తి చేకొనంగరాదా 
యిక్కున నామోము చూచి యెంతనవ్వేవు 


యేకళఠా లెట్టివో కాని యెదుటనే కాచుకుండి 
మేకొని సన్నలునేసి మేలమాడీని 

నీకేమి యాపెసలిగె నెమ్మది జెల్లించరాదా 
యీకడ నామోము చూచి యెంతనవ్వేవు 


వేడుక యెట్టిదోకాని వెలంది వాంగిటంగూడి 
జోడై శ్రీ వేంక పే? చొక్కించీని 


యీడుగా నన్నేలితివి యిజ్లై యాసపె[ గూడరాదా 


యీడేర నామోము చూరి మంరనవ్వేపు 


॥నేనొ ॥ 


॥ నేనొ ॥ 70 


॥ పల్లవి ॥ 


॥ దాయి ॥ 


॥। వాయి ॥ 


దాయి ॥ | 


శృంగార సంకర్తనలు 
మలహారి 
ఎజీ(గినపనులకు నేల గుట్టు "సేనేవు 
గుజీలేనికోరికలు గూంట. బెస్టేవా 


'ఇలపచెమట గారీ. జెక్కులను 
'నెలవుల నవ్వులూరీ జెలియకును 
పిలిచి మాటాడరాదా ప్రియు.డవు 
వలప్పలు దాచుకొని వడ్డి కిచ్చేవా 


పున్నమవెన్నెల చిందీ( గన్ను చూపుల 
చన్నుల౬ బులక లుబ్బీ సకియకు 
మన్నించి కూడ6గరాదా మగండవు 
పిన్నవయసుందనము పెజ్టెం బెస్టేవా 


ముప్పిరి దేనెలు జారీ మోవిమీందను 
చిప్పిలీం గళలవివో చిన్ని మోమున 
యిస్పుడె (శ్రీ వేంక కేశ యేలితిని 
తస్పకుండా రతుబు వెదలు వెష్టేవా 


సామంతం 
ఆయలేనయ్యా సుద్దులన్నియు నెరుంగుదుము 
చాయకాండ వౌదువు నీసట లేంటికయ్యా 


'మితిమీరినవలపు మిక్కుటమై వుండ6గాను 
సతిమాటలెల్లా నీకు. జవులాయను 
'వెతదీర విన్నపాలు 'వేగినంతా( జేసినాను 
ఇతరులయెడ కింత ఇతవయ్యినా 

4 


॥ పల్లవి ॥ 


॥ ఎజీ6॥ 


1 ఎజీ6॥ 


॥ ఎజీం1 72 


॥ పల్లవి॥ 


| ఆమ॥ 


ర్‌0 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వుృస్పతిల్లుందనుకము వువిదపై నుండంగాను 
వొప్పి యా పెవిందులెల్లా నొద్దికాయను 
ఇస్పు డెవ్వరైనా బోనమింటికి నీకు దెచ్చితే 
చప్పన్నై తోంచుంగాక ఆసలు వుట్టినా 


పానుపుమీ6దిరతులు పచ్చిదోంచి వుండ(గాను 
తేనెగా రేఆపెమోవి తీపులాయను 
అనుక శ్రీవేంక పేశ అస్టై నన్ను. గూడితివి 
టబ 
యేనెలంకలందునై నా ఇటువఖె 'మెచ్చేవా 


వేళావళి 
తగుతగు నీదొరతనము లి(క 
వెగటులన్నియును వేడుకలాయ 


విరసపుతిట్లు వేవేలు దిట్టిన 
సరసప్పవేళల చవులాయ 
యెరవులచే(త నీవేమిేసినా 
సని నాకౌంగిట చందములాయ 


జొమ్మజం కెనలు పొరి నెన్వైనా 
సమ్మతించితే చవులాయ 
దిమ్మరివై యెందు దిరిగివచ్చినా 
యా 
నెమ్మి నన్నెల౭గా నేరుపులాయ 


అంగము లలయ;గ నంట(బెనంగెనా 
సంగడిరతులను చవులాయ 
రంగు శ్రీ వేంకటరమణ నన్నెనసితి- 
'వెంగిలిమోవుల కిచ్చకమాయ 


॥ ఆయ ॥ 


॥$ఆయ॥ 70 


॥పల్రవిజ్ల 
లి 


॥1తగు॥ 


తగు ॥ 


1 తగు * 74 


శృంగార నంకీర్త నలు 


సాళంగనాట 


ఎవ్వ రెట్టయినా నుండనీ ఇదివో నేను 
నవ్వుతా నీసేవ నేతు నడుమ నేను 


"మనసున నొకమాట మఅ(గున నొకఠకమాంట 
యెనసి నే(నభనయములు యెజంగ నేను ( 
వనితనైై సిమీ6ందివలపే గతియని 
తనివోక బదికేటిదానను నేను 


చొలిసితే నొకటియు నొల్లకుంపే నొకటియు 
చలివేడివేసాలు జరప నేను 
కలికితనాన నీతో కాంపురమే గతియస 
తలంచి పొందులు నేసేదానను నేసు 


చొక్కపరి యిచ్చకము వొక్కపరి మచ్చరము 
యిక్కడా నక్కడ యెలయించను నేను 
గక్కన శ్రీవేంక పేశ కలసితి విటు నన్ను 
మక్కువ నిబువలెనే మరుగుదు నేను 


గంభీరనాట 
ఇంకా మమ్ము! జెనకేవు యేరా వోరి 
కొంకులేక కొసరేవు కొమ్మల నందరిని 


గోవుల మరపినట్టు గొల్లైతల వలపించి 
శావరించి తిరిగేవు కాసికాసీరా " 
వేవేలు ఇండ్లు చొచ్చి వెన్నదినేనంటానే 
'మోవులు చవిగొంటిని ముద్దియల నెల్లను 


ర్‌1 


॥ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ ॥ 


| ఎవ్వ 17/5 





ర్‌ి 


ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పిల్ల (గోవిరాగాలనె పెక్కుమంత్రాలు మంత్రించి 
ఛిగి 
కలరివె తిరిగేవు కాసీకానీరా 
ళం దా 
చలదు తలంటాను చన్నులసపై (జేయి చాంచి 
గం అణాల రా ॥ 


కొల్ల గొంటివి మానము కోమలులనెల్ల ను 


మడుగుల( జొక్కుచల్లి మచ్చిక నేయించుకొని . 
గడుసరివై తిరిగేవు కానీకానీరా 
నడుమ (శ్రీవేంక కేశ నన్ను నిజ్లై యేలితివి 
ట 
తొడింబడ. గూడితివి తొయ్యలులనెల్లను 


(శ్రీరాగం 


వలపేమి వెగటా వనితలకు 
చిలుకుగోళ్ళనేల చెమట చిమ్మేవే 


అదనెరి6గి పచ్చిమా టాత(డు నిన్నాడితేను 
వదనకమల మేల వంచేవే 
సదరానం గప్పురము చన్నుదా(క వేసితేను 
వుదుటున లోలోన వుసురనే వేలే 


చవులువుట్టిం చాతండు సన్న నీకు జేసితేను 
అవలివలై. ముల అలసేవే 
తివిరి య్టై ముసుంగు దీసి మోము చూచితే 
జవళిం జొక్కుచు నేల జడినేవే 


(శ్రీ వేంక పేశుండు నిన్ను జేరి కాంగిలించితేను 
భావము గరంగి యెంత పదరేవే 
కావరప్తనవ్వుతోడ గడుసరసమాడితే 
చేవదేర నెంత కెంత చెలగేవే 


॥ ఇంకా ॥ 


॥ ఇంకా ॥ 76 


॥ పల్లవి ॥ 


॥వల॥ 


॥£వల॥ 


॥వల॥ 7? 


శృంగార సంకీర్తనలు 


హిందోశవసంతం 


ఎంత కాకు నేనేవు యింతుల నింశేసి నీవు 
వంతులు వెట్టుక యేమి వల్లె వే నేవు 


కందువ మర్మములంటి గజరు(దనము చూపి 
యెందరితో నవ్వునవ్వి యెలయించేవు 
చిందేటిమోవితేనెలు చిమ్మిరేంచి చవిగొని 
విందులవలపులెట్లు వెదచళల్లేవు 


చన్నులపై ( జేయివేసి జాణతనములు చూపి 
యెన్నికతల6 గరపే విందరి నీవు 
వెన్నెలనవ్వు నవ్వించి వేడుకలు చిత్తగించి 
పన్నినమాయల - నెట్టుభమ యించేవు 


కాతరాలు వుట్టించి కా6గిటను బిగియించి 
యేతుల నెందరి( గుండే వింపుల నీవు 
యీతల శ్రీ వేంకకేళ యిజ్తై నన్ను(6 గూడితివి 
లబ్‌ ౮ 
జాతుల నెందరిపై 'వేసలు వెప్టేవు 


ర915ఎవ రేకు లేదు. 


రేకు, 016 చాయానాట 


నేండు గొత్తలా తనకు నెయ్యుపుజాణతనాలు 
నాండే కానవచ్చెను ననుపులెల్లాను 


చెంతనుండి పలికీని చేయి మీ(దవేసీని 
యెంతలేదు తనవల సెరుంగనపే 
వంతుతో, బువులెల్లాను వాసనలు చూపీని 
ఇంతటితనతమక మేమిచెప్పేనే 


గ్‌న్లీ 


॥ పలవి॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 78 


॥ పలవి ॥ 
మ. 


॥ నేండు ॥ 


గ్‌4 


్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


'నెలవుల నన్వీని చెక్కులు గడునొక్కీని 
తెలిసికింగదే తన తెజి6గెల్లాను 
బలిమి నూరకే తాను పచ్చడము గప్పీన 
కలిగనె తనపొందు కాణాచి నాకు 


కన్నుల౬ దపస్పక చూచీ కాణగిలించి కూడీని 
నన్ను శ్రీవేంక పేజండు మన్నించె. దానె 
సన్నల నప్పుడే నాతో సరసములాడీని 
పన్నినవేడుకతో; నాభాగ్యమాయనే 


నట్టనారాయణి 
ఈడనుండేచుట్టరిక మిది చాలదా 
వాడికసుద్దులు సీవు వదలేటివా€డవా 


పలుమారు నీతోను పంతములాడ6గరాదు 
చలములు సారె సారె సాదించూదు 


పొలుపుగ నీవు నన్ను. బొందులు నేయుమనేవు 


వొలిసినట్టు మట్టున నుండేటివా(డవా 


యెక్కువ తక్కువ నీతో నెదురు మాటాడరాదు 


కక్క-సించి నిన్నెంత్రెనా( గాదనరాదు 


ఇక్కువ లంటుచు నన్ను నియ్యకొలుపవచ్చేవు 


తక్కినపనులు నీవు తలంచనివాండవా 


(శ్రీ వేంక పేశ్వర నీ చిత్తము దెలియరాదు 
వావితో నన్నేలితివి వద్దనరాదు 
కావలె ననుచు నాకు. గంగణము గట్టితివి 
చేవదేరం గూడితివి సిగ్గునడేవా(డవా 


॥ నేండు ॥ 


॥నేండు ॥ 70 


1 ఈడ్‌ ॥ 


8 ఈడ ॥ 


ఈడ ॥ 810 


శృంగార సంకీర్తనలు ర్‌ర్‌ 


'దేళాక్షీ 


రమ్మనవే చెలియా రమణని నీడకు 
యిమ్మనవే చనవులు యెలయింపు లే6టికే 1 పల్లవి ॥ 


కన్నుల జూచినదాకా( కడలేదు తమకము 
సన్నల మొక్కినదా€కా చల్తీ( గూరిమి 
మన్నన లడుగుదా(కా మలసీ6 గోరికలు 
యెన్ని లేవు యెడమాట లింకానే!(టికే ॥ రమ్మ ॥ 


సరసమాడినదా(కా జడివట్టీ( జెమటలు 
వరసకు వచ్చుదా(కా నంచీ( జలము 
గరిమ6 బె కొన్నదా(కౌ6 గమ్మీ నడియాసలు 
ఇరవై నడుమ దెర యి€కవే(టికే ॥ రమ్మ ॥ 


కదిసి కూడినదా(కా కడు6 జన్ను లదరీని 
పెదవి యానినదా6కా నిదే నోరూరీ 
అదన (శ్రీవేంక పేళు డంతలోన నన్ను6 గూడె 


భయెదుటనే వొడ(బాటు లింకానేంటికే ॥ రమ్మ ॥ 81 
ఆహిరి 
ఎవ్వతె!కో నేండు నిన్ను నింత నేనెను 
పువ్వలైన వలప్పలే పూంపలు నౌను ॥ పల్లవి (1 


చెవిలో( జెప్పినమాట చిత్తములోపల నాటీ 
వివరింప వినుకలి విరహ మవును 
తనివి యదే సారె. దలపోయ తలపోయ 
కవిసి నివ్వెరగుల్లై కమ్ముకొనును ॥ ఎవ్వ ॥ 
1. ఎవ్వతి-- ఒకో. 


6కి థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కను(గవచూప్పలే కాయముమీ6ద. బారీ 
'వెనుకొని కనుకలి విరహ మౌొను 
తనరి యాకాంక్షల6 దగుల(గ దగులంగ 
యెన సేటిరతులకు నే(కట లొను ॥ ఎవ్వ ॥ 


'నెలవి నవ్విననవ్వు నేసలై తలకెక్కీ 
వెలయుచు నేకళశయ్య విరహ మౌొను 
అలమి శ్రీవేంక పేళ అజ్టై నన్ను. గూడితివి 


యెలమి సంతోసాల కిరవులౌను ॥ ఎన్వ ॥ 82 
దేసాళశం 
వలపులలో నీక్రీవన్నె లివి ఇన్నియును 
మలఠలతురు సొలతురు మంకుల నుండుదురు ॥ పల్లవి ॥ 


చలపాదితనములు సహజము సతులకు 
వెలంది నేమీననక వేండుకోవయ్యా 
పలుకుదు రేమైనా. బక్కన జంకింతురు 
పిలువ6 బిలువ న్టై బిగుతు రెంతైనా ॥ వల ॥ 


కడుగట్టితనములు కలిగిన వెప్పుడును 
పడ(తికి నీవిస్టే పంతమీవయ్యా 
కొడి మెలు గట్టుదురు కోసములు చూపుదురు 
తడవినంతటిలో నే తప్పులువట్టుదురు ॥వల, 


ఆసోదపు(దనములె అంగములు కాంతలకు 
యీ సుదతి. గూడితివి యేలుకోవయ్యి 
బాస లడుగుదురు పై పై (శ్రీవేంక పేళ్వర 
నేసవెట్టి గర్వాన చెక్కులు నొక్కుదురు 1వల | 88 


శృంగార 'సంకిర్తనలు 


'మెంచబొ? 
ఎవ్వతెతో మాటలాడే విప్పుడు నీవు 
జవ్వని నిలుచున్నది చక్క_-(జూడవయ్యా 


కలువకన్నుల నిన్ను( గసరి 
కులుకు(జన్నుల నిన్ను6 గొనరి 
చెలి. బయ్యదకొంగు విసరి 
చెలి నీ నేవలు నేసీ. జిత్తగించవయ్యా 


చిమ్ముల మోహరసము చిలికి 
పమ్ముచు పియములెల్లా( బలికి 
అమ్ముడుసిగ్గుల6 గొంత యలికి 
కొమ్మ నీకు. దమకించీ కొసరీ మెచ్చవయ్యా 


చొక్కపుటానల నిన్ను సొలఏ 
 మక్కువలు చల్లి చల్లి మలసి 
 'గక్కన (శ్రీవేంక పేళ కలసి 
'మొక్కీ సంతోసాన .నింతి ముదమందవయ్యా 


$కు 0[7. పశవంజరం 
ఆ(టది యేమి యెజు6గు నన్నిటను మగవాని 
'మాంటలోని దింతమర్మము నీచే నున్నది. 


నేయకుండవచ్చునా చెప్పినజ్లైల్లా నేను 
బం 
పొయపృవా(డవు నీవు బలువుండపవు 
యేయెడాం జెప్పంగరానియెన్నికలు సీరతులు, 
తోయరాదు పాయరాదు దోసము సీది 
౪/01 19-౯6 


ర్‌ 


॥పలవి॥ 


॥1 ఎవ్వ ॥ 


"| ఎవ ॥ 


స ఎవ్వ' ॥ రీ4 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఆ6ట ॥ 


ర్‌8ి థ్రీ తాళ్లపాక అన్నమాచావ్యల 


ఆడకుండవచ్చునా అనుకున్న స్టైల్లా నీతో 
కోజెకాండవు నీవ గొంటరివి 
పొడితో నూ(కొఏిగానిషచ్చివి నీ సుద్దులు 
వాడిక నా జన్వనము వడి నీకె నెలవు ॥ ఆంటి 


పూరకుండోవచ్చునా వొడ్డారమున నీతో 
ధీరుండవు (శ్రీ వేంకట్నాద్రినివాసు(డ 
యీరీతి మానంగరావు యెన్న(డు నీపొండు లివి 
కేరడముగా6 దేలినకీరీతి నీది ఆట ॥ 85 


నాట 
చిత్రాన నోరుపు లేదు సిగ్గు విడువంజాలవు 
హత్తి నిన్ను నేమందు నౌాదువయ్యా జాణవు ॥పలవి ॥ 
అనాను భో 


మోము చూచితే ముసిముసినవ్వులు నవ్వేవు 
కామించి తలవంచితే కాతరించేవు 
గోమునం జెనకితేను కొంకి సాములు నేనేవు 
నేమమున నుండితేను నిక్కి పైకొనేవు ॥చితా॥ 


అనుక మాటలాడితే నటు గుట్టు చూపేవు 
'మోనాన నుండితే చనుమొన లం పేవు 
కానుక లిచ్చితేను నలుగడొలును( జూచేవు 
మాని వూరకుండితేను మంతనమాడేవు ॥చితా॥ 


"సేవలు నేయవచ్చితే చేతు లొడ్డించుకొనేవు 
వోవరిలో( బండుండితే నొడివ ప్టేవు 
యీవేళ (శ్రీవేంక కేళ యేలితివి నన్ను నిస్టై 
వావులు చెప్పినంతనే వలపుల! జిక్కేవు ॥ చిత్తాః 88 


శృంగార సంకీర్తనలు 


కేదా ఇగాళ 
ఎరవులే నీగుణాలు ఇన్నాళ్ళదనకాను 
సరివచ్చె నాడుకొనే జవరాండ్లమాటలు 


వెలవెట్టనివలపు 'వెల(ది సీపెం జల్లంగా 
నలువంకలా నీకు నవ్వులుగావా 
మొలకచన్నులు మరి మోమున కెగరంగారు 
యెలమి సంతోసాలుగా కింక నెన్నండయ్యా 


పోరచి దెచ్చి విడేలు పొరుగాపె యియ్యంగాను 
సారె కిందరితోనా చవులు గావా 
తీరనిమోవితేనెలతీపు సీమోవి సోంకంగ 
యీరీతి నీభాగ్యమాయ నిన్నిటా మేలయ్యా 


పీటటమీ(ద నీకు నిపై సెండ్రికూంతు రుండ6గాను 
పాటించి ఇన్నిటా నీరపములే కావా 
యీటున (శ్రీవేంక పేళ ఇటు నన్ను నేలితివి 
మీటాయ నీసుద్దులెల్లా మెచ్చాయనయ్యా 


సాళంగం 


సీచేంతలతే ఇవి నీవేల సిగ్గువడేవు 
చేచేత వలపులు చిమ్మి రేంచకుండునో 


తగ నీతనికి నీవు తతిగొని చె్పంగాను 
చిగురుమోవికి వాడుచెందకుండునా 
పగటుసరసమున€ బె పె6( బెనంగ(గాను 
స 
వెగటుంజన్నులు వెల్లవరి గాకవుండునా 


పల వి ॥ 
న్‌. 


॥ ఎర ॥1 


॥ ఎర ॥ 


॥ ఎర ॥ 87 


జ పల్తవి ॥ 
ళం 


నీచే ॥ 


థ్రీశా శ్లపాక అన్నమాచార్యుల 


నడుమ నూరశె నీవు నవ్వులు నవ్వ(గాను 
జడియని నీ కొప్పు జారకుండునా 
వొడివట్టి తీసి పతి నొద్దికి. బిలువంగాను 
వెశవెగడ పోంకముడి వీడకుండునా 


ముందె శ్రీ వేంకపేకుమోవి చవిగొనంగాను 
కందువమర్మనము కర(6గక వుండునా 
సందులేక కొ6గిటిలో సతమునై నుండంాను 
మందలించి వేడుకలు మరిగించకుండునా 


ఆహిరి 
ఘనుండై నవాని నింతకాకు సేతురా 
మనసున. బెట్టుకొని మంతనము లాడవే 


అంగనలు కొలువునేయ6గ నుండేరమబణుని 
వెంగెములాడకు వే వేమారును 
సింగారించుక యద్దము చేతంబట్టి చూడంగాను 
. చెంగట నాతనీమై మచ్చములు చూపకువే 


చెప్పరానిబాస లెల్లా. జే నేటిమగవాని. 
దప్పులెల్లా నెంచకువే తగవు గాదు 
ముప్పిరివల్లై వాటుతో మురిపెముచూపేవాని 
దుస్పటిపసపు చూపి దూరులు నేయకువే 


చేరి కౌగిలించుకొన్న శ్రీ వేంక పేశ్వరుని 
నేరము లెంచకువే నీకు దగదు 
కూరిమితో నిను వేండుకొంటా నుందేటివాని. 
తారుకాణచే(తలెల్లా. దల(పునేయకువే 


॥ నీచేం॥ 


॥ నీచేం॥ 88 


॥ ఘను6 ॥ 


॥ ఘను(4 


॥ ఘను(॥ 89 


శృంగార సంకీర్తనలు 


పాడి 


ఇంకన్తేల కొంకను యిన్నియు. జెల్లుబడాయ 
అంకెకు వచ్చినపసి అపె దానే యెరుంగు 


మౌోహముగలవోండవు మొక్కించుకో ఆసపెచేత 
పోహణించి నన్నేమి బుధెడిగేవు 
సాహసివని పొగడి సాము సేయు మాపెతోడ 
బాహుమూలముల6 గలపస తానే యెరుంగు 


॥| 

పొందు నేసినవాండవు పొత్తున నాకెం బెట్టుకో 
విందువఠె నాతోనేల విచారించేవు 
అందరిలో సంతోసించి ఆ పెనే సీవడుగుము 
మందలించి; నీ వాడేటీిమాటలు దానెరుంగు 


"సెండిలాడినవా,డవు ఫీలువు నీవే యాపెను 
అండనే నాతోనేమి ఆలోచించేవు 
నిండుక శ్రీ వేంక పేళ నీవు నన్ను నేలితివి 
పండు మోవిగురుతులభావము దా నెరుంగు 


15కు 010. దన్నాసి 
ఊడి గపునిబ్బరాన వొరప్పు లెరంగరు 
తాడుపడి గోశ్లేల తాంకించేరే మీరు 


పన్నీటి మజ్జనమార్చి పావడల6 దడివొత్తి 
చన్నులేల తాంకించేరే సతులాలా 
తిన్ననికప్పురధూళ తిరుమేననెల్లా మెత్తి 
వున్నతపు. గొప్పులేల వూందేరే మీరు 


61 


॥ పల్రవి ॥ 
రంగి 


॥ ఇంక 4 


౪ ఇంక ॥ 


॥ఇంక॥ 00 


॥ పలవి ॥ 
న. 


॥ ఊడి ॥ 


" థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తట్టుపుణు( గలది యంతటా మెరుంగులు వెట్టి 
చుట్టుంబయ్యద లేంటికి సోంకించేరే 
గట్టిగా 'సొమ్ములు వెట్టి కడుసింగారాలు నేసి 
వట్టి మీ చెమటలేల వడియించేదే 
అలమేలుమంగ నురమందు నెలవుకొలిపి 
యెలమి శ్రీ వేంకకేశు నేలనవ్వేరే 


బలిమి నానాజాతిపండ్లు నై వేద్య మిచ్చి 
క 
అలమి మోవిపండ్రవి యేమి చూసేరే 


రామ్మక్రియ 


ఏమి నెరపేవు మేకు లింతులెల్లా. జూడంగాను _ 


ఆమని వేడుకకాండ వొదువయ్యా నీవు 


నీవద్ద గాచుకున్న నెలంతుక వుండంగాను 
ఆవలాకెతో సరసమాడేవు 
తోవల' బెళ్ళిచెట్లు మందుగాదనినమాటలు 
నీవల్ల నే కానవచ్చె నెమ్మది నిందరికి 


వరుసతో. బెండ్లాడినవనిత మాటాడ6గాను 
పొరుగాపెతో నవ్వేవు పోరచిగాను 
సరినున్న మేనవారు సరషగా రనుమాట 
నిరతితోడుత నీవే నిజము నేసితివి 


అలమేలుమంగ వురమందు నిజ్టై వుండంగాను 
ఇల వీ( పెక్కించుకొంటి వెన్నికగాను 
భళి (శ్రీవేంక పేశుండ పైకొసరు లాభమని 
తెలిపితి విందరికి తేటతెల్లమిగాను 


॥ ఊడి 4 


*ఊడి॥ 01 


॥ పల్లవి జ 
ఉం 


॥ ఏమి ॥ 


॥ ఏమి॥ $2 


శృంగార సంకీర్తనలు 


స్తామవరాళి 
ఏమని విన్నవించేము యిజ్టై కను(/గొనవయ్య 
మోమున! చేతులలోన మొక్కు లున్నవి ॥ పల్లవి ॥ 


నెలంతమనసులోన నిండువలపు లున్నవి 
నెలవినవ్వులలోన సిగ్గు లున్నవి 
తలిరుమోవిమీంద తరితీపు లున్నవి 
కలువకన్నులలోన కాంక్ష లున్నచి ॥ ఏమ । 


అంగనమాటలలోన నడియాన లున్నవి 

రంగగుచన్నులపై కరంగు లున్నవి 

పె: 

అంగపు సేవలలో. (బ్రయములెల్లా నున్నవి 

సింగారంపుంగొప్పుమీంద నేస లున్నవి . ॥ ఏమ । 
కప్పి యల మేలుమంగకాంగిట నీమేనున్నది 

చిప్పిల6 జెక్కులమీ(ద చిహ్న లున్నవి 

యిష్పుడె (శ్రీ వేంక పేళ యిద్దరును గూడితిరి 


నెప్పున నీకెవేల నీ వుంగర మున్నది ॥ ఏమ ॥ 98 
శంకరాభరణం 
మాటలాడ!(గదె మగనితో 
ఆంటదాని కింత యమగకనా ॥ పలివి ॥ 


చెలులు బుద్దులుచెప్పినా. వినవు 
- . చలము పతితో సాధింతురా 
కలసి మెలసి కాపురాలు. నేసి. 
అలుకలు మజీ యమరునా ॥మాట॥ 


'(1 


ఛ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


నవ్వేవిభునితో నాలేలి నేనేవు 
రన్వ లింతయేలే రామలకు 
జవ్వనమదాన జడియుచు నుండి 
అవ్వలిమోములు అమరునా 


మచ్చికచుట్టాల మండాటు నేయవే 
హెచ్చుంగుందులేల యీవేళను 
యిచ్చల శ్రీవేంక పేచుండు గూడెను 

 అచ్చమాయ సిగ్గు లమరునా 


నాదరామ[క్రియ 
ఎంతగోస నాస నేసేవేల మమ్ము. గొసరేవు 
పంతము నీ కిచ్చినదే పెకొంటగాదా 


యెదిరించి నీకు జేతులెత్తి మొక్కి నపుడే 
కొదలేక నిన్ను వేండుకొంటగాదా' 
" పొదిగి యేపొద్దు నీపొంత నున్నయపుడే 
. అదనం గూడుకొని నీయాల నౌటగాదా 


కనుంగొని కొలువులోం గాను కిచ్చినపుడే 
చెనకి నీకు. [బియాలు చెప్పుటగాదా 
ననుపుతో నెలవుల నవ్వునవ్వినప్పుడే 
'యెననేననుచు నీతో నియ్యకొంటగాదా 


మచ్చిక నీచెవిలోన మాటలాడినప్పుడే 
కొచ్చికొచ్చి నీకాంగిటం గూడుటగాదా 
అచ్చపుథశ్రీ 'వేంక పేశ అలమేల్మంగను నేను 
మెచ్చి నీరతి. జొక్కితి మేలుదానం గాదా 


॥మాట॥ 


॥మాట॥ 0॥4 


8 ఎంత ॥ 


॥ ఎంత 1 


॥1ఎంత॥ 0 


శృంగార సంకీర్తనలు 685 


సామంతం 


సారె వల పందరిపై( జల్లుచున్నాండు 
తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు ॥ పల్లవి ॥ 


భరితమై మేడలోన( బవ్వళించి వున్నవా6& 
తరుణులతో నవ్వుతా నున్నాడు 
పరగ నందరిచేత పాట వింటానున్నవా(డు 
తెర దీసుకున్నవాండు తిల్లగోవిందరాజు ॥1సారె॥ 


వేసపాలశిరసున సిగ్గుతోడ నున్నవాండు 
ఆసపాటుచూపులచాయల నున్నాడు 
బాసికపుసతుల ప్రై పాదాలు చాంచుకున్నాండు 
తీసిపెట్టుగానితమి( దిల్ల గోవిందరాజు ॥సార॥ 


*శావపురతులం గూడి పంతముతో నున్నవాండు 
్రీవనిత భూవనిత( జేసుకున్నాండు 
వావు లిందరికి6 జెప్పి వన్నెకాండై పొందినాండు 
దేవుండు (శ్రీ వేంకట్నాది తిల్ల గోవిందరాజు ॥సారె॥ 96 


రేకు 110 శంకరాభరణం 
వింటిమయ్యా నేండు నీవేడికెలు 
కంటిమయ్యా తోడుతనే కందువ వాడి కెలు ॥ వలవి ॥ 


వలపుల తమ్మివిరివాటులు 
సౌలపుల6 బెనంగినచోటులు 
నెలకొని వున్ననీనీటులు 
కొలువ్లులో సుద్దులివి కొండలు. గోటులు ॥ వింటి * 
వ్‌ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'వెల్లవిరిచూపుల నీవీడేలు 

మెల్లనె తమకముల మేడేలు 

కొల్లలు నీతమకపుగూడేలు 

సెల్లు రేంగెం బుక్కిళ్ళ పెండ్లి వీడేలు ॥ వింటి ॥ 
పాలకూళ్ళలోననె పంతాలు 


చాలా నమరె నీసంతాలు 
యేలితివి (శ్రీవేంక కేశ యలమేల్మంగను 


యీలీల నాతో నాడేవు యేకాంతాలు ॥వింటి॥ 97 
కాంటోది 
ఏమిటికి. జేనేవే యెగసక్కేలు 
కామించినరమణుని(. గలయ6గరాదా ॥ పల్లవి /. 


కప్పి నిన్నాతండు తమిం గాంగిలించుకొనంగాను 
యిప్పుడు నీవిన్నపము తేమిసేనేవే 
ముప్పిరిదప్పికిని సీమోవితేనె లడుగంగ 
అప్పటి. బన్నీ రేల అందియిచ్చేవే ॥ ఏమి । 


సొలసి చక్కందనాలు చూచి యాతండు చొక్కంగా 
తల దువ్వి తురుము యెందా€కాల బెచ్టేవే 
కలికి నీచన్నులకు( గడు చేయిచాంచంగాను 
వెలయ నిప్పుడు యేల వీడె మందిచ్చేవే ॥ ఏమి 


శ్రీ వేంక'పేశ్వరుండు చేరి రతిం గూడంగాను 
యీవేళనే పాదములు యేటి కొ త్తేవే 
కౌవిరి నేకతమున( గడు నీతో నవ్వంగాను 
చేవమీరి ఇ6కనేల సిగ్గవడేవే " ॥ ఏమి ॥ 88 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 


వీవు మొదలు జొణవు నీకంయె నాకే జాణ 
ఈవల నావల మిమ్ము నిద్దరి మెచ్చేము 


ఎయ్యద మాటు నేసుక పలుమారు నవ్వుకొంటా 
వుయ్యాలమంచాన నిన్ను నూంచీ. జెలి 
వొయ్యనె పాదాన నాసపెవొడి నీవు దాంకించంగ _ 
నియ్యెడ సిగ్గువడీ నింతలో నీదేవులు 


పుక్కిటివిడెముతోడ పొంచి పొంచి చూచుకొంటా 
వొక్కట నాకుమడిచి వొసగీ. జెలి 
చక్కనినీకొనగోరు చనుమొన నంటించంగా 
చెక్కు చేతమోపుకొని సిగ్గవడీ దేవులు 


ఇతనివోనిగుట్టుతోడ తమకము రేంచుకొంటా 
యెనసి కా6గిట మోవి యిచ్న్చీ( జెలి 
ఘను6డ శ్రీ వేంక పేళ కళలుమించం గూడంగ 
చెనకేచెలుల( జూచి సిగ్గువడీ దేవులు 


మధ్యమావతి 
ఏపాటిబ త్తి గలలడో యిటు నామీ6ద 
దాపుగా నాసుద్దులి జై తలపెట్టి చూడవే 


మనసు దెలియరాక మర్మము లఅడుగరాక 
వొనగూడి గుట్టుతోడ నున్నదాననే 
ఘను. డాత€ డన్నిటాను కాంతరో సీవై నాను 
అనుమానించక మాటిలాడించి చూడపే 


607 


౪ పలవి॥ 
ఉంి 


॥ సీవు ॥ 


॥ నీవు ॥ 


॥ నీవు॥ 99 


॥పలవి॥ 


68 శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కూరిమి గొసరరాక కొంగువట్టి తియ్యరాక 
వోరుచుక సిగ్గుతోడ నున్నదాననే 
నేరుపరి యీతండు నెట్టుకొని నీవైనా 
చేరి వద్దివారిచేత జెప్పించి చూడవే ॥ ఏపా॥ 


బలిమి వనేయంగరాక పాసి వుండంగరాక 
చొలిసి కౌగిట గూడివున్నదాననే 
యెలమి (శ్రీ వేంకపేకు( డేలె నన్ను నీవయినా 


సొలవక కోరికలు సోదించి చూడవే ॥ఏపా॥ 100 
ముఖారి 
ఏ(టికి నన్ను గుంపించే వేమే నీవు 
చాటిచెప్పేవు నాకిది సఫలము గాదా ॥ పల్లవి ॥ 


కుస్ప+ంచి నీవు నాకొంగువట్టి తీనేననే _ 
విష్పుడే లోకములెల్ల నేలనా నేను 
పిప్పి గట్ట నీవు నాతో "'పెనంగులాడవచ్చేవు 
కప్పుచు నష్సైతే నాభాగ్యముగాదా ఇప్పుడు ॥ ఏంటి, 


చేరి చేరి నామీ(ద చేతులు చాంచవచ్చేవు 
గారవించ నాకిది ఘనతగాదా 
ఆరితేరి నామేన నటు గోరు సో6కించేవు 
నేరప్పతో నాకిది నిధానముగాదా ॥ ఏంటి, 


పిక్కటిల్లం గాంగిట బిగియించవచ్చేవు 
యెక్కువై నపదవి నా కిదేకాదా 
చెక్కు నొక్కి. కూడితివి (శ్రీ వేంక పేశుండ నేను 
చొక్కపురతు లివెల్లా సోబనముగాదా ॥ఏ(టి॥ 101 


శృంగార సంకీర్తనలు 60 


సింధురామ[క్రియ 
ఒద్దనున్న కౌంతలకు నుల్లములు గరంగెను 
సుద్దులేమి చెప్పేము చూతువురావయ్యా ॥ పల్లవి ॥ 


సప్టెమంచము మీందట( బవ్వళించీని చెలియ 
నెట్టుకొన్నవేడుకతో నిన్ను దలంచి 
గుట్టున మనోరథాలు గోరుకొంటా ముక్కుమీంది. 
జుట్టవేలితో నున్నది చూతువు రానయ్యా ॥ ఒద్ద ॥ 


వొక్క తె యేకతముననుండి యుల్లాసముతోడ 
పక్కన నీమీందటిపదోలు వాడి 
యిక్కున నీమోవితేనె కేంకట నోరూరుకొంటా 
చొక్కి నిట్టూర్పులు నించీ. జూతువు రానయ్యా ॥ ఒద్ద॥ 


ఇప్టె నీవు రాంగా శిరనె త్తి నీమొగము చూచి 
గట్టిగా థ్రీ వేంకపేళ కౌంగిట గూడి 
నెట్టుకొని రతులను నిన్ను మెప్పించీ దినము. 
జుట్టి చుట్టి ఇట్లానే చూతువు రావయ్యా ॥ ఒద్ద॥ 102 


రేకు 920 సామంతం 


ఏమిటికి. దఠలవంచే వేల సిగ్గులువడేవు 
కామించి వచ్చెంగాక గాత నేయవచ్చెనా ॥ పల్లవి 1 


మచ్చిక నీతో. జెలి మాటలాడ వచ్చెంగాక 
పచ్చిగా. జీ6కటితప్పు పట్టవచ్చెనా 
ముచ్చటదీరంగ సీమోము చూడవచ్చె(గాక 
తెచ్చుకొన్నయా కెతో వాదించవచ్చెనా ॥ ఏమి ॥ 


70 థీ తాళ్ల పాఠ అన్నమాచార్యుల 


అట్టె నిన్ను వీడె మడుగంగ వచ్చెంగాక 
దిట్టయై నీనేంతలు సోదించవచ్చెవా 
నెట్టన సీనేవనేయ నెయ్యముతో వచ్చె6గాక 


గట్టిగా సీచేస్తాలు కౌకునేయ వచ్చెనా ॥ ఏమి ॥ 


మిక్కిలి కాంగిటం గూడి మెప్పించవచ్చె౦గాక 
కక్కసించి ప నద్దికము వచ్చినా 
మొక్కుచ్చు (శ్రీవేంక పేశ మోవి యానవచ్చెంగాక 


పక్కన నాపెను వీన్ను( బచ్చిసేయవచ్చెనా ॥ ఏమి॥ 108 


మలహరి 
ఇంత 'నేతురా యిటువలె రమణని 
యింతిని నిను నెలయించె ననుచును 


సారెకు నేంటికి జంకించేవే 
'కేరుచు నతడు నగ ననుచును 
జీరలుగా గోర జిమ్ముదురటవే 


వూరకె పరాక్రై యుండె ననుచును ॥ ఇంత ॥ 


సెనుందురు మే6టికి6 బిడికిట( బప్లేవే 
ననుపున నీతో. బెనంగె ననుచును 
అనుగుకుచంబుల నదుముదు రటవే 


తనలో నొకతెను తలంచె ననుచును ॥ ఇంత ॥ 


జంటల నింకతేల చలములు మీరేవే 
నంటున నీతో నెననె ననుచును 
ఇంటిలో (శ్రీ వేంక పేశు జరతుర పే 


అంటుచు సరసములాడె ననుచును ॥ ఇంత ॥ 104 


శృంగార సంకీర్తనలు |] 


శుద్ధవస౦ంతం 


వేడుకకు వెలలేదు విభుండ వాశెకును 
జొడలెల సరివచ్చె సమ్మతాయ మాకును ॥ పలివి ॥ 
న. గా 


తచ్చితచ్చి మాటలలో దనవల పం(పంఇితయును 
యెచ్చరించెఃగా నేండు యింతి సేకు 
పచ్చిచేంతలనే సీతోం బచరించవచ్చెంగా ననుపు 
యిచ్చకముగా( బొంచి యిందరిలోన ॥ వేడు ॥ 


నెలవినవ్వులలోనే చే నేటివిన్నపాలెల్లా 
తల(పించెంగా నేండు తరుణి నీకు 
పిలిచేనేరుపులోనే బెరయించెంగా పగటు 
నలువైై సీమెచ్చుగాను నడుమ€౬ దాను ॥ వేడు ॥ 


కూడినకాంగిటిలోనే గురుతై నకా6పురాలు 
యీడేర6 జేనెంగా యీసతి నీక 
జోడ్రై (శ్రీవేంక పేళ చొక్కి నన్ను నేలితివి 
వీడెమిచ్చెంగా మజియు వింతలేక యిపుడు  ॥ వేడు॥ 105 


బొళిరామక్రియ 


ఏమాయనయా యింతటిలోనే 
కామునికి నివి గలసహజములు ॥1 పల్లవి ॥ 


చనవరికాంతలు సరసములాడ6గ 
ననుపున విభుండవు నవ్వితివి 
పెళంగుచు రమ్మని పేరున( బిలువంగ 
సనివడి యే పలికితివి ॥ ఏమా ॥ 


[1 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కొలువుకామినులు కుచములు చూపిన 
సొాలయుచు6 దప్పక చూచితివి.. 
కలువపృవ్వులటు కానుక లిచ్చిన 
అలరి కరంబుల నందితివి ॥ ఏమా ॥ 
వూడిగపుసతులు వొడివట్టుకొనిన 
- వేడుకతోం బెండ్లాడితివి 
: _యీడనె శ్రీవేంకపేళ నన్నెనసి, 


తోడనె దోనుటి దొడికితివి ॥ ఏమా 1.106 
సాళంగనాట 
వెక్కసపువలప్పల విజ్జవీంగేవు 
మక్కునలు మారుకొంపే మజఖి యీమి నేనేవే ॥ పల్లవి ॥ 


యింతులెల్లా నుండగాను యేకతము నీవాడేవు 
చెంతనుండి వీభునికి నేవ నేనేవు 
యెంత కెత్తుకొంటివే నీ వించుకాం దగవెంచవు 
యింతలో దొమ్మి నేసితే నేమి నేనేవే ॥ వెక్క ॥ 


సరివారిలోననెల్లా చనవులు నెరపేవు 
గరిమ నాతనితోడం గడునవ్వేవు. 
దొరతన మెంతగద్దే తోడివారి. గ్రైకోవు 
నిరతి దొమ్మి గూడితే నీ వేమినేనేవే ॥ వెక్క॥ 


కావరించి చెనకేవు కా6గిటను( గూడేవు 
(శ్రీ వేంక పేశ్వరుని. జెలంగించేవు 
దేవుల వౌదువే ఆ దేవుడే మమ్మును నేలె 
యీవిధాన సంతమైతే నింక నేమినేనేవే ॥ వెళ్ళ ॥ 10? 


శృంగార నంకీ ర్తనలు 


“్రావిశళభై రవి 
ఆసపడ్డవారిని అలయింతురా 
పోసరించి యేల జరపులంబెప్టే వింకను 


కన్నులనే మొక్కితి కైదండ నీ కిచ్చితి 
విన్నపములు నేసితి వేమారును 
యెన్నుక యింతటనైైనా యింటికి రారాదా 
సన్నల నెందా6కా రచ్చలు నేనే విచ్చట 


'నేవలెల్లా6 జేసితి చెక్కులు నే నొక్కితి 
లింి 
వేవేలకు: గొసరితి వేమారును 
చేవదేర మంచముపై. జేరి కూచుండరాదా 
తోవల చెలులతో సుద్ద లేమిటి కిపుడు 


కందున లిప్టే యంటితి కా6గిలించుకొంటిని 
విందుగా (శ్రీవేంక పేళ వేమారును 
సందెము లేమాడేవు పన్వళించరాదా 
చెందితివి నన్ను నేండు6 చింతలు మరేంటికి 


రేకు 8021 ఆహిరి 


ఎన్వరేమిచెప్పేరు యింక నీకును 
నివ్వటిల్ల నింకా నవే నేరుచుకోవయ్యా 


ఆసపడి రతులకు నండనుండి చిత్తమురా 
నెనేంగా ఆకె నీకు నేవలెల్లాను 
పూసగుచ్చినట్టు చెప్పి బుద్దులెల్లా నీకు నూరి. 
ఫోనెంగా చెవిలోనను పొద్దువొద్దు నీకును 


శ్రీగీఠలు గలవి చిలుము తిన్నవి, 
౪01 19-౯7 





78 


॥ ఆస ॥ 


౪1 ఆన ॥ 


॥ఆస॥ 108 


॥ పల్రవి ॥ 
గం 


॥ ఎవ్వ: 


గాథ 


థీ తాళ్లపాక అన్నమాచా! ్యల 


వొడికగా నీమీ6ద వ్రల్పప్తులు చల్లిచల్లి న 
వీడెమిచ్చెంగా నీగు సిశు వేడుకతోను 
యేడలేనిసుద్దులెల్ల నెచ్చరించి యింతేసి 
తోడ సాము నేయిం (గా దొరతనమునను ॥ ఎవ్వ ॥ 


చెక్కునొక్కి నేసవెట్టి 'నేంతలెల్లాం జేసి చూపి 
చిక్కించెంగా ఆపే నిన్ను భ్రీవేంకపేళ 
మక్కువతో సీచేత మన్నింపించి నన్ను మెచ్చి 
మిక్కిలి నవ్వునవ్వె6ంగా 'మేరమీరి నిన్నును ॥ ఎవ్వ॥ 100 


మంగళకౌశిక 
అన్ని నేవలును( జేసీ అంగన నీకు 
సన్నల నీతో నజ్టై సరసమాడీని ॥ పల్లవి ॥ 
కామించి సిగ్గులతోడ కంకణాలు గదల6గ 
'వేమారు6 బాదము ల్‌ొత్తీ 'వెల(ది 
ఆమనివలప్పుత్తోడ నంగమెల్లా( జెమరించ 
గోమున నప్పటి నీకు. గొప్పు వెట్టీని ॥ అన్ని ॥ 


నెలవినవ్వులతోడ చెక్కిన పయ్యద జార 
మలయుచు బీడెమిచ్చీ మగువ 
పులకచెక్కులత్రోడ పొందులు(ల) తలపు రాంగ 
వెలయ సురటి నీకు విసరీని ॥ అన్ని ॥ 





నిట్టూరుపులతోడ నిండుని వ్వెరగుత్తోడ 
గుట్టున గుబ్బల నొత్తీం గోమలి 
యిక్టై శ్రీ వేంక పేళ యేలితివి నన్ను నేండు 
జట్టిగొని యాపే యింకా చలు చూపీని ॥ అన్ని ॥ 110 


1, ఇక్కడ పాదవిభాగపుగురుతు శేదు,.. 


శ్రీగీతలు గలవి చిలుము తిన్నవి. 


శృంగార సంకీర్తనలు 75 


సింధురామకియ 
*ఎంత నీవు పోతరించి యింపుల6 బెనంగినాను 
వంతుకుం గొంగువట్టితి వదలకు మనవే *ల్లవి ॥ 


కాతరించి రమణని. గలకాలమెల్లా నీవే 
చేత జొక్కించుకొంటివి చెప్పేదేమే 
యీతల నాతండే మాయింటికి విచ్చేనె నేండు 
సీతితోడ నిలుసక నేనేల విడుతునే ॥ ఎంత ॥ 


బలిమితో మగవాని బాసలు చేయించుకొని 
యెలయించి కై కొంటివి ఇంకానేమే 
వలపించి యాతని నావద్ధికి రప్పించుకొంటి 
వెలయ భోగించక నీవెంట నేలంప్పదునే ॥ ఎంత ౪ 


కందువ శ్రీవేంక పేళుం గాంగిటిరతుల( గూడి 
అందరిలో మెరసికి వప్పటినేమే 
ముందుముందె నే నాతనిమోవితేనె దక్క_(గొంటి 
అందముగం బెండ్లాడక అదేల మానుదునే 4 ఎంత ॥ 111 


కేదారగాళ 
సీవైనా నానతీవయ్యా నెరజాణవు 
తొవుల సీదేవులై తే దా(పిరము నేనెను ॥ పల్ల వి 


పొల(తి నీమాటలకు బొమ్మల జంకించి చూచి 
తలవంచి సిగ్గుతోడం దడంబడీని 
అలరి చెలికత్తెలు ఆరహస్య మడిగితే 
తెలియ. జెస్ప6ంగరాక తెరవేసుకొనెను ॥ సీవై ॥ 


1. సవతుల సంవాదమిది. 
శ్రీగీతలున్నవి చిలుము బలినినవి 








స! 


భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అప్పటి సీనేంతలకు నాయములు సో6కనాడి 
కప్పుకొన్నపయ్యదతో కా(తాళించీని 
వొప్పుగ నూడిగములపువిద లడిగితేను 
ముప్పిరి నొడుగరాక ముసు. గిడుకొనెను ॥ సీవె 1 


నీవు నవ్విననవ్వుకు నీతురుము వట్టి తీసి 
వోవరిలోపలం గూడి వొగి మెచ్చీని 
శ్రీ వేంక పేళ నీదేవు లలమేలునుంగ 


వోవల నడిగితే నీవుర మెక్కుకొనెను 1 నీవై 1 112 
ఆహిరినాట 
ఏల గడించుకొనేవు యేడలేనికతలును 
లోలోనే గుద్చితిల్లక లోనికి రావయ్యా ॥ పల్లవి ॥ 


చిగురుమోవిమీంద చిప్పిలుందేనె గారితే 
వొగరు€దిట్ల నేవు వూరకే నీవు 
మగువ నీమీ/దట మచ్చరించి పలుక6గ 
నిగిడి యింతటితోన నీవేమి నేసితివి ॥ ఏల ॥ 


నలి. జంద్రవదనాన నవ్వువెన్నెల గాసితే 
అలరుచు నెగసక్కేలనేవు నీవు 
చెలియ నీమీందట చిట్టకము నెరపంగ 
నెలకొన్నయట్టితప్పు నీవేమి నేసితివి ॥ ఏల ॥ 


జక్కవ చనుముక్కులు సరివాండు లె తేను 
గ్రా గ్రా ల 
వుక్కున6 గాంగిట నిన్ను నొ త్తెననేవు 
అక్కున (శ్రీ వేంకటేశ అల మేల్మంగ జరయ 
నిక్కి పానుపుమీ(దట నీవేమి నేసితివి ॥ఏల॥ 118 


శృంగార సంకీర్తనలు గా 


సాళంగనాట 


'వేడుకకా(డ వొదువు వింతమాసటీ(డ వౌదు_ 
వేడ చూచినా మెచ్చేరు యింతులెల్లా మిమ్మును ॥ పల్లవి ॥ 


 తెజవ బెండ్రియాడి తేరుమీ6(ద నేంగిరాంగా 
చిలు(జెనముటలు గారె. జెక్కులమీ6ద 
మెజయుచు వీదులను మించి విజ్ఞవీంగంగాను 
నెజవాదిసాముల నిట్టూర్పులు నిండెను ॥ వేడు ॥ 


బాసికము గట్టుకొని పడ(తితో మెజయంగ 
"నేసము తేలు చూపసప్లై శిరసులపె 
అట రు చ్‌ 
ఆసతో వాడలనెల్లా నారతులె త్తించుకోంగా 
పోసరించి మోముల గొబ్బున మించెంగళలు ॥ వేడు ॥ 


॥ ఉళలమేలునుంగ గూడి అ్టె వనసంతాలాడంగ 
చెల6గెం బులకలు మెయి (శ్రీ వేంక పేళ 
'వెలయ నిండ్ల నెల్లా విందు లారగించంగాను 


“ంష్కలు-మోవిమీఐద-మవ్వఎయావవాల్రాలా.... కాకిలా క 


రేకు 022 అమరసింధు 


ఎంతబతో నీమీంద నీరమణుండు 
చెంతనుండి ఇయ్యంగదే చేతికి బాగాలు ॥ పల్లవి ॥ 


పయ్యదకొంగు వట్టి పతి నీతో బెనంగీని 
ఇయ్యకొని రాంగదవే ఇంటికి నేండు 
చెయ్యార నప్పటి నీచెక్కు నొక్కి వేండుకొనీ 
ఫై; , వుయ్యాలమంచముపై 6 గూచుండ6ంగదె సరుస ॥ ఎంత ॥ 


1! థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెట్టకొనల గాంగిలించి నిన్ను నొడంబరచీని. 
అ్టె కానిమ్మనంగదె ఆతనితోను 

. వొట్టుకొని పాదము నీవొడిమీందం జాంచీని 
గుట్టుతో నానతిన్చీ నూంకొనంగదె మాట 


చెలరేగి మంతనాన శ్రీ వేంక పేకు6. డెననె 
అలమేలుమంగవు నీవలమగదె 
పలుమారు నవ్వుతాను బాసికము గట్టీని 
చలమెల్లా నీడేరె చల్ల(గదె నేస 


సొళంగం 
ఆయనాయ నుండవయ్య అలసితివి 
చేయిమీ6దుగా నన్ను. జెనకేవు ఇపుడు 


వెలి నింతలో నొక్కవెలందికా(గిట నుండి 
కలలోన నొకకాంత( గలతువు 
యెలమి నీయానాొద సుషభెప్పే చవ్చటిని 
కొలందిమీరంగ నాకొంగునస్షే.వివ్యడు 


శిర సీమల బెట్టుక చెలితో మాటాడుకానే _ 
తెరలో నొక్కతెం గూడి కెరలింతువు 
గొరబులుగానీ నీగుణము లెట్లు గనేది 
సరి నాకై నిదివో నేసలు చల్లే విపుడు 

వెలయ భూకాంతను వీంపునను మోచుకొని 
అలమేలుమంగ నురమందు మోచేవు 
తెలిసి (శ్రీ వేంక'పేశ దేవిగా నన్నేలితివి 
వలెనని మువ్వంకలా వలచితి విపుడు 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 115 


॥ పల్లవి | 
లంగా 


1ఆయ॥. 


॥ ఆయ ॥ 


॥ ఆయ ॥ 116 


శృంగార సంకీర్తనలు 


భెరని 
యా 
ఆదరించవయ్యా అంగన నింతటనై నా 
పోదివలపులు తలపోయుచున్నది 


చెప్పరాన్మిప్రియములు చేరి నీకు జెప్ప6గాను 
దప్పి దేరీ మోవిమీ/ద తరుణికీని 
వుప్పతిల్లు "నేవ నీకు వొద్దనుండి నేయంగాను 
చిప్పిలంగ౭ జెమరించె చెక్కులెల్లాను. 


ననుపులు చేసుకొని నవ్వు నీతోనవ్వగాను 
నినుపుల్లై నిగిడీని నిట్టూర్పులు 
తనియక వీడేమిచ్చి తగ నిన్ను వేండుకోం, 
వొనరెను పులకలు వొళ్ల నెల్లాను 


.ఈఠలికితనాలు చూపి కా6గిలించు కొనంగాను 
మలసీని కోరికలు మనసునను 
అలమేలుమంగ నేలి తస్టై (శ్రీ వేంక పేళ 
నెలకొనె వేడుకలు నిలువెల్లాను 


శోకవరాళి 


ఏమి విన్నవించేము యెందా.కా నీకు 
. నీమనసున. గలట్టు నెలంతను గావుము 


సంతగాండ వౌదువయ్య పడంతి నింత నే నేవు 
ఇంతకీర్తి గట్టుకొంటి విప్పుడు నీవు 
మంతనాన( జెలు వెల్లా మంచివాండవని నిన్ను 
నంతులకు. బొగడేరు వాడలవాడలను 


॥ ఆద ॥ 


॥ ఆద 4 


॥ ఆద॥ 117 


॥ పలైవి ॥ 
ఉం 


॥ ఏమి ॥ 


ల శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


బలువుండ వొదువయ్య బయలీ(దించితి వింత 
చల మీడేర్చుకొంటివి సాదువలెనె 
సులభాననే నీకీసుక్సతము చేరెను 
నలుగడ నవ్వేరు నమ్మినట్టివారలు ॥ ఏమి ॥ 


నిరతపుజాణవయ్యా నే. డింటికి విచ్చేసి 
గరిమ గూడితి వీకె. గరుణించి 
సిరుల శ్రీ వేంక'పేళ చేంతలు చందము లాయె 


ఆ(అిరుదుగ మెచ్చేరు అందరు నీకతలు ॥ ఏమి ॥ 118 
ఆహిరి 
'తెజవ మొక్క-6గా( బిరితియ్య. దగవుగాదు 
గుజీగా మన్నించవయ్య కొసరేల ఇ6కను 11 పల్లవి ॥॥ 


పంతమాడనేరుతువు భావించనేరుతువు 
యింతులను లాలించ నెజ6ంగవా 
అంత నీవు నేసినందు కాకె యలిగివున్నది 
సంతము నేసుకోవయ్య చలమేల యింకను ॥ తెట ॥ 


పెనంగనేరుతువు పెండ్లాడనేరుతువు 
అనిశము6 జనవియ్య నది చేరవా 
యెనయ నిన్న రానందు కిటు మాటాడకున్నది 
మనసు నమ్మించవయ్య మరఃగేల ఇకను ॥ తెల ॥ 


కలయ:ఃగనేరుతువు కొంగిలించనేరుతువు 
అలరి యురమున మోయ6గనోపవా 
కలికి (శ్రీవేంకటేశ కై వశమై సీకున్నది 
'సెలవి నవ్వించవయ్య చెప్పనేల ఇ6కను ॥ తె [ 110 


శృంగార సంక్షీర్హనలు 81 


ముఖారి 


ఎంతగద్దో నీయాసోద మిప్పు డీకెక 
చింతదీర మనసులో చిక్కువాపరాదా ॥ పల్లవి ॥ 


ననుపున నొకమా6టు నాతో మాటాడితివంటా 
గునిసీ తప్పకచూచి కోమలి నిన్ను 
పనివడి నీవాపెతో పచ్చిమాటలెల్లా నాడి 
వెనకటిగణ లెల్లా విడిపొించరాదా ॥ ఎంత ॥ 


సమ్మతి నామోము చూచి సరసమాడితివంటా 
వుమ్మడి( జన్నుల నొ్తీ నువిద నిన్ను 
చిమ్ముచు సీకొనగోర జీరలు మేనెల్లా( జేసి 
దిమ్ము రే(గినమదము తెలుపంగరాదా ॥ ఎంత ॥ 


నవ్వుతా నప్పటి నీవు నన్ను( గూడితివంటా 
రన్వగా తా గాంగిలించీ రతికి నిన్ను 
యివ్వ్యల శ్రీ వేంకటేశ యెదురుగా నాపెం బెట్టి 
కువ్వలై నకూటముల గుదిగుచ్చరాదా ॥ ఎంత ॥ 120 


రేకు $28 హిందోళం 


ఇద్దరినసంతము లీడేరెను 
వుద్దండాలు మాని ఇంక నూరకుండరాదా ॥1 పల్లవి ॥ 


కౌమిను లిందరు నిన్ను( గాంగిట బెట్టుకుండ6గా 
నీమీందం జె(జఖిళ్లెంగా పన్నీరు చెలి 
యేమరించి విడిపించు కేతెంచి నీవాకె._ 


ళల కుంకువు చల్లితివి గ ఇద్ద | 


18 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పూడిగాలవారిచేత నొంటి నడె వెట్టించి 
జాడతో( గప్పురధూ?-చల్లెంగా నీపై 
రం షా 
అధ వి, 4 
నోడక నీవప్పటిని వొడ్డి తప్పించుక కొఫ్పు 
పవీడంగా నాపెమీ(€ద విరుల వేసితివి 


దొమ్మి నడపాలవారి దోమతెర వేయువుని 
చిమ్మా/గా గందము నీపై శ్రీపేంళకపేళ 
యెమ్మెతో నీకెం గూడి ఇంపులచెమట్లలకు 
కమ్మర6 గమ్మిర న్టై కస్తూరి నించితివి 


దేవగాంధారి 
బడళెను పానుపు పరచరే 
అడుగరే యిదియేమియని చెలులు 
ఇచెలపచెమటలు మెం జిప్పిలీని 
ఛా చ 
అలసి వచ్చినాండు నేం డదే విభుండు 
* "చలువగా గప్రము పె6 జల్లంగదరే 
షు లా 
వెలయ సురటింగొని విసర రే 


పొనుగు నిట్టూరుపుల బుసకొట్టీని 
పని సేసి నచ్చినా6 డప్పటి విభుండు 
తనివారం . ల్లనిగందము మెతత్తరే 
నినుప్పుగ( బన్నీరు నించరే 


దొంగక దప్పి మోవులు దడిపీని 
కౌంగి వచ్చినాండు (శ్రీ వేంకటవిభుండు 
పొంగి వాసించినబాగా లియ్యరే 
చేంగదేర నన్ను గ౩ె చేవలెల్లా. జేయరే 


॥ ఇద్ద ॥ 


॥ ఇద్ద ॥ [21 


॥ బడ ॥ 


॥ బడ ॥ 


, బడ ॥ 122 


కృంగాథ సంకీర్తనలు, 


పళ వంజరం 
ఎంత వేడుతకకాండవో యీపసెకు సీవు 
అంతరంగ'మెల్లా' మాకు నానతీవయ్యా 4 పల్లవి ॥ 


కాంతకానుక యంత కనుపట్టి పుండెనో 
అంతటిలో 6 జేయిహోంచ్నే “జందరిలోన 
బంతి నాపెసరస మేుపాట్‌ మేన నంజెనో 
వింతయి మోముకళల విజ్జ్ఞపీంగేవు * ఎంత ॥ 


చెలియపలుకు లెంత చెవిసో(కి వుండెనో 
అలరి యప్పటి మాట లడిగేవు 
మలసి యాపెచూపు మర్మము లెట్లంపెనో 
తలపోసి రతులకు6 దమకించేవు ॥ ఎంత జ 


మగువవలపు లెంత చునసున బప్టైనో 
నగి నగ్గి సారెసారె నంటుచూ షేవు 
“జగి నన్ను( గూడితివి (శ్రీవేంక టపేళ నేండు 
పొగడి యాసెను నాతో బురుండు వెస్టేవు 1,ఎంత॥ 128 


సోమరాగం 
మాతో నేమి చెప్పేవు మాపుదా€కాను 
యీతరవాతశే సీవు యియ్యవయ్య. చనవు | పల్లవి ॥ 


అనరాదుగాక నిన్ను ఆపెయెచుటనే' సీవు 
ననిచి వేరొకతెతో నవ్వనేంటికి 
మనసిచ్చి యందుకు:గా మాటలాగదాయ నేమో 
పెనఃగి చేవట్టితీసి పేట్టనయ్య విజి ఎ ఇ మాతో ॥ 


$4 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అట్టు నేయరాదుగాక నెట్టవ సతిచెలితో _ 
నై సీవు జూజము లాడవచ్చునా 
ఇప్టై యిందుకు॥గానే ఇంటిలోనే వున్న దేమో 
గుట్టున వద్దం గూచుండి కూడవయ్య కా6గిట 


తప్పు మోపరాదుగాక తరుణి నిష్టై కూడి 
కప్పులు దేరంగ మోవి గంటి నేతురా 
ఛిప్పిలి యిందుకు(గాను సిగ్గువడి వృన్న దేమో 


॥ మాతో ॥ 


ఆప్పటి శ్రీ వేంకపేళ చెస్పవయ్య (ప్రియము ॥ మాతో ॥ 124 


వరాళి 


ఒక్కరు నోచిననోము వొకరికి ఫలియించె 
వైక్కొని చూడ నిద్దరు నీదేపున్లే కారా 


మరిగి మీరిద్దరును మంచముపై నుండ(గాను 
తరుణి తొంగిచూచి తలవంచెను 
సరుసనున్నయాపెకే చాల నీవు నలతువు 
నిరతి వెలినున్నాకె నీకే వలచును 


కందువ మీ రిద్దరును కౌ(గిలించుకుండ(గాను 
ఇంది వేరొకతె చూచి సిగ్గువడెను 
అంది ఆయాలంటినాపె కటు నీవు చిక్కితివి 
విందువచ్చినాకె నీవేడుకకు. జె(జి,జొ?) క్కెను 


పొంచి మీరిద్దరు మోవిబువ్వపుతేనె లానఃగా 
పొంచుకున్నయాకె లాను పొత్తుగూడెను 
యెంచంగ /శ్చీ వేంక కేశ ఇచ్చకుండ చొకతెకు 


పలవి॥ 
ర 


॥ ఒక్క ॥ 


॥ ఒక్క ॥ 


)ంచి వేరొక్క తెయైకే సీఇచ్చలోనిది ॥ ఒక్క ॥ 125 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
అంత మనసున గద్దు ఆపెకు నీమీ(దిబతత్తి 
సంతోస మప్పటి. జేసీ చనవియ్యవయ్యా 


ఘనమైననీదుచక్కనిరూపు చూచిచూచి 
తనివి దీర దెంత్రైనాః దరుణికిని 
పనివడి నీవలెనే బంగారుపతిమ. జేసి 
వెనుకొ నాపెమోమున వేలంగట్టవయ్యా 


సరసములాడి నీతో సారెకు నవ్వులు నవ్వీ 
మరిగియున్నది నీపై మచ్చికలెల్లా 
సరుసం గూచుండి నీవు చవులుగా( జెసకుచు 
కెరలించి కెరలించి గిలిగించవయ్యా... 


ముట్టి నీపాదము లురమున నిడుక వొత్తుచు 

యిస్టై పాయదు (శ్రీ వేంక కేశ నిన్నును 
నెట్టన నన్నేలితివి సీవింకా సొమ్ములు నేసి 

_ మెట్లి నీపాదుక లాపెమెడం గట్టవయ్యా 


రేకు 824 శుద్ధదే? 
ఏది నిజమని వుందు మెరుంగించవయ్య మాకు 
మేదించి వలపు లిరుమేలా( బూ నేవు 


విన్నపము నే6 జేయంగ వీనులనే వింటివి 
కన్నుల నాపె6 జూచేవు కమ్మటి నీవు 
చన్నుల నే నొ త్తితేను సరి( బులకించేవు 
సన్న లాపెకుం జేసేవు సారెసారె నిష్పడు 


88, 


॥పలని ॥ 
వ. 


॥ అంత ॥ 


॥ అంత ॥ 


1 ఏది ॥ 


శి$" 


థ్రీ తాళ్లపాక అన్నమోచార్యుల 


మాటలు నే నాండంలగాను మచ్చిక నూ.కొంటివి 


గాంటాన మోవి:చూపేవు కడు నా'సపెకు 


యీటున నే నవ్వితేన యిచ్చగించే చెందుకు 


పాటించి మన 'సాపె సెపై నిలిపేవు 


పిలిచితే వచ్చితివి ప్రియాన మాయింటికి 
యెలమి నాసపడేవ్లు ఇంకా నాపెకు 
కల్ససితి విటు (శ్రీ వేంక పేళ్వర నిన్నును 
తొలుతటిపొండు లాపెతో6 బొదిసేవు 


పాడి 


ఎట్టు నమ్మించేవో సీవే యెరు(గుదువు 
ఇట్టె అన్నిపనులు నెంచుకొని వున్నది 


మనసు రంజిల్ల నీతో మాటలాడెంగాని చెలి 
వెనకటిసుద్దులెల్లా వినియున్నది 
క 
రొనసి వేడుకతో నీకిచ్చకమాడీ. గాని 
అనుగు నీగుణములు అరనే ! ననున్నది 


నెలవి నవ్వు దెచ్చుక చేరి నీతో నవ్వె(గాని 
కలికి నీచేంతలెల్లా. గని వున్నది 
వలచినదై నీతో వాదించ(జాలదు గాని 
సొలసి నిన్నేకతాన సోదించే ననున్నది 


ఆసలు మానంగలేక అజ్లై నిష్నం గూడెంగాని 


బాసలు నేయించుకొన( బరగున్నది 
లాసి (శ్రీ వేంక పేశ ఏలాగు దెలినె(గావి 
మూసినముత్యమై సేమురగిటనె వున్నది 


ఆరనేను[అని.. 


॥ ఏది ॥ 


॥ ఏది ॥ 127 


॥ పలవి ॥ 
ల 


1 ఎట్లు ॥ 
ట్‌ 


॥ ఎటు ॥ 
ట్‌ 


॥ ఎట్టు ॥1 120 


శృంగార సంకీర్తనలు ర్‌? 


బౌళి 


ఇంకానేల దా౭ంచేవు యెదురుగుదురుగాను 
సొంకపునీగుణములు యీబూమెల్లా నెజంగదా ॥;పలఏి | 


వుంకించి నిన్నిందరిలో వొడివట్టి తీసితేను 
జంకించి వద్దని యేల సన్న నేనేవు 
కుంకుమచన్నులచొప్పు గురిగా నీమేన నంశు 
లంకెల నీసుద్దులు యీలలన అెరంగరా +ఇంవా ॥ 


జలజాతులను6 గూడ జాణవని పొగడితే - 
నెలమి నోరేల మూసే వింతలోనను 
పలుసో(కులమచ్చము పట్టిఇయ్య6దొడం గెను 
వొళవై ననీవోజ యీవొద్దివా రెరంగరా ॥ ఇంరా ॥ 


సొరిది నీనాసందిచుట్టరికాలు చెప్పితే _ 
నెరవునేయకుమని యేల మొక్కేవు 
నిరతి (శ్రీ వేంక పేళ నిలువెల్లా. బచ్చిదేరె 


పొరి నీపొందు లిరుగుపొరుగు తెజంగరా ఇంకా ॥ 120 
ఆరివి 
ఒక్కరి. గాదనటేక వూరకున్నా6డవు నీవు 
మక్కువతో నెవ్వరిపై మనసున్నదయ్య పల్లవి ॥ 


ఇంతి నిన్నాకతె తమఇంటికి( బిలిచికేను 
పంతాన వేరొకతె చెయివట్టి తీసీని 
వంతులకు నిరుమేలా వలపులు దై వారి 
పొంతల నెవ్వరితోడ పొందు సేనేవయ్య 11 ఒక్కా ॥ 


శ్రీగీతలుగల న్మలమున చిలుమెక్కువగ నున్నది. 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కోమలి యొకతె నీకు. గొప్పు గడుదువ్వితేను 
వేమారు. బాదాలొ త్తీ వేరొక్కతె 
నేమాన నెదకుబడి నెయ్యము లాసలు, చ్యూఫి 
చేముంచి యెవ్వరిచేత నేనగ్గా నేవయ్యు 


కందువ నొకతె నిన్ను. గాంగిలించి కూడి తేను 
సందడి. బెండ్డాడీని సరి నొక్కతె 
ఇందులోనే కూడితివి యిద్దరి శ్రీ వేంక ఫే 
విందుచెప్పి యెవ్యతెకు వీడెమిచ్చేవయ్య 


శంకరాభరణం 
గుట్టున నుండవే కోమలి 
జట్టిగొనుచు నిను జరసీ నిపుశు 
సముకాన నతడు సరసమాడ.(గా 
తమకించకువే తరుణీ 
చెమటలు నీమేన జిప్పిలంగం జూచి 
తిమురుచు రమణుండు తెగడ్‌ నిపుడు 


చెలిమి నేసి పకి చేకొనంగానే 
బలిమి నేయకువె పడ6తీ 
పలకలు చెక్కుల పొదిగొనం గను(గొని 
నలుగడ దా నటు నవ్వీ నిపుడు 


సొరిది శ్రీ వేంకపేశుండు గూడంగానె 
గరిసించ నే(టికే కలికీ 
నిరతి మోమున. గళ నిండ6గ దిష్టించి 
'కెరలుచు నీతండే కేరీ నిపుడు 


% ఓక్క ॥ 


॥ ఒక్క ౪ [100 


॥ పలవి॥ 
గా 


॥ గుట్టు ॥ 
యి 


॥ గుట్లు 1 
ట్‌ 


॥ గట్లు ॥ 10] 
ట్‌ 


శృంగార సంకీర్తనలు 
సౌరాష్ట్రం 
చెప్పరయ్య వూడిగాలు నేనేము నేము 
చిప్పిలుమోవితేనెలు చిమ్మనేల సిగ్గులు 


మచ్చికలు దైవారె మదనకళలు దేరె 
యిచ్చలో నిద్దరికిని యింపులు మీరె 
తచ్చి సతు లాడుకొంకే తలవంచుకొననేల 
పచ్చియెతి రి[కనేల పలుమారు సిగ్గులు 


అంగాల జెమట మించి ఆసలు లోలో. బొంచె 
రంగుగా నిజ్లరి సింగారములు ముంచె 
ముంగిటిచెలులతోడ మూసి మంతనములేల 
యింగిత మెజంగవచ్చె నింకనేల సిగ్గులు 


తలపో(త లెల్లా దక్కె. తనువులు కడు( జొక్కె 
కలసితి రిద్దరిటో గములు నిక్కె 
యెలమి (శ్రీవేంకపే; యిందరితకో మజ;గేల 
యెలుంగెత్తి నవ్వరాదా యింకనేల సిగ్గులు 


రేప 025 ఆహిరినాట 


మాముందర నింత యాల మతకాలు నెరసేవు 
గామిడివి గావోయి కడపరాయా 


కందువ నేవలు నేసి కడునవ్వులు నవ్వీని 
పొందు గద్దొ తొల్లి నీకు. బొలంతితోను 
విందు చెప్పవచ్చీని విడెము చేతి కిచ్చీని 
అందెనో వొడంబాట్లు ఆపెకు నీకు 


౪70౫ 19-౯8 


88 


॥1 పల్లవి ॥1 


॥ చెప్ప 11 


41 చెప్ప || 


॥చెప్ప॥ 132 


॥పలవి ॥ 
ఉం 


11 మాముం ల! 


ఛ్రీతాళ్లపాక అన్ననాచా;్య్యల 


ఆసలచూప్పలు చూది అంటి ముట్టి 'పెనంగీని 
చాస నేసికివో తొల్లి పడంతికిని 
'నేసలు పె(జలీని నెంగట6 గొలువుసేసీ 
యి గా 
అసుద్దు లొనగూడెన ఆసపెకు నీకు 


కాయము చన్నుల నొత్తీ కాంకదేరి మాటలాడీ 
ఆయనా చుట్టరికము అంగనతోను 


యీయెడ శ్రీ వేంక'పేశ ఇటు నన్ను నేలితివి 


ఆయితమా ెండ్రికి ఆసపెకు నీకు 


రామ్మక్రియ 
* ఏమి జాొణతనా లాడే వింకా నీవు 
ఆమాపే నిక్కమౌనె ఆతని వలనను 


సుదతిరో నీవద్దం గూచున్న చుట్ట మెవ్వండే 
మదనగురుండే వీడు మాయింటిలోన 
అదియేమె నావిభుండొట సీ వెణంగవా 
కదిసి నన్నేలేనం పే6 గాదనంగవచ్చునా 


యెవ్వరితో నవ్వితివే యిందా€కా నీవు 
నివ్వటిల్ల గిలిగించీనే కృష్ణుండు 
భల ర 
యిపష్వల నాకిచ్చినబా నసెరంగవా 
చివ్వనం బొందు నేయంగ సిగ్గులు వడుదునా 


సీమంచముై నెవ్వడు నీటు చూపీనే; నన్ను( 
(బ్రేము (శ్రీ వేంక పేశుండు పెండ్లాడెనే 
ఆముందే నన్ను. బెండ్రాడె నదెర6ంగవా 
నామగండ నన(గా మాన6గవచ్చునా 


(. ఇది సవతుల సంవాదము 


॥[మాముం ॥ 


॥మాముం॥ 18) 


1 పల్తవి ॥' 
శ్రా 


॥ ఏమి ॥ 


1 ఏమి ॥ 


₹ఏమి ॥ 104 


శృంగార సంకీర్తనలు రి 


కన్న డగౌళ 


అల నేవు సొల సేవు అప్పుడే నీవు 
వలపు రేంచుటగాక వట్టిసట లే(టికే ॥-పల్ల వి ॥ 


సరసమాడేవిభుండు చన్ను లెంతపిసికినా 
కరంగి కూడుటగాకో కసరనేలే 
గొరబుగా౬€ గూడేవాండు గోర నెంత పూందినోను 
దొరసి మెచ్చుట గాక దూరనేంటికే ఆల ॥ 


మగ౦డై నవాండు రతి మచ్చరము చూపితేను 
నగుట గాక మా(ంటలవెగటులేలే 
తగుల మోహించువాండు తమకించి పొదిగితే 
సాగిసి లోనౌాటగాక విగియనేలే ॥ అల ॥ 


సందడి (6 బెండ్లాదేవాండు సారె బువ్వుల వేసితే 
విందుల. జొక్కుట గాక విసువులేలే 
యిందరిలో (శ్రీ వేంక పేశు. డిటై నిన్ను నేలె 
ట ఆ 


సందుకొనవలె(గాక చలపట్టనేలే ॥ అల॥ 185 
దేశాక్ష 
కంటిమయ్య నీచే(3లు కన్నులపండుగగాను 
పెంటలై నముచ్చటలే ప్రియము నీకు * పల్ల ఏ ॥ 


మంతనమాడేటి వేళ మజ్జనమాడేటి వేళ 
ఇంతితోడి సరసము లింపులు నీకు 
అంతలో. గప్పురకాపు అవధరించేటి వేళ 
సంతతఫపువసంతము చవులు నీకు ॥ కంటి ॥ 


8 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొందుల వేళల దట్టుపుణుంగు పూ సేటివేళ 
ఇందుము ఖితోడిమాట లితవు నీకు 
చెందమ్మిపూవుదండలు సింగారించుకొనే.వేళ | 
| విందుల మోవి యీచ్వల-వేదుళ-నీకు ॥ కంటి ॥ 


సొలసి నవ్వేటివేళ సొమ్ము లిడుకొనేవేళ 
అల మేల్మంగకూటమి అనువు నీకు 
యెలమి (శ్రీ వేంకశేళ ఇద్దరు బెండ్లాడే వేళ 


కొలువులోని మొక్కులు కొసరు నీకు ॥1కంటి॥ [86 
సొరాష ౦ 
ఫై 
అందులోనే వున్నవివె అన్నివిన్నపములును 
కందువతోడం గలసీ కరుణించవయ్యా ॥ పల్లవి ॥ 


చెక్కులపై వెడజారుంజెమట నీపచ్చడాన ' 
గక్కనం దుడుచుకొనీం గామిని 
వెక్కసపుంగుచముల వెట్ట డిర నీచేతుల 
అక్కరతో నద్దుకొనీ నస్పటప్పటికిని ॥ అందు ॥ 


ఆలయికలెల్లా. దీర నండనున్ననీమీంద 
పలుమారు నొరగీని పడంతి 

. నిలువుంగొప్పు వీడితే నిన్నే ముడువుమనీ 
తలంపించి విరహాపుతమకముతోడను ॥ అందు ॥ 


తెల్లమిగా. దనదప్పి దేరుచుకొని మోవి 
మెల్ల నే చేకొనీ నలమేలుమంగ . 
చెల్లుబడి సీకాంగిట శ్రీవేంక పేశుండు (డల గూడి. 
గా స్తే ం 
యిల్లి దే నిన్ను. బొగడి యిచ్చకమాడీని ॥అందు॥ 107 


శృంగార సంకీర్రనలు 


శంకరాభరణం 
ఇంకనేమి గడ మిందరికి 
పొంకముగా నిటు భోగించ(గలండు 


జగడములడిచినసవతుల కెల్లా 
తగవులు చెపస్ప6గం దా౭ం గలండు 
వెగటున€ దనతో వెంగెములాడిన 
మగిడి వేండుకొన మటి తాం గలండు 


'ప్రియపడి కాంతలు 'సపెనంగి యలసితే 
దయలు దలంచ(గ6 దా గలండు 
రయమునః దనక్రై గా(పుగ వలచిన 
నయమున నవ్వుచు నమ్మించ(గలండు 


నతమై వనితలు సరి( బెండ్రాడిన 
తతిగొని కూడ(గ(గం) దాః గలండు 
యితవై శ్రీ వేంక పేశుండు తానె 
గతియై మమ్మేలె(ల(ఏ)గమ్మటి. గలంయ 


రేకు $28 ఆహిడి 
వద్దనేమా మిమ్ము నేము నట్టిదూరు మాకేల 
పొద్దువొద్ద దప్పగ ఎడా భోగించరాదా 


మరిగనవెలి నీపె ఎచ్చికలు చల్లంగాను 
రా వ. 
తొరలింపు(ద ఎకాన తోగి చూచేవు 
ఇరవై నఅడి చూస లింతగలవారు మీరు 
గరిమల . లివాయం గా6ంగిలించరాదా 


[8 


॥ పల్లివి ॥1 


॥ ఇంక్‌ 4 


॥ ఇంక 


॥ ఇంక 1 186 


॥ పలవి ॥ 
క. 


[వద॥ 


04 థ్రీ శాళ్లపాక అన్నవాశ్రార్యుల 


పొంచిపొంచి యాపె నిన్ను పూవులను వేయలాను 
చంచలించి యబై నీవు సన్న నే వేస 
మంచితనముల నింతమరిగినవారు మీరు 
కొంచక పీంటమీ(6దట6 గూచుండరాదా 


వెనకనుండాపె నేండు విడెము నీకియ్యంగాను 
యెనసితివి (శ్రీ వేంక కేశ ఆపెను 
మనసార నలమేలుమంగను నన్నేలితివి 
'పెనంగచేల ఇద్దరూ బెండ్లాడరాదా 


పాడీ" 
పొద్దువో నీవు వట్టిపొందులు నేనేవుగాక 
బొద్ద నాపె వుండంగాను వొరు లితవయ్యేరా 


చెంగట నేపొద్దు నీకు' నేవలు నేసీనొ పె 
వుంగిటి నెదుట నిలిచున్నది ఆపె 
, సరిగలిగా నవ్వునవ్వి సరసమాడీ 'నాపే 
సింగారపు సతులెల్లా. జిత్తాన బశ్లేరా 
వేడుకతో సారె మోవివిందులు వెట్టి నాసపె 
యీడుజోడై నీకు విడేలిచ్చీ నాపె 
యేడలేని విన్నపాలు ఇన్హై వేసీ నాపె 
వాడవారి మీ(ద నీకు వలపు వుట్టీనా 


[ 


సందుకొని కాంగిలించి చన్నుల నొ త్తీ నాపెః 
మందె మేశపుటలమేల్మంగే ఆపె 
ఇందరిలో శ్రీ వేంక పే నన్ను నేలితివి' 
సందిగొందులవారిని సరకు గొనేవా 


॥ వద ॥ 
ది 


వద॥ [88 
౧ 


॥ పొదు ॥ 
యం 


ప్‌ 
రంల పొద్దు ॥ 


పొదు! 140 
ద్‌ 


శృంగార సంకీర్తనలు. 


భైరవి 
గక్కన లాలించరాదా కా6గిట నించగరాదా 
చెక్కు-చేతితో నిదెంత 'సిగ్గులున డేవు 


చలివాసి నీతోను సరసమారగీ నదె 
మొలకచన్నులు నీవై మోపీ నదె 
చెల€గి చుట్టరికము చెప్పీ నింతలోన నదె 
జెలిం. జూచి నీవెంత సిగ్గులువ డేవు 


కడువెల్లవిరిగాను కన్నుల మొక్కీ నదె 
ళల 
వొడిమీ.ద6 గూచుండి వొరసీ నదె 
జడియు(దమితో మోవిచవు లడిగి నదె 
చిడుముడి నీవెంత సిగ్గులువ దేవు 


చెనకుచు నిను గూడి నేవలు నేసీ నదె 
మనసిచ్చె నలమేలుమంగ నీ కదె 
ఘనుండ మమ్మేలితివి కందువ శ్రీ వేంక పేశ 
చినుకంజెమట నెంత సిగ్గులువడేవు 


శ్రీరాగం 
నాండే సివిచ్చినబాస నమ్మి వున్నారము నేము 
పోండిమి. దలణచవయ్య పొంతనే మానేవలు 


వజపుప్రైల బవళించి పడ:తి విడె మియ్యంగ 
నెరిసరసము గడునిండా నాడేవు 
యెజుకతో సంతోసొల నెంతపరాక్రై నాం గద్దు 
మజవ కురయ్య మాపై మన్నన కె ఎదు? యు 


శ్‌ 


1వపలవి।; 
ణి 


1 గక్క ౪ 


| గక్క్త | 


8 గత్కూ 4 141 


॥నాండే ॥ 


రి 


ఫ్రీ శాశ్లపాక అన్నమాచార్యుల 


గద్దెమీందం గూచుండి గందము నీకు బూయఃగ 
వొద్దిక నాపెతోడ నవ్వులు నవ్వేవు 
కొద్దిలేనివలప్పలు కోటాన(గోటులు మీకు 
సుద్దులు దలంచి దయ(జూడవయ్య మమ్మును _ ॥నాండే॥ 


కొలుపులో నిలుచుండి కూరిమి నీవె 6 జల్లంగా 
అలమేలుమంగ నురమందు నించేవు 
తొలుతె శ్రీ వేంక పేళ దొరసితి రిద్దరును 
అలరి మమ్మేలి మాయంకల రా(గదవయ్య 1నాంజే ॥ 142 


పాటి 


కమ్మటి నెవ్వరినై నా( గాకు సేసీని 
ఇమ్ముల నాసోదము యెంత గడ్డో చూడరే ॥ పల్లవి ॥ 


కొలువై వున్నా(తు వాడె గోవిందరాజు మింది 
చెలు లిద్దరు పాదాలు చేరి యొతత్తంగా 
చెలరే(గి నవ్వుకొంటా శేషునిపై ( బవళించి 
పలుమారు వలపులు పచరించీ( జూడరే ॥ కమ్మ ॥ 


తగవులు దిద్దీ వాండే తమితో గోవిందరాజు 
మగువ *లందెంది యాకుమడిచియ్య(గా 
జిగి మర్మాలంటుకొంటా చి త్తరువుమేడలోన 
వెగటులేనిమోహము వెదచల్లీ . జూడరే ॥ కమ్మ ॥ 


కదిసీ నదివో శ్రీ వేంకటాద్రి గోవిందరాహ 
సుదతులు కౌంగిట మెచ్చులు మెచ్చంగా 
గుదిగొన మోనవియిచ్చుకొంటా నేకతమున 
పొదిగొన్నమచ్చికలు పోదినేసీ. జూడరే. ॥కమ్మ॥ 14= 


అంది. అంది 


శృంగార సంకీర్తవలు 


, మలహరి 
ఏంటికి గుంపెన లింకనేలే సేకు 
కూటమిరతులకు( గొసర(గరాడా 


వొడివట్టుచును, బతి వొడంబరచ(గాను 
జడియుచు( బలికి కసరుదుర పే 
అడరి కెమ్మోవితేనియలు గురిసీ నదె 
తొడరి నీవు బువ్వము దొడుక(గరాదా 


నమ్మిక లొసగుచు నవ్వులు నవ్వ6గాను 
చిమ్ముచు నాజడి యింత సేతుర పే 
వుమ్మడి. గుచము లాత డొరసీ; వలపులు 
నెమ్మి చుట్టరికములు నెజప(గరాదా 


కలయుచు!( గాంగిట కందువ అంటగాను 
కెలయుచు(. గడును జంకింతుర పే 
యెలమిని (శ్రీ వేంక కేశుండు మన్నించీని 
పలుకు(బంతముల పై కొనరాదా 


రేకు 827. కన్నడగాళ 
ఇంత నేసినవాండవు యీడేరించుకొనరాదా 
వింతలాయః జేంతలెల్ల వెరపేల నీకును 


పొందులేనివాండవై తే పొంత6 గూచుండంగనేల 
ఇందుముఖి నీతోడ నేల నవ్వీని 
మందలించి నన్నునేల మాటల (భమఖఇంచేప 
సందుకొంటి విం వట్టిసటలేల నీకును 


రి 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఏంటి ॥ 


॥ ఏంటి ॥ 


1ఏ(టి ॥ 144 


॥పలవి॥ 
రం 


॥ ఇంత ॥ 


ర్ట 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆసలేనివాండవై తే లాసి ఇప్టై చూడనేల 
మోసదీర సతి నీకు మొక్కంగనేల: 
“బాసలిచ్చి నన్నునేల పెపె నొడ(బరచేవు 
రాసికెక్కితివి విచారములేల నీకు ॥ ఇంత ॥ 


చుట్టమవు గాకుంపే సుద్దులు చెప్పంగనేల 
న! ఆయింతి విడె మియ్యవచ్చునా 
నెట్టన (శ్రీ వేంక పేళ నేండు నన్ను నేలితివి 
బ్‌ 


గుస్టైల్లాం 'దెలిసితిమి కొంకనేల నీకు ॥ఇంత ॥ 145 
వరాళి 
నీవొళ్ళం గల్లలేకుం పే నిండుక వృందువుగాక 
చేవదేరి వుందఃంగాను సిగ్గునడ చేంటిం ॥ పల్ల వి॥ 


మొగము చూచి చెలి మొక్కులు సీకు 'మొక్క-6గొఎ 
నెగసక్కేలంటా నేల యెంచుకొనేవు 
నగుతా నాపె నిన్ను నాయము లడుగలగాను 
వెగటువెంగేలంటా వీ(గంగ నేమిటికి ॥ నీవొ॥ 


మక్కువతో నేడలేనిమాట లింతి యాడంగాను 
వెక్కసము లందులో భావించి చూచేవి 
యిక్కువ నాపె నీకు నిచ్చకములు చూపంగ 
పక్కన నొరప్పు లజ్టై పట్టంగ నేమిటికి ॥ నీవొ ॥ 


మనసిచ్చినసతి నీ మర్మములు ముట్ట(గాను 
తనివోనిసిగ్గుతోడ6 దలవంచేవు - 
ఘనుండ (శ్రీవేంక కేళ కందువ నన్నేలితివి " 
పెన(గీ. గొంగిట నాసె బిగువు లేమిటికి ॥ నీవా ॥ 146 


శృంగార సంకీర్తనలు 


నటనారాయణి 
న! 


దేవరవు గావా కేలిసితి మల్ల నాండె 
చేవదేరినపనులు చెప్పనేల యింకను 


జజసి జజసి నీయాచారము లేమి చెప్పేవు 
యెజంగనా నీసరిత లింతక తొల్లి 
యెజుకలు నేసి నీవు యెచ్చరించ నిపుడేల 
మజచేవా నీకతలు మాటికి మాటికిని 


వెంటనే పొగడుకొని విజ్ఞవీంగే వెంకేసి 
కంటిగా నీగుణములు గరగరగా 
"పెంటలుగా( బచారించి పెనంగులాడంగనేల 
జంటగాక విడిచేవా చలముతో నీవు 


పుక్కిటివిడె మిచ్చి పొంచి వొడంబరచేవు 
దక్కెంగా నీకాగిలి తతితోడను 
గక్కన (శ్రీవేంక పేళశ కలసితి విదె నన్ను 
తక్కునయినవా నీతగినమన్ననలు 


దేసాళం 


అన్నియు. దెలిసినవ్లే అందరును 
వెన్నలో నేతివంటిది వేడుక నీీప్రియము 


మొక్కలాన నాకె నిన్ను మోత నొకమాటాడితే 
వెక్కసములాడేవు వేమారును 
మక్కువ మీ ఇదరికి మాటలే వాండ్లుగాని 
ది ళం 
లక్కవంటి వెంచిచూడ లవి మీ మనసులు 


రితి 


॥పలవి 
భి 


౫ దేవ ॥ 


॥ దేవ। 


౫ దేవ ॥ 147 


॥పల్తవి ॥ 
రం 


8 అన్ని ॥ 


(00 ఛ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


చిట్టకాన కాపె సీపై6 జెనకి చేయిచాంచితే 
వొట్టుకొని పెనంగుతా నొడ్డుకొనేవు 
గుట్టుతోడ నుండేవి మీ గుణము లింతేకాని 
పట్టుజిగురువంటిది పాయనిమీవలపు 


చెలిమిసేయుచు నాసె నెలవుల నగితేను 
చెలరేంగి నవ్వేవు శ్రీవేంక పేళ 
బలిమి చూపేవి మీ పంతము లింతేకాని. 
తలిరులవంటివి బిత్తరపు మీమోవులు 


బౌళిరామ్మక్రియ 
నీదునేంతలకు నీవే దిష్టము 
మేదిని నేమెల్లా మెచ్చితిమయ్యా 


యీడగుకౌంతలు యింటనే వుండ6గ 
వొడలసతులకు వలచితివి 

' వోడక క్షీరాబ్టినుండి రేపల్లైను 
తోడనే వెన్నలు దొంగిలినట్లు 


వుంగిటివాసన లొడలనే వుండంగ 
అంగడిగందము లడిగితివి 
బంగారు పీఠాంబరము సీకుండ(గ 
చెంగటికోకలు చేకొన్నట్లు 


ఆస. గౌస్తుభము అక్కున నుండంగ 
(శ్రీసతి నురమునం జేర్చితివి 
"నేస (శ్రీవేంకటశిఖ(రీడణ)డు కుండ(గ 
రాసికచగిరుల రమించినట్లు 


(| అన్ని ॥1 


॥ అన్ని ॥ 148 


॥ నీదు ॥ 


॥ నీదు ॥ 


॥ నీదు ॥ 140 


శృంగార నంకీర్తసలు 101 


నాదరామ్ముకియ 
అందుకేపో చింతించీ నప్పటనుండి 
చెంది వేండుకొనవయ్యా చెలిని యీ వేళను ॥ పల్లవి ॥ 


గుట్టున నుండినదాని గోరు చంటిమీ6ద. దీసి 
నట్టనడుమ నూరకే నవ్వితివట 
అజ్టె అదియును॥గాక అలయించి యేమిటిగాః 
అట్టుగా6 గేరడము లిష్టై యాడితివట ॥ అందు ॥ 


ముప్పిరిసిగ్గరిదానిమును6గు దీసి మోమెత్తి 
తప్పక చూచితివట తత్తరానను 
అప్పటి వేరొకతెతో నాపెరహస్యములెల్లా 
చెప్పి మోవిమీ6ద గంటి నేసితివట ౫ ఏంద్రు | 


చెలగి కూడినదానిచీర నీవు గట్టుకొని 
యెలమి6( బచ్చడ మాసపె కిచ్చ్నితివట 
అల మేలుమంగపతివై నశ్రీ వేంక పేశుండ 


నిలువు(గల్కితగాలు నేర్చిళినట ॥ అందు ॥ 150 
రేకు 928 దేళాకి 
చెల్లదా నీవ్రేమేమి 'నేసినా నీకు 
వెల్లవిరిగా నేల వింతలు సేనేవు ॥ పల్లవి ॥ 


చీటికిమాటికి నన్ని నేంతలెల్లా. జేసివచ్చి 
మాటలెన్ని యాడేవు మూతోడను 
నాటకుండ నిన్ను. జూచి నగితే నాముందథనే 
_చుంటికి బాసలునేనే వింకా నీవు ॥ చెల్ల ॥ 


102 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వోపిక నీవొళ్ళినేరా లొక్కటొక్కటి యెంచితే 
చూపు లేమిచూచేవు సోద్యముగాను 
వై పెరింగి నేను నీవలపు సోదించితేను 
పైపై నన్ను'నెంత వొడంబరచేవు సీవు ॥ చెల్ల ॥ 


మాంగినమోవిమీంద మణులెల్లా నించుకొని 
కౌంగిట నెట్టు గూడితి కమ్మటి నన్ను 
వీంగకు (శ్రీవేంక'పేళ వేండుకొని మొక్కి తేను 


_నాంగువారం బొందులెల్లా నడపేవు నీవు ॥ చెల్ల 1 151 
మాళవిగాళ 
కానుకకు6 జేయిచా(చీ. గమ్మటి. దాను 
నానినచెమటతో సన్నలు సేసీని ॥ పల్లవి ॥ 


ఆమనికాలము వచ్చె నంగనవలపు 'హెచ్చె 
యేమని విన్నవింత మే యీతనితోను 
కామునమ్ములు వాండెక్కె కమ్మటి జిగురులు నిక్కె 
నాములువార6 దా నింక నవ్వులు నవ్వీని ॥ కాను ॥ 


చందురుండు నుదయించె జవ్వన మీకెకు మించె 
కందు వేడ( జూపుదమే కాంతునికి 
మందమారుతము 'రే(గ౫ మలసి యలులు మూల 
చింది మోము చూచితేనే సిగ్గులువడీని ॥ కౌను.॥ 


కోకము లొద్దికి4 జేర గుబ్బచన్ను6గవ మీరె 
చేకూరిచే దెట్లానే శ్రీ వేంక పేశు 
దాకొనె నిద్దిసాంపు దైవారె రతులముంపు 1 
కెకొని పొగడితేనే కళలుదేరీని కాను ॥ 152 


శృంగార సంకీర్తనలు 


కురంజి 
మెచ్చవలదా నీవు మెలు(తనేరుప్పులకు 
'హెచ్చుకుందు లెంచుకొని యెగ్గులువట్టుదురా 


పంతమాడి నీమోవి6 బచ్చినేంత నేసితేను 
కాంతనేల దూరేవు గడ్దెనతోను 
దొంతినున్నవలపులు దోమటిదొడికి తేను 
చింతతోడ నిపుడేల శిరసువంచేవు 


ఇప్టై జవ్వనమదాన నెంగిలి నిన్ను. జేసితే 
తిట్టులేల తిస్టేవు దీకొనుచు 
గుట్టుతోడ 6 దరితీపుగుణ మేరుపరచితే 
వొట్టుకొని చింతలేల వొడింగట్టుకొ చేవు 


రావాడి కడపలోన రతి నలయించితేను 
శ్రీవేంక పేశుండ యెంత చిమ్మి రేంగేవు 
'వేవేలుతమకముల పీడుదోడు లాడికేను 
చేవదేగ నెంతేసీ నెలవి నవ్వేవు 


శుద్దదేశి 
ఆతనినేల కొసరే వప్పటి నీవు నీ_ 
యేతులెల్లా( జూచెంగదె ఇందా6కాను 


నిన్ను( బేరుకొని పిల్చి నీతోనే మాటలాడి 
యెన్నికలు నేనెంగదె ఇందరిలోన 
విన్నపాలెల్లా విని వీడెము చేతికిచ్చి 
౧౧ 
ఇన్నిటా లాలించె(గదె ఇందా(€కాను 


10 


॥మెచ: ఏ 8 


౪1 మెచ ॥ 


॥ మెచ్చ! 158 


పలవి ॥ 
శల 


॥ ఆత ॥ 


[04 (శ్రీ కొళ్లపొక అన్నమాచార్యుల 


సరసములెల్లా నాడి సంగడినే కూచుండి 
అరుదుగా మొక్కె(గదె అండనే వుండి 
తెరవేసుకొని మోవిశేనియలు నీకొసగి 
ఇరవుగా నవ్వెంగదె ఇందా(6కాను । ఆత ॥ 


వొడి వట్టి నిను6 దీసి వొద్దిక జూజాలాడి 
జడిగొన6 గూడెంగడె చవికెలోన 
చిడుముడి నన్నునేలె థ్రీ వేంక పేశుండు నేండు 


యెడయండుగ దె నిన్ను నిందా6కాను ॥ ఆత ॥ 154 
ముఖారి 
సొరిది నీసరితలు చూచితి(గాళ 
సిరులనీనేవలు సేయక విడిచేసా ॥ పల్లవి (| 


కస్పురాన వేనేవు కడుసన్నలు నేనేవు 
యెప్పుడు నీసుద్దుణు నే నెజంగనిహ 
దప్పిదేరః బలికేవు తమితో బుజ్జగించేవు 
చెప్పినట్లు నే నీకు నేయకుండేనా ॥ సౌరి ॥ 


విరులెల్లా ముడిచేవు వీడెము నాకిచ్చేవు 
మరిగి నీమేలు నేను మజచితినా 
పొరిందొరిగుణములు పొగడేవు నావద్ద 
తిరముగా నిష్ట సమ్మతించక మానుదునా ॥సౌరి॥ 


కలకలనవ్వేవు కౌగిట బిగించేవు 
తొలుళనే నే నిన్ను సంతోసించనివా 
యెలమి శ్రీవేంక కేశ యేలితివి నన్ను నిశ్తై 
బట 
నెలవై ననాకు నివి నేండు గొత్తలా ॥సొరి॥ 155 


శృంగార సంకీర్తనలు | 105 


హిందోశవసంతం 
జవ్వనపుదాన వింత చలమేఃటికే 
చివ్వన వీడె మొసగి నేవ నేయవే ॥ పల్లవి | 


మక్కువతో రమణు6డు మంచిమాట లాడంగానే 
వెళ్ళసములాడి యేల వేగిరించేవే 
పక్కన నందుక౭గాను మై6 జేయి వేసితేను 
మొక్కలాన గాతాళించి మోమేల వంచేవే ॥ జవ్వ ॥ 


నయమిచ్చి యాతండు నవ్వు నీతో నవ్వ(గాను 
రయమున నీవెంత రవ్వ నేనేవే 
'ప్రియమున నప్పటిని పెనంగి పొందు సేయంగ 
నియమాన( జలపట్టి సీవేల లోంగేవే ॥ జవ్వ ॥ 


(శ్రీ వేంక పేశ్వరుండు చేరి నిన్ను. గూడంగానే 
కావరించి నీవేల కక్కసించేవే 
చేవదేర మీద మీందం జిమ్మిరే/గ మన్నించంగా 


వేవేలువిధాల నెట్టు వెరగందేవే ' 1జవ్వ ॥ 156 
1కు. ర్థ్‌ల్టిర్టి ఛాయానాట 
ఇజ్టై రాంగదరా యింటితలోనికి 
వుట్టిపడి బిగియ6గ నొదురా ఇంకను ॥ పల్లవి ॥ 
లట ౧ రం 


జవ్వనపాయమువారు చలమున౦ బెనంగిే 
రవ్వలై. వలపులు మేరలు మీరును 
పువ్వువంటిదాన నేను పొరుగున నుండి నీవు, 
వువ్విళ్లార నింత నేయవొద్దురా నీవు ౧ఇస్టై 


౪01! 19-౯9 


106 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల , 


శేమగలుగువారు వీరఃములు చూపికేను 

దోమటితమకములు ,వారు కెక్కును 

కామించినదాన నేను ఘను(డ విన్నిటా నీవు 

వోముచు గుట్టున నవ్వనొద్దురా ఇపుడు ॥ ఇన్టై॥! 
ఆలుమగడై నవారు ఆసల నూరకుండితే_ 

చాలుకొన్నతరితీపు సందడించును 

మేలిమి (శ్రీ వేంక కేశ మెచ్చి నన్ను నేలితివి 


వోలవేసి కొసర(గనొద్దురా ఇంకను 4 ఇస్టై 1 157 
బ్‌ొళి 
కంటిమి వింటిమి నేండు కందువగాను 
వొంటి. జిక్కించుక నిన్ను నొారనే దేమి ॥ పల్లవి ॥ 


నిక్కి నీవు సేయించుకొనినగురుతులెల్లాను 
చెక్కులనే వుండ6గాను చెస్పేదేమి 
పిక్కటిల్లుంజెమటలు పిచ్చిలి మేననుండ6గ 
అక్కడి నీ సుద్దులెల్లా నడి గేదేమి ॥ కంటి ॥ 


పెనంగి యెక్కడనో తెప్పించుకొన్నవుంగరము. 

కొనవేల నుండగానే కొసరేదేమి 

వెనకటి నీపొందులు వెంటనే వచ్చివుండ(గ 

దినదినమును నీతో. దెలిపేదేమి ॥ కంటి । 
కాముకళలెల్లా నొక్కగనియై నేం డింతలో నీ. 

మోముననే వుండంగాను మొళంగేదేమి 

ఆమని (శ్రీచేంకట్నాది అహోబల ' నరసింహా 

చేముంచి నన్నే లితివి సిగువడే దేమి ॥కంటి॥ 150 


1. *నరసింహ్వా' అని రేకు (వ్రాత. 


శృంగార సంకీర్తనలు 


పొడి 
ఎవ్వరిముందర( జూసే వేడలేనినీగుట్టు 
నవ్వులేమి నవ్వేవు నాలితనమునను 


విన్నవించీ నాపెమాట వినుకొనరాదా 
యెన్నిపరాకులు నేసే వెజింగివుండే 
సన్న నేసీ నివెల్లా జాడతో. జూడరాదా 
కన్నులేల మూ నేవు కడుసిగ్గుతోడను 


ఆపెయిచ్చేవిడెము అందుకొనరాదా 
చూపులేమి చూచేవు సోరణగండ్ల 
ఆపని కాసపడితే నజ్టై కానిమ్మనరాదా 
యేపున నేలకొంకేవు యిందరిలోపలను 


కూడినయాపెకూటమి( గోరి ఇెంగలించరాదా 
వాడుమోముతో నెంత వాను లెంచేవు 
యీడనే శ్రీవేంక పేళ యేలితివి నన్ను ని్లై 
వి! 
యీడులేల పెస్టేవు యివ్వలా నవ్వలాను 


సామంతం 


మాయలేల 'సేనేవు మన్నించరాదా 
బాయిట€ బడె నీగుట్టు [ప్రశీప్లోదపరద 
ట్‌ స్స 


వొరసివలపు తొల్లే వొడి( గట్టుకొన్నందుకు 
అరుదై నతొడపై తొయ్యలి సాకిరి 
సరుసనే మాతోను జాణతనాలాడేవు 
యిరవై సీయాసోద మేమిచెప్పే దింకను 


కే “ఫపంహ్హాద?” ఆని శేకదవ్రాత. 


107 


॥ పల్తవి 
లొ 


॥1 ఎవ్వ ॥1 


॥1 ఎవ్వ ॥॥ 


॥ ఎవ్వ ॥ 1509 


॥ పలువి ॥ 
ల ఇ 


|| మాయ 41 


108 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొనసి చుట్టరికము తొల్లి మోపు గట్టుకొన్నందుకు 


యెనలేని వీంస్పమీ6ది యింతి సాకిరి 
ననుపు నాతోనే నవ్వులెల్లా నవ్వేవు 
నినుపుల్లై గజరెల్లా నిండె నీమై నిపుడు 


తమకమెల్లా. దవ్వి తల కెత్తుకున్నందుకు 
కొమరై నశిరసుపై కొమ్మ సాకిరి, 
మమత శ్రీ వేంక పేళ మరిగి నన్నేలితివి. 
జమళ నీఫొందులు సతమాయ నేండు 


,ఆహిరి 
ఎటువంటివలపులో యిద్దరికిని 
చిటుకం పే మెచ్చేపు శ్రీ నరసింహా 


గిరులెక్కి లకిమమ్మ కిన్నెర వాయించుకొంటా 
పరగ నీమోము తప్పక చూడంగా. 
సరుగన నీవు వచ్చి సంగడినే కూచుండి 
సిరులతో( బొగడేవు శ్రీ నరసింహా 


యెదురు మేడపై నెక్కి యెలు6గెతత్తి పాడిపాడి 
వుదుటున6 దామరపూవుల వేయంగా 
పొదిగి నీవంతలోనే బుజముపై( చేయివేసి 
చెదరక చెక్కం పేవు శ్రీ నరసింహా 


పజపుపై నీకె నీకై పరాకునం జెలితోడ 
అజీముబీ నిన్ను. జూపేకాంత మాడ6గా 
మెజయ శ్రీ వేంకటాదిమీ[ద వచ్చి కూడితివి 
చెజంగునట్టి చొక్కుతా (శ్రీ నరసింహా 


॥ మాయ ॥ 


॥మాయ ॥ 160 


॥ పల్రవి ॥ 
గం 


॥ ఎటు ॥ 


1 ఎటు 1 


॥ ఎటు ॥. 16! 


శృంగార నంకీర్తనలు 


ఖెరవి 
ఇచ్చలోనిదాన నేను ఇన్నిటా నీకు 
గచ్చు లేమిటికిరా చేంగలమజ్లిచెన్ను డా 
ఈం 


ఆరితేరి కతలెల్లా నడుగుతా నన్ను నీవు 
చేరి యాన వెట్టకురా చెప్పేగాని 
దూరు నేయ కింకనై నా దోసము లేదనరా 
సారెసారె నీకు మొక్క జట్టిగొనే నేను 


వొగ్గి కొంగువట్టుకొని వొకటొకశే యడిగి 
'సిగ్గుణవడకురా న బ్బ€గాని' 
అగ్గలమై కిందుపడీి ఆసుద్దులు మజవరా 
అగ్గమై నీవూడిగాలే అన్నీ6 జేనే నేను 


యెన్నంగ శ్రీ వేంకట్నాది నిరవై నన్నేలితివి 
చిన్నిగోరు దియ్యకురా చెప్పేంగాని 
మన్నించితి వెస్పుడు నామచ్చిక దలంచరా 
సన్నల నీరతులకే సమ్మతించే నేను 


రేకు 980 ధన్నాసి 


చిత్తగింతువు రావయ్య చెలికడకు 
. పొత్తులతలపోంతల వోగించీని 


మనసు నిలుపరాక మాటలను. బొద్దువోక 
వొనరి విరహమున నున్నది చెలి, 
కొనలుసాగినయాన కొప్పున బెప్టేనే వేస 
దనివోక కూటమికి. దమకించీని 


[039 


॥పలవి ॥ 
గ 


1) ఇచ్చ 1॥ 


॥ ఇచ్చ ॥ 


ఇచ్చ! 162 


॥ పల వి॥ 
లూ 


110 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెమటల దొప్పందోంగి సిగ్గులనే కడుమాలగి 
అమరినజవ్వనాన నలసీ6 జెలి 
తిమురువలప్పలను తియ్యనిసౌలపులను 
జమళిప్పలకలతో జాజుకొనీని 


యెదురుచూప్పలు చూచి యిస్టై కా౭గిటికి లాచి 
ముదమునం జేతులెత్తి మొక్కీ( జెలి 
అదన శ్రీ వేంక పేళ అ్టై నీవు గూడంగాను 
వుదుటు(గళలు రే6గ౧ వూరుపు లాంగీని 


ఆహిరి 
ఇన్నిటా నీచలములు యీడేరెనే 
పన్ని నీనేరుపు లిస్టై పచరించవలెనా 


"'పినంగి యాతండు నీకు (బియములెల్లా( జెప్పె 
తనిసి ఇంతటా నీచిత్తము వచ్చెనా 
యెనసి వలచేనంటా ఇందరిలోనా నీవ 
ననిచినమగవాని నగు(బాటు సేతురా 


చెలరే6గి నేయరా నిచేంతలెల్లా నీకం జేసె 
తలచిననీదుపంతము చెల్లెనా 
మెల!గి నీమాటలు మీరెనంటా నీవు 
కిలకిలనగి యింత కిందుపరపింతురా 


హారిమి నెకా(గిటను కూడిన స్టైల్లా( గూడె 
కోరిననీకోరికలు కొనసాగెనా 
యీరీతి శ్రీవేంక పేశు( డిచ్చకుండంటా నీవు 
రారాపు లిటునేసి రతి నలయింతురా 


చిత ॥ 
అనతి 


॥చిత్త ॥ 168 


॥ పల వి॥ 
రం 


/. ఇన్ని ॥ 


౪ ఇన్ని 


ఇన్ని ॥ 164 


శృంగార నంకీర్త నలు 111 


దేవగాంధారి 
రాజపు సీశెదురేది రామచంద్ర 
రాజీవనయను6డ రామచంద్ర ॥1 పల్లవి ॥ 


వెట్టిగాదు నీవలపు వింటి నారికి. దెచ్చితివి 
అట్టు నేయ౬ బనిలేదు యిజ్టై రామచంద్ర 
గుట్టుతోడ జలనిధివై గొండలు ముడి వేసితి - 
వెట్టు మజవ6గవచ్చు నివి రామచంద్ర 1 రాజ ॥ 


బతిమితోడుత( బై 6డిపతిమె: గైకొంటివి 
రతి కె క్కె నీచలము రామచంద్ర 
మితిమీరి జవ్వనము మీ6ందుకట్టితివి నా క్రై 
యితరు లేమన6గల రింక రామచంద్ర ॥ రాజ ॥ 


నావంటిసీతను నాంగేటికొనం దెచ్చితి 
రావాడితమకముతో రామచంద్ర 
యీవేళ శ్రీ వేంకటాద్రి నిరవై నన్ను6 గూడితి 
చేవదేర గండికోట (శ్రీరామచంద్ర ॥రాజ॥ 180 


సాళంగం 
ఏల ళూరిమిగొసరే విప్పుడు నన్ను 
వాలాయించి నీవాపెక వసమై వున్నాండవు ॥ 


మ 
౮ 
బొ 


తమకించి నే నిన్ను దప్పులుదేరిచేనం పే 
అమరునా నీవద్ద నాపె వుండంగా 
. సముకాన నుండి మోవిచవులు ఛూపేనంపే 
'తెమలేవా ఆపె శరిశీప్పల నున్నాండవు ॥ ఏల ॥ 


112 (శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వెస నాముచ్చటలెల్లా వేడుకం జెప్పేనంకే 
బొస6ంగునా అసె నీతో టొందు సేయంగా 
రసికత నీతో సరసము లాడేనంపే 


అస మిచ్చేవా ఆపె ఆసల నున్నా6ండవు , ॥ ఏల ॥ 


సతమై సీకు. బచ్చడము గప్పేనంపే 
ఇతవొనా ఆపె నిన్ను నెనయంగను 
పతివై నన్నేలితివి బాగుగా (శ్రీ వేంకపేళ . 
రూ న 


తతి. గాదన్సేనా ఇందరి. గూడున్నా(డవు ॥ఏల॥ 166 


నాదరామ్మక్రియ 


కంటివిగా పత్తు. యీసె 
ఇంటికాడనే చూపి ఇచ్చీనట త్తాన్లు ॥ పల్ల వి ॥ 
యెలమి నీవట యాడోయింతి. బెండ్లాడితినట 
'వెలంది యాడినమాట వింటివా వోయి 
అలరి సీవేమైనా నటువంటివా (డవా 
కలవి లేనివి న్తీపె గడియించీ( దాను 


మేరతో నీవేల నేడోమెక్టై లిడుకొంటిన్లట్ల 
చేరి యాశెకోపము చూచితివా వ్లోయి 
నేరమి నీయందు. గద్దా నే మెన్నండూ నెజంగము 


తారుకాణించేనంటా( దమకించీ( దాను 


॥ కంటి ॥ 


॥ కంటి ॥ 


విందుల నెవ్వతెకో విడె మిచ్చి నచ్చితట 
చెంది యీ కెగుట్టు తెలిసితివా వోయి 
పొందితివి నన్ను నిష్టై పొనంగ (శ్రీ వేంక పేళ 
సుదలివే యని మొక్కి నిన్ను మెచ్చీం దాను ॥కంటి॥ 167. 


కీగీతలు గలవి చిలుము తిన్నవి. 


శృంగార వంకీీర్తనలు 


నాగవరాళి 
ఎక్కడ గడించుకొంటి వీకెను నీవు 
పక్కన నేవలు నేసి పాదా లొ తత్తీని 


సౌంపుమీరి నీతోడ సుద్దులెల్లా విన్నవించి 
చెంపల జారేకురులు చేత దువ్వీని 
యింపువుట్ట నేడలేని యిచ్చకములెల్లా( కేసి 
జంపుల నవ్వులునవ్వి జట్టిగొసీని 

మచ్చిక మాటలాడించి మర్మములు సోంకించి 
మెచ్చి మెచ్చి గందము నీమేనం బూసీని 
లచ్చెనగా గోరుదీసి లావులు చూపి పెనంగి 
కుచ్చి కౌంగిలించి నిన్ను. గోరికొసరీని 


బాగాలిచ్చి వేండుకొని పచ్చడము మీ6ద గప్పి 
ఆగడాలు నేసి కూడె నాపె 'నిన్నును 
చేగదేర నేలితివి (శ్రీ వేంకపేశ నన్ను 


లాగుల నప్పటి మోవిలంచము దా నిచ్చీని 


రేకు 98] మాళవిగాళ 


ఇందరు నెరింగినవే యీ సుద్దులు 
యెందునుండినాను మాయింటికి రావలెను 


యెంతవా6ండవై నాను యెపుడును మాతోను 
సంతములాడకురా పలుమారును 


కాంతలమోవితేనెలు కై కొనేటి వేళను 
పొంతనుండి యెంగిలికి పొత్తుగూడవలెను 


శ్రీగితలు'గలవి చిలుము తిన్నవి,. 
8 


113 


(1 ఎక్కు ॥1 


॥ ఎక్కు ॥ 


॥ ఎక్క ॥ 168 


॥ ఇంద ॥ 


111 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఘనుండచౌదువు నేండు గర్వము మాతో సరి-_ 
పెనంగకురా నీవు పెచ్చురేంగుచు 
వనితలై నవారు వడి6 గాంగిలించే వేళ 
చనుంగొండలనందీ.గి చనవియ్యవలెను ౪ ఇంద ॥ 


మగండవై తివి నాకు మక్కువ శ్రీవేంక పేళ 
విగియకురా ఇంత సెన6గుతొను 
మగువలై నవారి మరిగి కూడే వేళ 


పొగరుందాదములు వీంపున మోవవలెను ॥ ఇంద ॥ 1609 
బ్‌ొళి 
ఎంతలేదు నీయాసోద మేమిచెప్పేది 
చెంతనుండి నామీ+దం జేయిచా(చేవు ॥ పల్లి వి ॥ 


వొక్కతెతో మాటాడుతా నొక్కతెతో నవ్వేవు 
అక్కర నొకతె వీడె మడిగేవు 
వుక్కుమీరి వొక్క తెను వొడివట్టి తీ నేవు 
మక్కువ నప్పటిని నామర్మము అం టేవు ౪ ఎంత ॥ 


చెయివప్టే వీకెను చేసన్న నేనే వాకెను 
పాయజాల కిల్లీ కెక6 బనిచెప్పేవు 
చాయల నల్లా కెతోడ సరసము లాడేవు 
నోయగాన నాకప్పటి సొమ్ము లిచ్చేవు ॥ ఎంత ॥ 


యెవ్వతెనో పేరం బిల్చి యెవ్వతెనో కూడేవు 
డవ్వుల నదెవ్వతెనో తలబో నేవు 
రన్చగా (శ్రీవేంక పేళ రతి నన్ను( జెలంగించి 
చివున నప్పటి న్నే చేరికూడేవ ॥ ఎంత ॥ 170 


శృంగార నంకీర్తనలు 


కన్నడగొళ 
ఎప్పుడూ నీయాల నేను ఇటు నాకు మగండవు 
చిప్పిల నాచేత నీవు నేవగొనవయ్యా 


కన్నెనాటనుండి నాకు. గాచుకుండి యింతేసి_ 
చన్నులు రాంగాను నేసవెట్టితివి 
విన్నవించే దేమున్నది 'వేగినంతా "నీవు నన్ను 
మన్నించినమన్న నలు మజణవకుమయ్యా 


మొలకవలపుతే మొదలు నేసుకొని 
తొలిసమరుతాడి తే దొరసితివి 
బలిమి చెప్ప6గనేల పలుమారు నీవు నాకు 
నెలమి నిచ్చినమాంట యీడేరించవణ్యూ 


తమకపుంజూపులనే దక్కి నాకా(గిటిలోన 
కొమరెపాయ మీడేరం గూడితివి 
అమర నాడ6గనేల ఆసతో (శ్రీవేంక పేళ 
జమళి నావద్దనుండి చనవియ్యవయ్యా 


రామ్మక్రియ 
"శమూ నీవలెనే నేరుతుమే ఇన్నిటాను 
నేమముతో మామీద నించవే మన్ననలు 


చెప్పినట్టు నేనేపతి చేతికి లోనై యుండ:గా- 
నిప్పుడేకాక పంతము లింక నెన్నండే 
ముప్పిరి సీవేలను ముద్దుటుంగర మదిగో 
చిప్పిల నీకన్నిటాను చెల్లునే నీపగటు 


1165 


॥ పలవి ॥ 
యం 


॥ ఎప్పు ॥॥ 


॥ ఎప్పు ॥ 


॥ ఎప్పు ॥ 171 


॥ పల్తవి ॥ 
ఉం 


4 నేమూ ॥ 


118 ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వలచి యీ విభుండు నీవాండై నేం డుండ6గాను 

యెలమి నవ్వునవ్వక యేలమానేవే 

పలుసవతులలోన పట్టపుదేవులవట 

చలమున నేలవే సవ(తుల?) * రాజ్యము ॥ నేమూ ॥ 
(శ్రీవేంకపేశుండు నిన్ను( జెంది కాంగిలించంగాను 


ఆ వేడుక లీ వేడుక లమరు. గదే. 
కైవళమై' భోగములు కాణాచులాయ నిజై 


సం ల నన్నేలె నితడిది నీ మతకము ॥ నేమూ ॥ 172 
'దేసాళం 
వెల్లవిరాయం బనులు  విట్టలేశ్వరా | 
చల్ల జంపు నేతల సటకౌరివాండవు ॥ పల్లవి టి 


నను(జూచి కొలువులో నవ్వినదే చాలదా 
వనితల యెడల గర్వపు వాడవు 
చెనకి యప్పటి నన్ను. జేం(జేణత నంటవలెనా 
పొనుగనివలపులపొత్తులవా (డవు ॥ వెల్ల 1 


'మచ్చికల నాతోడ మాటాగుపే చాలదా 
కుచ్చితపు బహుపరాకులవా€డవు 
విచ్చనవిడి నిప్పుడే విడమియ్యవలెనా 
మచ్చు వేసితీ నేవెడమాయదారివా(డవు ॥ వెల్ల ॥ 


సంగడి నాపై నేన చల్లుపే చాలదా 
సంగ తేరింగి నె(నఖ) న(నెఖ్ఫ రజణాణకాండవు 
చెంగట న న్నేలితివి శ్రీవేంక పేకుఃడవై 
యెంగిలి సయవఖినా యిచ్చకపు వాండవు ॥ వెల్ల 41/0 


.. న్‌చ్షిదా జ్యృము? 
' ల* అని రేకు వాత, ఈ పాటలోని (సమం బ్బ సై ఆమ పు 


శృంగార సంకీర్తనలు 117 


శంకరాభరణం 


ఉద్దగిరి కృష్ణుండు వుబ్బరికాండు వీండు 
ముద్దులు చూప్పకానే ముసుగులు దీనేనే. ॥ పల్లవి ॥ 


చెంగట నిద్దిరించేటిచెలువంపుగొల్లై తల 
దొంగిడుచు వచ్చి వచ్చి తొడ లంటీనే 
ముంగిట గూచుండంగాను ముడిచినపోంకముడి- 
కొంగులు విడిచి యజ్టై కొల్లున నవ్వీనే  ॥ఉద్ద॥ 


వేడుకతో గొల్ల తలు వెన్న ముద్దలు నేయంగ 
చాడెసంది వచ్చి తాను చన్నులంటీనే 
జోరైై యొకరొకరు సుద్దులుచెప్పేటి వేళ 
కోడెకాండై యండనుండి కొప్పులు వట్టీనే ॥ ఉద్ద ॥ 


అజ్టె విడేలు నేయుచు నాకులు మడుచుకోంగా 
గట్టిగా 6 గళలురే6గ కాంగిలించీనే 
యి'పె మమ్మిందరిని యేలి (టీవేంక పేశుడై 
ట్‌ ము 


- దిట్టజనమున మోవితేనె లిచ్చీనే “4 ఉద్ద॥ 174 
ట్‌ ౧ 
లేకు 882. " థ్రీరాగం 
ఏడలేనిసత్యాలు నేండేల చేసీనే 
వీడె మందినాండు యీ విద్యకు దా ననరే ॥ పల్లవి ॥ 


మంతనాన( దాను నేను మాటలాడుకొన్న వెల్లా 
ఇంతటిలోననే ఆపె యెష్టెరింగెనే 
అంతటివిభుండు తానె ఆనతియ్య(బోలు(గాక 
వంతులకు నాపె వచ్చి వద్దనుంజెనా = ॥ ఏడ ॥ 


కే20 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గువడ్డవారి నెంత చిమ్మి రేంచవచ్చీనే 
- యెగ్గులేనివారినేల యెచ్చరించీనే 
నిగ్గులనామోవి. చూచి నిలువుంగొలువు నేసీ 


అగ్గలమై -సేవగొన నది దనయేలికా ॥ ఏమి 


వూరకున్నవారినేల వొడివట్టి కూడీనే 
యీరీతి (శ్రీ వేంక పేళుం డెంత నేసీనే 
గారవించి నామేను కప్పిదాంచీ. బచ్చడాన 


నేరుపున రక్షించునిధానమా ॥ ఏమి ॥ 1? 
సాళంగం 
బౌనయ్యా మంచివా(డ వన్నియు నెజి(గితిమి 
మానలేము నిన్నాడక మనసులో( గలది ॥ పల్లవి ॥ 


దప్పిదేరె నీమోవికి తరుణులమోము చూచి 
కప్పుర మిమ్మం పేనే కాంతాళించేవు 
తప్పు లెంచితినా నిన్ను దయదల.చితింగాక 
యెప్పుడూ నీయనుమానా లే(త్తై (తెంతై నా విడువవు ॥బాన॥ 


నిరతి. జెక్కులమీ(దినిండుంజెమటలు వాయ 
సురటి విసరుమం పే( జూచి తిష్టేవు 
నెరసు లెంచితినా నెయ్యము చూచితి(గాక 
యెరవులే కలకౌలమెల్లా నెరసేవు 


సారె జాజ్టుందురుమున జాజులు నిండా. బెట్టి 
చేరి ముడువుమం పేనే సిగ్గువ డేవు 
అ(ఆఖిరయ శ్రీ వేంక పేళ అంతలో నన్నేలితివి 
కోరికె6 దనివిలేక కొంగులు వ స్టేవు, ॥బౌొన 


శృంగార సంకీర్తనలు గ 121 


మాళవిగాళ 
కోరి నీపె6 దొల్లి నాకు. గోప మున్నదా 
వూ. న. 
అఆరీతి జట్టు నేయ(గా నంటి నింతేకాక ॥ పల్లవి ॥ 


ఆనలేల పెస్టేవు అంత వేండుకొననేల 
కానీవయ్యా నీమా(టకు6 గాదనేవూ 
నేనిజ్టై మాటాడంగాను నేరుపుతో నాపెచేతి_ 
కాను కందుకొనంగాను కసరితింగాక ॥ కోరి ॥ 


కొప్పుదువ్వి యెంత నన్ను కొస రొడంబరబేవు 
చెప్పినట్టల్లా నీకు జేయకుండేనా 
యిష్పుడు నావద్ద నుండి యెలమి గాపెమస్టైల _ 
చప్పు డాలకించ(గాను జరసితి/గాక ॥కోరి ॥ 


వీడె మిచ్చి చేయి నాపై వేనేవు శ్రీ వేంక పేళ 
కూడితి. విందులకు నియ్యకొనవలదా ' 
జాడతోడ నన్నేలి సంగడినున్నాపెమోము 


చూడగా నందుకు నిస్జై సొలసితిగాక . ॥కోరి॥ [80 
'రేకు 988 ముఖారి 
కనుకొనరాదా కడమదొడములెల్లా 
పనివడి నీముందర( బచారించీ ని(కను ॥ పల్లవి ॥ 


బంతి నాపె మొక్క6గాను పరాకులు నేసుకొంపే 
సంతమాడ(దగదా పడంతికిని 
ఇంతలో నిందుకు(గాను యెగ్గలేల పప్లేవు 
దొంతరవలప్పలను తోడుచూపీ నింకను కను; 


౪0! 198-510 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెనసి కౌనుకియ్యంగా నేమీననక వుండితే 
"'పెనంగంగ(6 దగరా ప్రియురాలికి 
యెనలేనితలపోంత ఎచ్చోట నేమిటికి 
వెనకటి నేంతలెల్లా వెలయించీ నింకను 


సారెం బాదా లొత్తంగాను జడిసి నిద్దిరించితే 
గోర గీరందగదా కోమలికిని - 
యీరీతి (శ్రీ వేంక కేశ యేలి యింకా. గొసరేవు 


॥కను॥ 


కోరికరతులు నీక. గుప్ప నేసీ ని.కను ॥కను॥ 181 


లలిత 
మూసి దాంపిరములేల ముందరికి రా(గదవే 
. నేసపాలవెంటనే చిమ్మి రేంగె వలపు 


చిస్పిలు(జెమటలివె చెక్కులపై నున్నవి 
రెప్పల నిద్దురలు దేరీ నిదివో 
ఇప్పు డాత(డు నిన్నేలె నెజంగమా ఇదె నేండు 
కుస్పలు6దెప్పలున్తై గొనకొనె వలపు 


చెలపచెలపనవ్వు నెలపుల వడిసీని 
పులకలు మేననెల్లా. బొదిగొనెనే 
మలసి నీనాయకు(డు మన్నించుట వినమా 
కులుకుంజన్నులమీ(ద గుదిగొనె వలపు. 


మిసమిసనికళలు మించీ నీమోమున నవె 
పొసంగినపొందు నిన్ను6 బొదిగొన్నది 
యెసంగి శ్రీ వేంకపేశుం డేలె నన్ను నీతం డిజై 
యట 


| పలవి 11 
క. 


॥ మూసి॥ 


॥ మూసి॥ 


పస నీచిగురుమోవి. బాదుకొనె వలప్ప మూసి 182 


శృంగార సంకీర్తనలు 


భైరవి 
అందరికి సీరీతేకా అటమటా లేమిటికి 
నిందలకు( జొర వీదే నేరుపింజేకాక 


పడంతికి నిన్ననె బాసయిచ్చినవా (డవు 
తడంబడి యింతలోనే తప్పవచ్చునా 
నడుమ నన్ను 6+జూచి నాతో మొగమోటానకు 
చిడుముడి నిచ్చకాలు నేనేవుగాక 


(పేమముతో నిందా౮కా. బిలిపించినవాండవు 
దోమటిదొడుక కింక దోయవచ్చునా 
నామనసు గన్నదా€కా నాటకములు జరపి 
గామిడివేసాలు నేసి కది నేవుగాక 


అండం బెట్టు కా పెవిడే లందుకొన్నవాండవు 
దండిగా. గూడ కింక దాంచవచ్చునా 
కొండవలె నన్నేలితి కోరి (శ్రీ వేంక పేచుండ 
చండి నేసి వినోదాలు జరసేవుగాక 


'కేదారగాళ 
విచ్చనవిడిని.యి౭క వీడేలు నేసు(గాని 
రచ్చల' బెట్టక యి6క రమ్మనవే లోనికి 


పంతగా౭డై నవాండు పరపుపై నుండుంగాక 
ఇంతలోనే నావద్దికి యెట్లు వచ్చెనే 
యెంతలేదు తనసుద్దు లిన్నియు నెలు(గుదును 
"రంతులు నేయక షె రమ్మనవే లోనికి 


“128 


॥ పలవి ॥ 
ఉం 


॥ అంద ॥ 


॥ అంద ॥ 


॥ అంద ॥ 188 


౪ పల్లవి ॥ 
న. 


॥1 విచ్చ ॥॥ 


124 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యేతులు నెరపేవా6డు యేమీ ననకుండు(గాక 
యీతల మాతో మాట లేలాడీనే 
చూతము తననేరుపు చుట్టుల( బెట్టంగనేల 
రాతిరాయ నిఃకనై నా రమ్మనవే లోనికి . 


దిట్ట యెంతవాండు తాను దేవర (శ్రీ వేంక పేట _ 
డెట్టు గూడెనే నను నిందరిలోన 
అజ్టె కానీవే తనఆయము నేంగన్నదే 


౪ విచ్చ॥ 


రటునేయ కి(కనెనా 'రమ్మనవే లోనికి ' ॥విచ్చః॥ 184 
టబ యూ శ 


సౌరాస్ట్ర్రం . 
ఎవ్వరు మంచివారమో ఇప్పుడు నీకు 
పువ్వువలె నాకు నీవు బుద్దిచెస్పవయ్యా 
బతితో, బాదము లొతి బాగాలు చేతికిచ్చి 
అలాటి (అలాని 
చి తమురా సేవలెలా. జేసీ నాపె 
అట యం = 
కొత్తకొ త్తమాటలాడి కొంగువట్టి తీసి నిన్ను 
అనల్‌ న! 
గుంత్తపుగుబ్బల నూంది గునినేము నేము 


అంగములు సోంకించి అపై 'మోవి చవిచూపి 
చెంగటనే కౌ6ంపిరము 'నేసీ నాపె 
జంగిలి దూరులు దూరి జంకెన బొమ్మలు చూపి 
'వెంగెములనే సడి వేనేము నేము 


చనవున6 గాగిలించి చాయలు సన్నలు. జేసి 
యెనసీ (శ్రీ వేంకపేళ యెదుట నాపె 
'ననుపుల నిన్ను6గూడి నవ్వుతానే గోర గీరి 
చెనకి రతుల ఘాతనేనేము నేము 


|| ఎవ్వ ॥ 


11 ఎవ్వ || 


॥ ఎవ్వ ॥ 185 


శృంగార సంకీర్తనలు లర్‌ 


శద్ధవసంతం 
ఊరకే నన్నిటు దూరి వృష్పతించేవు 
యేరీతి తక్కరియొటా యెజ(గవు ॥ పల్లవి ॥ 


ఆతడు వాసులెక్కించి ఆటకానకు( బెట్టితే 
యేతులకు( గా(తాళించి యేలచూచేవీ 
రాతిరింబగలు( దాను రచ్చ లెందో నేసి వచ్చి 
యీతల సటలునేనే దెజంగవు నీవు ॥ ఊర ॥ 


తానే సన్నలు "నేసి తగవుల( బెట్టితేను 
'పేనిపట్టుక నీవేల పెనంగాడేవే 
ఆనుకొని వాడవారి నందరి( బెండ్లాడివచ్చి 
యీనేరుప్పలు చూపేది యెజంగవు నీవు ॥ ఊర ॥ 


(శ్రీ వేంక పేళ్వరుండు చేరి యిద్దరిం గూడితే 
చేవమీర నీవేల సిగ్గవదేవే 
వేవేలుసతులకు వేరే సేసవెట్టి వచ్చి 


యీవిధాన మొజంగేది యెజంగవు నీవు _ ॥ఊర॥ 180 
కు 884 కాంబో 
నాకేల వేగిరము నమ్మితి నేను 

మేకొని నీవే నన్ను మెబ్చేవుగాని గ పల్లవి ॥ 


ప్రియురాలు విభునితో పెనంగులాడ(గంబోతే 
నయమున వూరివారు నవ్వంజూతురు 
క్రియ గూడ నిజ చేతికిని లోనై వుండళగాను 
దయ నీచి త్తమలోన తానే వండీంాని ఇ “4 నాకే ॥ 


1268 శ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


పాయరానివారు నీతో పంతము లాడ6ంగంటోతే 
కాయకప్పసవతులు కాకు నేతురు 
వోయి నీవెంత సేసినా నోరుచుకవుండ(గాను 
యీయెడ నీవే తగవు యెజి(గేవుగాని 1 నాకే ॥ 


కందువ నే నిజ్జై నిన్ను గాంగిలించి కూడంటోతే 
పొందైన సీసతులెల్లా6 బొగడుదురు 
ఇందులో శ్రీ వేంకపేళ యేలితి విష్టె వుండంగా 


మందలించి నీవే యింకా మన్నించేవుగాని ॥ నాకే 1 167 
బొళి 
ఇంక విచారములేల యిద్దరును నొక్కే 
సంకెలేక వుండితేను జరనేరా నతులు ॥1 పల్లవి.॥ 


వనితకు నీకును వాడికమాటలవల్ల 
మనసులు సరిదా(€కె మరి యేఃటికి 
'పెనంగించుకొననేల ప్రియము తొల్లె కలదు 
వొనగూడి వుండ6గాను వొగ్గనే - సతులు | ॥ ఇంక ॥ 


సుదతికి నీకును సూటులచు' స 
కదినె€ జొట్టరి కేలు కర చేల 
పదర నింతేసి యేల పనులెల్లా న్‌డేష 
యెదురెదుర నవ్వగా 'నేలనేరా సతులు ౫ ఇంక ॥ 


/ 


జలజాడికిని నీకు సారెః జెనకులవల్ల 
కొలది మీరె రతులు కొంఠనేంటి3 
వెలయః గోనేట్‌్రీవేంక పేశ వన్నేలికి 
కొలువు చేయించుకొం పే. గొసరేరా సతులు ॥ ఇంక 4 168 


ఏల అనేరా, 


శృంగార సంకీర్తనలు కల్లా 


పాడి 
ఎంత నేసినా సీవు ఇన్నిటికి6 దగుదువు 
బంతికి6 బిలుతు సిగ్గువడేవనికాని | పల్లవి ॥1 


బగివాయ కౌ పెమీ(దిపరాకుననున్న వేళ 
నగినదే చాలదా నాతో నీవు, 
పొగడుదు నిందరిలో పొంచి నీ సుద్దులు చెప్పి- 
యగడు నేసితినంటా ననేవనికాని ॥ ఎంత ॥ 


చెలిం గాంగిలించేవేళ చేరి నిన్ను బిలిచితే 
పలుకుపే చాలదా సెపె నీవు 
ఎ యాం రుల 
సొలసిందుకు మొక్కుదు చూచినవా రేమని 
తలంతురో యని కొంకి దాఃగేవనికాని ॥ ఎంత ॥ 


వోడక మీరిద్దరును వుండగా నే వచ్చితే 
కూడు పే చాలదా గొబ్బన నీవు 
వీడె మిత్తు నిందుకు (శ్రీవేంక కేశ వెంగెమని 


వాడు మోముతో€ దలవనంచేవనికాని , ౪8 ఎంత ॥ 169 
ఆహిరి. 
ఎగసక్కే లాడనేర యిచ్చకము లాడనోప 
జగడాలు మాని యింక చక్కనుండుమన వే ॥ పలవి;[- 


చెలిమి నేసేవాండై తే చేంతకల్లా లోనొంగాక 
మలకలమలకలమాట లేంటికే | 
వలపెల్లా నాసొమ్ము వట్టిసట దనసొమ్ము 
॥ రం కై (హో ( ఈ 
చలము లింకానెల చరు_నుండుమనవే ॥ ఎగ! 


128 


(్రిశాక్షపాక అన్ననూబార్యుల 


తప్పులేనివాండై తే తాలిమితో నుండు(గాక 
అప్పటిని యింతేసియాన లే;టికే 
యెప్పుడూ నేం దనదాన యెవ్వరివాండో తాను 
చప్పుడు నేయక యింక చక్కనుండుమనవే 


సమ్మతించినవా(డై తే చనవిచ్చి కూడు6గాక 
కమ్మటి రేపుమాపని గడు వేంటికే 
తమ్మిపువ్వుకాంతను తా శ్రీ వేంక పేకుండు 
సమ్మదము లోనగూడె చక్కనుండుమనవే 


వరా? 
ఇంతకు వచ్చెనా నేండు యీపెవలప్ప 
సంతసతులకు నేండు సన్నలు చూపేవు 
'నేసకొప్పు వంచదా చేరి నీకు మొక్కదా 
ఆసతో సేవలు నేయదా యింతి 
వాసులెక్కించి యాడోవనితను( బురికొల్పి 
మాసటీనివలె నేండు మాటలాడించేవు 


పెడరేంచి వీడెమీదా (ప్రియములు చెప్పదా 
చిడుముడీ చన్నుల. బూజించదా యింతి 
యెడమిచ్చి వేరొక్కతె నెజంగనపే తెచ్చి 
కడవానివలి నేడు కాకునేయించేవు 


ఇటు నిన్ను గూడదా యింపు నీకు. చేయడా 
నటన శ్రీ వేంకపేళ నవ్వదా ఇంతి 
ఘటన బరకాంతను కన్నులెదుట నిలిపి 
చిటునీిచందాన నేండు విద్శలాడించేచృ 


॥ ఎగ ॥ 


ః ఎగ॥ 100 


॥పల్రవి॥ 
ళం 


॥ ఇంత ॥ 


[ఇంత ॥ 


॥ ఇంత ॥ 10! 


శృంగార సంకీర్తనలు 120 


'దేసాళం 


ఏమి గట్టుకొంటివి యింతేసి మమ్ము. జేసి 
దోమటి దొడికి మాకు దూరులు గట్టుదురా ॥ ఏమి ॥ 


పోహణించి నీవేల పూంచి బాన నేనేవు నీ_ 
మోహ మెల్లా( గంటిమి మొన్ననే నము 
వూహాపోహ లెరి6గి వూరకున్నదాన నేను 
సాహసించి చన్నులపై6 జాంతురా సీ చేతులు ॥ ఏమి ॥ 


చేరి మమ్మునేల నీవు చెనక వచ్చేవు నీ 
నేరుపెల్లా6 గంటిమి నిన్ననే నేము 
కూరిమిగొసరి నీగుట్టు 'దెలుసుకొంటిమి 
మేరమీరి యింతలోనే మెట్టుమురా పాదము ॥ ఏమి ॥ 


కొయ్యతనాన నన్ను. గూడితి పానుపుపై సీ 
నెయ్యమెల్లా. గంటిమి నేండే నేము 
యియ్యెడ (శ్రీ వేంకటేశ యిన్నియు నియ్యకొంటిమి 
*నియ్యిచ్చలమోవిపయి నింతురా గుజుతులు ॥ఏమి॥ [182 


రేకు 985 (శ్రీరాగం 
ఇదివో మీసుద్దులు ఇందుకే వెరగయ్యిని 
వుదుటుమీవయసులు వొక్కరతే కాదా ॥ పల్లవి ॥ 


వేడుకతో నిన్ను( గూడి వింతలై యుండి తనకు 
వాడుమో మేల వచ్చె వనితకును 
జాడతో నీమోమైతే సరి జెంగలించినది 
వోడక మీకిద్దరికీ వొక్కరతే కాదా 1 ఇది ॥ 


1, నీ ఇచ్చల, వింత తికసమాసము, 
ర 


1800 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పువ్వువలె నీతోడ పొందుసేనె నిందా(కా 
నివ్వెరగే(టికి వచ్చె నెలంతకును 
నవ్వులై తే నీనెలవి నారుకొన్నట్టున్నవి 
వువ్విళ్లూర నిద్దరికీ నొక్కరతే కాదా 

కలినె సీకాఃగిటను కడ౦గి (శ్రీ వేంక పేళ 


ఆలప్పలే(టికి వచ్చె నంగనకును 
కొలందిలేవు నీకై తే గుజుతై నచెనకులు 


1 ఇది ॥ 


వొలిసి మీకిద్దరికీ నొక్కరతే కాదా 1ఇది॥ 100) 


రామ[క్రియ 
ఆపెకంటె సీవెక్కుడు ఆపె తొల్లె నీకెక్కుడు 
చేపట్టి చెలి మొక్క6గా చెనకేవు నీవు 


కన్నులనే సన్న నేసి కాంకలు నీపెం బూసి 
మిన్నక పరాకునేసీ మెలుంత 
చన్నుల పై జేయి చాపి సంగతి నిట్టూర్చు లాంపి 
వున్నతి వలపు చల్లి వొర నేవు నీవు 


మాటలనే పొదువుచ్చి మచ్చిక నీపైం గుచ్చి 
ఆ, స వొద్దువుచ్చి మచ్చిక వలు 6 1టల్బు 


కడు(నమకాన మొక్కి కౌంగిటితలోపల( జొక్కి 


॥ పలవి ॥ 
"న 


॥ఆఅఆపె॥ 


॥అపె॥ 


వె 
వదంగి (శ్రీవేంక పే కెకొనేవు సీవ్పు 1ఆసపె॥ 104 


శృంగార సంకీర్తనలు 


కొండమలహారి 
ఎంతలేదు రమ్మనవే యేల వేసాలు నేసీని 
పంతగా(౬డ్రై వూరకుంటజే పచారించేరా $ పలవి।ః 


అలయశేలే తాను ఆసురుసు రననేలే 
నలినాక్షి తనతో6 బెనంగులాడితే 
వలవంగ నింతేసి వచ్చెంగాక అటు తాను 
తొలుతే సాజాన నుంహే దొమ్మి నేనేరా ॥ ఎంత ॥ 


సిగ్గులు వడ6గనేలే నెలవుల నవ్వనేలే 
నిగ్గులను వసంతపునీరు చల్లి తే 
బగ్గన తా వచ్చి వొడివట్లి తియ్య(గానేకాక 
“పు న: 
వ్‌గ్గి గుట్టున నుండితే నాల వేసేరా 1 వంత ॥ 


మేనిమురిపెములేలే మేకులు చూప!గనేలే 
ఆనుక తనకా6గిట నాపె గూడంగా 
యీనెపము శ్రీ వేంక పేశుండు తాం జేనె౦గాక 
మోనాన వాసితో నుంఘే మొరయవచ్చేరా  ॥ ఎంక॥ 105 


సాశంగనాట 
పొందు గలిగితే నస్నీం బొసంగుంగాక 


చందముగానియస్పుడు సమ్మతులు .గూడునా ॥;పలవి ॥ 
భం 


మనసురానిచోటికి మంతనము లతేమిటికి 
చనవులేనియడకు సరసాలేల 
- ననుప్పలేనిపట్ల నగవులు చవిగావు 
అనుమానమైనచోట ఆసపడ:దగునా ॥ పొందు ॥ 


18లి థ్రీ తాళ్ల పాఠక అన్నమాచార్యుల 


యితవుగానివేశ ఇచ్చకము లేలవచ్చు 
సతముగానివారిసంగా ' లొద్దు 
రతి కెక్కనివలప్పు రాయిడీకి మము: 
తతిగానివయసుకు తమక మమరునా 


సిగులు ముంచుకొన(గా నేసలెటు వెటంజెలు . 
యి రు ట్‌ ఉరి 
యెగ్గుపట్టః బూనితేను యెనయరాదు 
ఆగ్యమై శ్రీ వేంక పేశ అప్టె నన్ను నేలితివి 
శరా న! 
.. వెగ్గలించె సంతోసాలు వేగిరించం దగునా 


_' సామవరాళి 
ఏమి గట్టుకొంటివి నీ విందువంకను 
సాము లిందులోనే చేసి సాదించవయ్యా 


అలిగి నేనే తిట్టితినంటా నాపెతో6 జెప్పి 
శెలిపి నీషే తగవు దిద్దవచ్చేవా 
వెలయ నిద్దరికిని వేండికోపములు రేంచి 
చెలగి నడుమ సీవు సీతు గాయవయ్యా 


'ెన(గి నే నాపె నొట్టు వెట్టితి నంటా( జెప్పి 
పొనిగి యంతటిలోనే పొందు నేసేవా 
వొనరంగ6 దరితీపు లూరించఛి వూరించి 
మెనలేని వేడుకల నీంయలాడవయ్యా 


నాలితో నాపె నేను నవ్వితినంటా( జెప్పి 
తాలిమితోడుతనే సంతము సేనేవా 


యీలీల (శ్రీ వేంకటేశ యేలితి విద్దరి మమ్ము 


' పోలిమి మావలప్ప మె. బూసుకొనవయాా 


1 పొందు'॥ 


॥ పొందు 100 


॥ పలవి ॥ 
ర 


1 ఏమి ॥ 


॥ఏమి॥ [197 


. శృంగార సంకీర్తనలు 188 


దేవగాంధారి 
మాతో నేమి చెప్పేవు మాపుదా!కా సుద్దులు 
నీతి విచారించుకొం పే నీవెణఖ6(గవా ॥ పల్లవి 


నమ్మిక గావలె. నని నవ్వు దెచ్చుకొనెంగాక 
కొమ్మమనసులోపలికోప మారెనా 
సమ్మతించవచ్చునా చల్లజంపు లివిగాక 
నెమ్మి నీచేసినచేంత నీ వెజ(గవా ॥ మాతో ॥ 


మచ్చిక చూపవలసి మాటలాడె నింతెకాక 
కచ్చుపెట్టుకున్నయలుకలు దీరెనా 
య్‌ 
మెచ్చందగునా యివి మిక్కిలి కా(కలుగాక. 
నిచ్చలపు నీగుణాలు నీ వెజంగవా /మాతో॥ 


వలపు రే(చేనని వంక చూచె నింతెకాక 
తలపులో *నెంజెరి వింతట బానెనా 
యెలమి శ్రీ వేంకపేళ యింతి నిస్టై కూడితివి 


నెలకొన్న నీమహిమ నీవెజంగవా ॥మాతో॥ 108 
రేకు 086 (శ్రీరాగం 
ఇప్పటనుంటీ( గొసరనేమిటికి నింతలోనే 
తప్పీనా తానే ఆసుద్ది దడవీ(గాని. _ 1 పల్లవి ॥ 


రయమున విరహాన రాఃగిననన్ను( జూచితే 

దయ వుట్టకుండునా తనకై నాను 

(ప్రియములు చెప్పియైనా6 బిలువవే యిక్కడికి. 

నియతానం దానే మన్నించీ.గాని | ॥ ఇప్ప ॥ 
1, “నెంజెరివి”. “ నెంజిలి” కి మూరురూవమా ? నెంజిలి =మనోవ్యథ.. 


184 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెగటులేనినావిన్నపములెల్లా వింటే 
చిగిరించకుండునా చిత్తమైనాను 
మొగము 'చూడుమనవే ముచ్చటయ్యినిచే నేండు 
జగ మెల్డా మెచ్చంగాను చనవిచ్చీ(గాని ॥ ఇప్ప ॥. 


గుజుతుగా నన్ను నిక్లై కూడినాండు ఇటులై తే 
చిజునవ్వు రాకుండునా నెలవినైనా 
యెజీ6గి శ్రీ వేంక పేళశు. డేఠె నన్ను విడెమీవే 


జఅయుచు( దనమోవి చవిచూపీంగాని ॥ ఇప్ప ॥ 198 
శుద్దవసంతం 
కాంతలనెల్లా నొక్కగాడిం గే వింతేకాక 
ంం బి 
మంతనమాడి తేనే మర్మము గరంగునా ॥ పల్లవి ॥ 


తలపే కలిగతే దండనుండవా సీవు. 
వలచినవా:డవై తే వాసులెంతువా 
' నెల కొకమాటు వచ్చి నిద్రతెంకి నుండ6గాను 
తెలినెనా నాగుణము తేటతేల్లమిగను ॥ కొంత ॥ 


చుట్టరిక మెజింగితే సులభాన నవ్యవా 
గుట్టుగన్నవాండవై తే 'కొంచివుందువా 
యెట్టకేల కిటు మాతో యేలాటా లాడితేనే 
పసైనా నీమనసున పంతపునా నేవలు ॥ కాంత ॥ 


కరుణించవలసితే కప్పురవిడె మియ్యవా 
సరసానకు లోనై తే సమ్మతించవా 
యిరవై (శ్రీవేంక కేళ యిజ్హై నన్ను నేలితివి 
- ' సరివచ్చెనా తొల్లిటి సంగాతపురతులు కాంత ॥ 200 


శృంగార సంకీర్తనలు 


పూర్వగౌళ 
కానవచ్చీ నందులో నే కడమదొడమలెల్లా 
' సీనేరుపు లాపెమీ(ద నెరపుమా చూతము 


చేపట్టుం/గుంచమనంటా సిగ్గు లీడం బలికేవు 
ఆపెతోడ నీమాకే ఆడుమా నీవు 
వోపుదునంటా నాకు వూడిగాలు చెప్పేవు 
యేపున నాపెచేత చేయించుకొమ్మా చూతము 


గోలదాననంటా నన్ను6 గొనగోర జెనకేవు 
నాలి నాపెతోడ నిక్సై నవ్వుమా నీవు 
మేలుగలదాననంటా మె ఫ్రేవు నాపాదము 
గేలి నాపెపొదానల దా(కించుమా చూతము. 


'నేసుకొన్నదాననంటా చేరి నన్ను6 గూడితివి 
ఆసల నాపె6 గా(గిట నంటుమా సీవు, . 
(శ్రీసతినంటా నన్ను శ్రీ వేంక పేళశ యేలితి 
భూసతి ఆపెను నిక్లై పొందుమా చూతము 


1 మధ్యమావతి , 
అందుకు(గా మమ్మేల ఆడి బెట్టీ6 దాను 
సందడి. గాలుదొక్కి తే సాదించవలదా 


_అద్దుకొని యెడమాట లాడించకుండితే నేమి 
వద్దికి రాంగాను నే వద్దనేనా. ॥ . 
మద్దుముద్దువలె నేను 'మొక్కి నిలుచుండి తేను 

" అదో పరాకునేసితే నలుగంగవలదా 


1రిర్‌ 


॥ పలవి ॥ 
లం 


॥కాన॥ 


॥ కాన ॥ 


॥కౌొన॥ 201 


1(పలవి॥ 
ళం 


+'అందు ॥ 


186 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చప్పుడు గాకుండా వచ్చి సన్న నేయకుం పేనేమి 
కప్పురవీడె మియ్య(గా6౬ గాదనేనా 
దుపష్పటికొంగు వట్టితి తొలుత. దా రానందుకు 
కొప్పువట్టి తీసి నేను కోపగించవలదా .-' ॥ అందు ॥ 


"నేనలుగా( (వీయములు చెప్పకుండితే నేమి 
తేనెమోవిచ్చితే సమ్మతించననేనా 
తానె (శ్రీ.వేంకకేశుండు తగిలి నేం గూడితేను 


పూని యలసినందుకు పోదినేయవలదా  ॥ అందు॥ 202 
గౌళ 
. నివ్వెరగుతోడ నేము నిలుచున్నార మిదివో 
దవ్వులనుండి నీకెట్టు తమిరేంచేమయ్యా ॥ పల్ల పి ॥ 


మనసులోపలిమాట మగువ కాడ(గరాదు 
తనువుమీ(దటికా(క ధరించరాదు 
' వనిత బాసి వాడలవారితో జూజమాదేవు 
వినయాన నీకేమని విన్నవించేమయ్యా నివ్వె ॥ 


కన్నులంజూచేయాసలు గక్కన నాపంగరావు 
పన్ని పాయపుసిగ్గులు పట్ట(గరావు 
సన్నల నింతులతోడ సామునేనే విందు 
అన్నిటా నిన్నెట్లా( జాయకు( దెచ్చేమయ్యా ॥ నివ్వె 1॥ 


కూడి నట్టి నీరతులు కొలంది వెట్ట,గరావు 
వాడుమోవిగుజుతులు వంచించరావు 
యీడనె శ్రీ వేంకపేళ యేలితి వింతలో వచ్చి 
తోడనే నీకీరితి. బోదులు 'నేనేమయ్యా ॥ నివ్వె॥ 200 


౪0 19-౯11 


శృంగార సంకీర్తనలు 


“పాడి 
ఎంత దక్కరీండే వీండు యేమి నేతునే 
మంతనపుచెలులాల మనసియ్య. డిదివో 


చేసన్న చేసినవా(డు చేరి మాటలాడరాదా 
ఆసల నవ్వల నెత్తమాడ నే(టికి 
అణి 
యీసుద్దు లెజుంగ నేను యీతనివేళ గాచుక 
'నేసవట్టుకున్న దాన చిత్తగించం డిదివో 


తప్పక చూచినవాండు దండనే కూచుండరాదా 
కప్పురపువసంతాలు కడనేటికి 
తప్పు విచారించనైతి తనకే వొడి గట్టుక 
అప్పటనుంటేీ. జూచేను అవు(గాదన డిదివో 


వీడె మిచ్చి కూడేవాండు వేరులేక చొక్కరాదా 
వాడికసతులకళవళ మే6టికి 
యీడనె శ్రీ వేంకపేవం డింత నేసి నన్ను6 గూడె 


18? 


॥ పలివి ॥ 
వ. 


॥ ఎంత ॥ 


॥ ఎంత | 


పొడితో నేవలునేనే/ బాయలే. డిదివో ॥ ఎంత ॥ 204 


రేకు 987 భెరవి 
సిగ్గువడ నింకనేల శిరసు వంచంగనేల 
తగ్గలేని సరసాల తమిరేంచరాదా 


పలుమారు నీచే(తలు పచ్చిగా నాడంగరాక 
చెలియ చెక్కిటిమీ6దిచేత నున్నది 
మొలకచన్నులమీ(ద మొనగోర సోకింపించి 
నెలవుల నవ్వింపించి చెంగలించరాదా 


॥ పలవి ॥ 
న్‌. 


188 థ్రీ ాళ్లపాక అన్నమాచార్యుల 


కొచ్చి కొచ్చి నీమేన గురుతులు చూపలేక ' 
ముచ్చటతో సారె స్‌కు మొక్కుచున్నది 
కచ్చుపెట్టి యాసెను శేకా6గిటను బిగియించి 
ఇచ్చకపువలపుల నీ(దింపించరాదా ॥ సిగ్గు ॥ 


రతి కెక్కి నట్టినిన్ను రవ్వ నేయి. జాలక 
టి ( 
మితిమీరి నిన్ను గూడి మెచ్చుచున్నది 
సకమై శ్రీవేంక కేళ చనవిచ్చి మన్నించి 
యితవుగా మోవి ఇచ్చి ఇటు మెస్పించరాదా ॥సిగ్గు॥ 205 


, , -వరాళి 
ఇందుకు నే నేమినేతు ఇది నీకే తెలుసును 
_ విందువలె లోలో వట్టివిచారాలు నే నేవు ॥ పల్లవి ॥ 


యెన్న(డైనా నే నిన్ను యెగసక్కై మాడుదునా 
కొన్నేసి నీవే గడించుకొందువుగాక 
పన్ని నిన్ను నే! దప్పులు పట్టితినా యిటు తొల్లి 
వున్న్హువుండి సీవే వులికిపడేవు ॥ ఇందు ॥ 


యెచ్చరించి నే నేమైనా యేతువ లెతత్తితినా 
వచ్చిదేర నీవే సిగ్గుపదేవు గాక 
నెచ్చెలులముందరను నీపై నింద మోపితీనా 
బచ్చెనమాటల నీవే బాసలు నేనేవు -॥ ఇందు ॥ 


పూనిపట్టి యెప్పుడై నా బొమ్మల జంకించీతినా 
ఆనుక నీవే వెరగందేవు గాక 
వీనుల నీ సుద్దులెల్లా విననా శ్రీవేంక పేళ. 
నానాటికి నన్ను నేలి నవ్వులు నవ్వేవు _॥ ఇందు ॥ 206 


'శృంగార నంకీర్తనలు 180 
కన్నడగొళ _ 
శేటతెల్లమిగ నన్నీ. దెలిసితిమి 
“ ఆంటదాననంటా నన్ను నాఅడిబెప్టేవు ॥ పల్లవి ॥ 


చెంత నాసె నీకు నిశ్హై నేవనేయ(గాం జూచి. 
యింత నీవు వేండుకొన్నా నితవయ్యీనా 
యెంతలేదు. నీవేసొలు యెజుంగనా నేం దొల్లి 
సంతకూటములు చూపి సటలంబె ప్టేవు . 1 తేట | 


సన్నల నాపె సీతో సరసాలాడంగాం జూచి 
మన్నన లెన్నిచ్చినాను మనసొగ్గినా 
పన్నిన నీమాయ లివి భావించి తెలియనా 
తిన్ననిమోవితేనెల తీప్పలంబెన్టేవు ॥ తట 11 


గరిమెతో నాపె నీకాంగిట నుండంగాం జూచి 
సరి నెంతలాలించినా చవు లయ్యినా 
యిరవై. (శ్రీవేంక కేశ యేలితివి' నన్ను సిశై 
ర్లు లబ 


శిరసువంచి నవ్వి నేసలు వెళ్లేవు ॥ తేట* 20? 
రామక్రియ 
ఆఅడింబెట్టంగనల ఆతని నింతేసి నీవు 
మీఅక బంగారుపీంటమీ(దం గూచుండవే ॥ పల్లవి ॥ 


కొంగువట్టి తియ్యనేలే కొసర .నేమిటికే 
సంగతెజి(గిననెరజాణవిభుని 
“ముంగిట నున్నా6 డతడు మొక్కితే నెలుకగాదా 
రంగుగా6 దానే వచ్చీ రావే లోపలికి “ ॥ ఆజ ॥ 


[140 థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


విన్నపము సేయనేలే వేండుకొన నింత యేలే 
సన్న దెలిసినయట్టిసరసునికి 
కన్నాండు నీగుట్టు వేళగాచు'పే తగులుగాదో ' 
పన్ని నిన్ను నేలీంగాని పఅవవే పానుపు ' 1 ఆజ ॥ 


చనవున( దిట్టనేలే చవులు చూపంగనేలే 
యెనసిన(శ్రీ వేంక పేశునెదుట 
ననిచి వున్నాం డితండు నగుపే వుంకువగాదా 
తనివి నొందించి యింకా( దడవవే కాంగిట ॥ ఆజ॥ 208 


కాంటోది 


తలంచుకొమ్మనవే తనగుణాలెల్లా నేండు 
కొలనిలోసతులను కోరండా తాను ॥ పల్లవి ॥ 


పంతములేలాడీనే పడ6తులుగలవా(డు 
యింతలోనే మరుబాణా లిటు గెల్బెనా 
_అంతటాను తనసుద్దు లల్లనాండే వింటిమి 
వింతగా సీతాదేవి వైదక(డా తాను ॥ తల ॥ 


నవ్వులేల నవ్వీనే ననుపైనకో డెకాండు 
ఇవ్వల( దనపాయము ఇ్లై గెల్బెనా 
చివ్వన దనయెమ్మెలు చెప్పీనేలే మాముందర 
దవ్వుల రుక్కిణికి(గా తగుల(డా' తాను ॥ తల(6॥ 


చెప్పుకోనేలే మాటలు (శ్రీ వేంక పేశ్వరుండు 
యిప్పుడే తనమనసు యిస్టై గెల్బెనా 
వొప్పుగా నన్నిటు గూడె నొరయనేలే చన్నులు 
నెప్పున నురాన లక్ష్మీ నిబపండా .తాను ॥ తలం॥ 200 


శృంగార సంకీర్తనలు 


సౌరాష్ట్రం 
ఏమి నేయవచ్చు నింక నెవ్వరితో నాడేము 
సీమన నెజ6గనిది నేము చెప్నేమా 


నెలవుల నగనా చెప్పినట్టు "సేయనా 
కొలందిమీర నన్నేల కొసరేవు 
తలుపుమాంటుననున్నతరుణి నడుగరాదా. 
యెలమి నీయంత నీవు యెజంగకుండితేను 


నేస నీపై బెట్టనా చేతికి విడమియ్యనా 
వేసాలకు నన్నునేల వేండుకొనేవు 
యీసుద్ది నీవెనకదిక్కింతిని నడుగరాదా 
దోసము పుణ్యము నీకు. దోంచకుండితేను 


'శైవసమై కూడనా కాంగిలించుకొననా 
థ్రీ వేంకపేవండ నాచెక్కు నొక్కేవు 
భావము నీదాంపిరముపడంతి నడుగరాదా 
చేవమీజినసిగ్గునం జెప్పరాకుండి తేను 


రేకు 988 _ శుద్ధవనంతం 
. మంచివా(డవే నీవు మావాండవు 
అంచెలనేల గుక్కే వాడవయ్య మాట 


ఆగడాలేల శ్షేన్స వటువంటివాండవా 
మీగుణా లేమైనాను మే మెజంగమా 
నీగుజు తెజంగలేక నిందలాడిరి చెలులు 
యీగతి నేంటికి వంచే 'వెత్తవయ్య శిరసు 


141 


॥ పల్వవి ॥ 
రం 


॥ ఏమి ॥ 


॥ ఏమి॥ 


॥ ఏమి॥ 210 


॥పలవి॥ 
ణు 


॥ మంచి ॥ 


143 ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


నేరమలు నీకున్నవా నీయందు నేమి గడమ 
గారనపునీచేంతలు కన్న వే కావా" 
దూరిరింతే నిన్నిందరు తుదమొద లెజంగక 
నారుకొన్నచింత యేల నవ్వవయ్య 'నెలవి 


బొంకనేరుతువా నీవు పొందగా మమ్మేలితివి 
కొంకేల శ్రీ వేంకపే? కొన రున్నదా 
సంకించక. నిన్ను నిశై సాదించిరింతేకాక 
బింకప్పగు ప్టేమిటికి 'పెట్టవయ్య నేస 


"ముఖారి 
ఏమి నేయవచ్చు నింక నయ్యకొనవలె(గాక 
దీమసపుటాసలేకా దిమ్మరి6 జేసినవి 
ఇలరే. గాపెసుద్దులే చెప్పేవు పబమారు 
చెలులతో నెల్లా నీవు సిగ్గువడక 
నలువంక సవతులు నవ్వే రిండదురు నిన్ను 
వలపుగా నిన్ను నింత వాంటము ' నేసినది 
సూటిగా నాపెమెస్టైలు చూపేవు సీవేలం బెట్టి 
చీటికిమాటికి నీవు సిగ్గువడక 
చాటువగా నండవారు సన్న నేనే దెజంగవు 
పాటించి మన'సేకా పచ్చిగా జేసినది. 


వడి నాపెకః బూనుక వచ్చేవు (శ్రీ వేంక పేక 
చిడుముడి నన్నేలితి సిగ్గువడక 
పడంతులు నీచేంతలు పట్టిఇచ్చేది యెంచవు 
శడంగి వీవయ నేకా కళలు నించినది 


॥ మంచి ॥ 


॥మంచి॥ 211 


॥ పలవి ॥ 


డి 
1 ఎమి ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 12 


శృంగార సంకీర్తనలు 


దేశాకి 
మాపుదా(కా నేమిచెప్పే ఘజియును నేనింక 
ఆపనికి లోనై వుండు టదిమేలు నాకు 


'ప్రియపడి నీతో నింత పెనంగ నే మున్నది 
నయగారిమాటలకు నగుతగాక 
నియతాన నడవంగా నీకు బుద్ది చెప్పేనా 
అయినట్టయిన నీవుండు టదిమేలు ' నాకు' 


సారెసారె నే నిన్ను సాదించంగా నేమివచ్చీ 
మేరతో సీచేంతలెల్లా మెచ్చుటగాక 
వోరలేక వుండ6గాను వొడంబరచవచ్చేనా 
ఆరతి నీయిచ్చనుండు టది మేలు నాకు 


ఫ్రీ వేంకటేశ నీతోడ సిగ్గువడం 'బనియేమి 
భావించి నిన్ను6 గూడు పే పంతముగాక ' 
సీవొళ్ళ లేనిగుణము నే( జేసిపెప్టేనా 
ఆవటించి నమ్మివుండు టదిమేలు నాకు 


. మాళవిగొళ 
ఇజెపువదా బుద్దులు నీచెలువనికి 

ఎంది గది 

వుప్పతించ 'కేలుంటి వే వొడివట్ట(గాను 


విందువభె నాతనిచే విడెదు నే నందుకో6గా 
సందుసుడి నీవేల జరనేవే 
పొందునేసి నీవింతేసి పూనుక వచ్చేదానవు 
యెందుంటివే నన్నతండు యేలుకొనంగాను 


148 


॥పల్రవి॥ 
క. 


॥ మాప్పు॥ 


॥ మాపు ॥ 


॥ మాపు॥ 210 


॥ పలవి ॥ 


॥ చెప్ప ॥ 


144 భ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


వొద్దనుండి నేనాతని కూడిగాలు నేయంగాను 
గద్దించి నీవేంటికి6 గా(తాళించేవే 
సుద్దులే చెప్పుచు వట్టిసూడువ స్టేదానవు 
తిద్దకోవద్దటవే యీ తెరువు రా౭గాను 

గక్కన శ్రీవేంక పేశుకాంగిట నే( గూడంగాను 
వెక్కసాన నేమిటికి వెరగందేవే 
అక్కరతో నెడచొచ్చి ఆయాలం కేదానవు 
_ మొక్కి. వేండుకొనవదా ముందుముందుగా 


బౌళి 
దొడ్డవాండ వవుదువు దొరతనములు చెల్లు 
వెడ్డువెట్టి 'వేండుకొని విచారించరాదా ' 


యేమిటికి. దలవంచే వెక్కడిపరాకు నీకు 
కామిని నీచేతికి. గానుకియ్య(గా 
' వాములుగా నీమీంద వలపులు దొంతి వెట్టి 
మోము చూచీ. జిత్తగించి ముచ్చటాడరాదా' 


సిగ్గులేల నెరపేవు చిరునవ్వు లేలవచ్చె 
వెగ్గళించి యాపె నీకు తమకము వడ్డికిచ్చి 
తగ్గమొగ్గులేక నీకు విందుచెస్ప(గా 
యెగ్గులేనిముచ్చ టాడీ నిచ్చగించరాదా 

గి 

సీటులేల చూసేవు నీకునీకే అల నేవు 
గాంటపురతులం గూడి కొా(గిలించ6గా 
పాటించి (శ్రీ వేంకకేశ పాయము తరప్పవెట్లి 

* ట 

మేటిపంతములు చూపీ మేల మాడరాదా 


॥ చెప్ప 1 


॥ చెప్ప 1 2ై[4 


॥ పల్లవి ॥ 


॥ దొడ 1॥ 
గ 


॥దొడ్డ॥ 
డ్‌ 


॥దొడ॥ 215 
ణి జ 


శృంగార సంకీర్తనలు 145 


పొడి 


ఇద్దరము నున్నారము యిరుదిక్కులా నీకు 
' పెద్దరీకముతోడనే పెనంగంగవలెను ॥ పల్లవి ॥ 


ఆకె నొడంబరమకో అంకెకు వచ్చినదా6కా 
నాకేమి చెప్పేవు నమ్మినదాన 
1 శేకరమాయ వలపు సిగ్గులు వడికే. జోదు 
చేకొలంది! (బియములు చెప్పవళఠె సనింకను 11 ఇద్ద ॥ 


పూని యాకెనే నీవు బుజ్జగించి పిలుచుకో 
నే నెప్పుడు. దొలుతనే నీధానను 
నానాండే పెండ్లాడి నవ్వులు నవ్వితే. బోదు 
శ్రేనెమోవి యిచ్చి తరితీపు చూపవలెను ॥ ఇద్ద ॥1 


యింటిలో నాకె. గూడితి విందాంకా6 గాంగిట నించు(కోఐ 
జంటయి నే6 గూడితి నిచ్చకపుదాన 
వెంటనే (శ్రీ వేంక'పేశ వేసాలు నేసికే. బోదు 


అంటువాయ కిట్లానే ఆదరించరాదా ॥ ఇద్ద ॥ 216 
రేకు 000. 'దేసాళం 
' పాయపుమదములేల పచారించేవు. 
.... చాయలా సన్నలా ని్వె్వై జట్టిగొనరాదా ॥ పల్లవి ॥ 
1 టబ య్‌ తా 


చలము సాదింతురా సతులపై విభుండవు 
వలచి ప్రియము చెప్పవలె6గాక 
తొలుతే నమ్మించి తెచ్చి దోసము గట్టుకో చేల: 
చెలియచనవు నేండు చెల్లించరాదా శపాయ ॥ 


1, శేకరము :- శేభరళబ్దభనమా ? ' శే” వ్యావహారికము, 
10 


148 థీ ళా ్‌! అన్నమాచార్యుల 


అట్టుగా( జేయుదురా గుట్టున రామల సీపు 
చుట్టరికమై నయము చూపుట గాక 
వట్టియాసలను( బెట్టి వలవంత నేంయనేల 
ఇట్టె కాంతకోరిక యీడేర్చరాదా ॥సాయ'॥ 


తగవుల. బెట్టుదురా తరుణుల నింతేసి 

తగినరతుల€ గూడి దక్కుట గాక 
మిగులా శ్రీవేంక పేళ మెచ్చి గుట్టు నేయనేల 

యు 


మగువ( గూడితి విశ్లై మన్నించగాదా ॥ పాయ ॥ 21? 
అమరసింధు 
సిగ్గులువడి తే( బోదు చెప్పేము నీకు. బియను 
తగ్గక సీమాట జవదా6టకున్నా€ డతండు ॥ పల్లవి ॥ 


మన్నించి నన్ను నిజ్టై మచ్చికతో నేలుమని 

విన్నవించనమ్మా విభునికిని 

పన్ని ఇన్నిటా నీవు పట్టపుదేవులవు 

కన్నెరో నీయస్పణకు6 గాచుకున్నా6 డతండు ॥ సిగ్గు 8 
దట్టముగా నేండు మమ్ము దయతో రక్షించుమని 

కట్టడ నేయవమ్మా కాంతునికి 

అప్టే నీవు మొదల 'మోహప్పంటెండ్తి కూంతురవు 

యెళ్లైనా నీపంప్ప నేయ నెంచుకున్నా. డతండు ॥ సిగ్గు ॥ 


చేకొంటి వతని నీవు చేరి నన్ను గూడుమని 
కె కొలుపవమ్మా ధ్రీవేంకటపతికి 
నీకరుణవారము నీ వేలికసానివి 
యీకడ నాయింటిలో నీయింపు చూపీ నతండు ॥ సిగ్గు ॥ £13 


శృంగార సంకీర్తనలు 147 


పాడి 


సాదుంగొయ్య వై నాండవు సరికిబేసికి నీవు 
యేది నిజ మేది గల్ల యేమి నేతునయ్యా ॥ పల్లవి ॥ 


విగియరాదు నీకు. (బియము చెప్పంగరాదు 
నగరాదు చూపులు నాటించరాదు 
సగము మంచితనము సగము బింకము చూపే 
వెగస క్కెవువిభుండ వేమి నేతువయ్యా ॥ సాదుం॥. 


బొమ్మల జంకించరాదు పొందులు చూప€గరాదు 
కెమ్మావి యడుగరాదు కినియరాదు 
'దిమ్మరితనము గొంత దిట్టరాజసము గొంత 
యెమ్మెకాండ వై నాండ వేమి నేతునయ్యా ॥సాదు6॥ 


మచ్చిక మానరాదు మనసు సోదించరాదు 
కొచ్చి (శ్రీవేంక పేశుండ కూడితి నన్ను 
పచ్చి నేంతలు బాసలు నీవాకునను 


యిచ్చకుండ 'వైనాండ వేమి నేతునయ్యా సాదు ॥ 210 
ఆహిరి 
చెప్పంగదవయ్యా చెవులుచల్ల లా వినే 
దెప్పరపుందలపోంతే దిష్టమూయనో. ॥ పల్లవి 


తిలకించి యాపె సీదిక్కు చూచితే నీవు 
నెలవి నవ్వితి విశ్టై సిగ్గుతోడను 
యెలమి6 దనమాటున నేమైనా( జేసితివో 
చలివే(డివలఫపులు సరివచ్చెనో , చెప్ప6॥ 


శేశ్ర8ి థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


విన్నపము లేకళాన వెల(ది నీకు. జేయ!గా 
సన్నల జంకించిళివి సరసానను 
కన్నె యెవ్వతై.నా వచ్చి కాచుకున్నదనెనో 
నున్ననినీచెక్కు దననోరు సో6కింపించెనో 


జవ్వని నీకాంగిటిను చన్నుల నొత్తితే నీవు 
పువ్వుల -వేసితివి నీపొందు చూపుచు 
రవ్వగా శ్రీవేంక యేశ రతి నలయించెనో 
నివ్వటిల్హం జక్క_(గాను నిన్ను నెచ్చరించెనో 


హిందోళవసంతం 
అడుగరే చెలులాల ఆసలేల పెట్టీని 
యెడయశ సపెనంగితే నిచ్చగించీనా 


నాలి నేసి నాతోను నమ్మికమాట లాడి 
యేల బేరిజోకొట్టీనే యిప్పుడు తాను 
వాలాయించి నేంగనక వలెనని పైకొం పేను 
వోలి నన్నిటికీ. దాను వొడ(బడీనా 


చాయలా సన్నలా( జూపి సారె నాతో నవ్వీని 
జౌయి గిలిగించనేలే అట్టుతో( దాను 
పాయక నేనందుకును బాఃతిపడి కొసరితే 
సాయము దప్పక తాను నడ(6ంప6గ౮ంగలండా 


గారవించి నన్ను6 గూడె కడునిచ్చకము చేసి 
యేరు న్నిద్రవుత్తురపే యింతలో? దాను 


యీరీతి (శ్రీవేంక పేపం డిందుకు నే వేడుకొంపే 


వూరట నారతులకు నొడి గట్టినా 


॥ చెప్ప. 11 


॥చెప్ప ॥ 220 


॥ పలవి ॥ 
లం 


॥॥ అడు ॥॥ 


॥ అడు ॥ 


॥ అడు ॥ 221 


శృంగార సంక్షీ ర్తనలు 14ీవీ 


కుంతలవరాళి 


ఇందులోనే వున్నది మీయిద్దరిజాణతనము. 
అందరము నేమనియాడేము నిన్నును ॥ పల్లి వి ॥ 


బాగాలిచ్చేయోంటదానిపయ్యదకొం గెడలించి 
చేంగదేరేచన్నులు పిసికే వేమయ్యా 
ఆగడీండవని నిన్ను నాంగాదనంగలేక 
సోగకన్నుల6 దప్పక చూచె నాపె నిన్నును ॥ ఇందు ॥ 


కుంచెవేనేమగువను కొప్పువట్టి తీసి మోవి _ 
యంచు గంటి నేసితి వానయ్యా 
వంచకు(డ వనుచు రవ్వలుగా6 జేయంగలేక 
ముంచినమొగమోటాన మొక్కినవ్వీ నిన్నును ॥ ఇందు ॥ 


సురటివిస రేయింతి( జొక్కించి కాంగిటం గూడి 
కెరలించేవు సిగ్గు చెక్కిట నేమయ్యా 
పొరపొచ్చెగాండవని పోరక శ్రీ వేంకటేశ 
సరి నిక్కి వైనొరగి యాసలంటెట్టీ నిన్నును ॥ ఇందు ॥ 222 


రేకు 040 సామంతం 


సందుసుడిదాన( గాను సతమైనదాన నీకు 
అందరివలెనే నన్ను నలయించ కి(కను ॥ పల్లవి ॥ 


వొత్తి సీకు విన్నవించే పూంకొని విను నామాట 
చిత్తమువచ్చినప్పుడు 'నేతువుగాని 
బత్సిగల వెరుంగుదు పఅమారు నారతులు 
చిత్తగించి యాపెతోడ జెస్పకు నీవింకను ॥ సందు ౫ 


క్రీగీతలున్నది చిలుము బలినీనది, 





1600 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కను(గొన సీకు మొక్కే కానుకగా జేకొను 
పనిగలప్పుడు చేప్టేవుగాని 
చనవిచ్చితివి తొల్లై సరసపునాచేంతలు 
సొరిది నాపెముందరః: జూపకు నీవింకను ॥ సందు ॥ 


తతి నాచన్నులనొ శ్తేతనివొంది కా6ంగిలించు 
యితవై నప్పు డింకా నేలేవుగాని 
పతివి (శ్రీ వేంకటేళ పచ్చయిననాసుద్దులు 
సతమాయ నాపెతో పచారించకు మింకను ॥సందు॥ 228 


వరాళి 
ఇన్నాళ్ళవలె6 గాదు ఇప్పుడు నీవు 
తిన్ననిమోమున గళనేరుచుకున్నా (డవు ॥ పల్లవి ॥ 


గద్దరికన్నుల నిన్ను గద్గించి గదించి 
ది ది చది 
సుద్దులు చెప్పుతానుండె సుదతి నీతో 
పొద్దువొద్దు కేమైనా బుద్దులు నీకు జెప్పునో 
౧ ౧ అటా 0౧ 
తిద్దువడె నీగుణాలు తేటతెల్లమిగను ॥ ఇన్నా ॥ 
౧ రా 
జవ్వనప్తుచను(గవ సరి( గులికి కులికి 
నవ్వులు నవ్వుతానుండె నాతి సీతోను 
అవ్వల దొక్కకుండా నిన్నలవరచుకొనెనో 
రవ్వలాయ నీవలపు రాతిరింబగలును ॥ ఇన్నా 


వుట్టిపడ మోవితేస లూరంబెట్టి వూరంబెట్టి 
పట్టి పెనంగుతానుండె పడతి నీతో 
నెట్టన శ్రీ వేంక పేళ నిన్ను సిగ్గుదేర్చెనో 
యిస్టై నన్ను గూడితివి యిచ్చకముతోడను ॥ ఇన్నా ॥ బిల్లిథీ 


శృంగార సంకీర్తనలు 151 


గౌళ 


ఎందు వోయీ మాపొందు లెప్పుడు మీవారమే 
ఇందరిలో నాపె నీపై యేంకటతో నున్నది ॥ పలవి ॥ 
య్‌ ఠా 


ఆడరాదా మాటలు ఆసపెతోడ6 గొంతవడి 
వేడుకతో నున్నది వినేనంటాను 
చూడరాదా నెమ్మోము సూటిగా నీయెదుటను 
వీడెము చేతంబట్టుక వేళగాచుకున్నది) ॥ ఎందు ॥ 


చుట్టరికమైనా( గొంత చూపరాదో నీమీంద 
రెట్టించినరతులకోరిక నున్నది 
ముట్టరాదా చనుంగవ ముచ్చకైనతమితోడ 
యెట్టయెదుట సీకే మీందెత్తుక కానున్నది ॥ ఎందు ॥ 


కూచుండరాదా దండ గొబ్బున మంచముమీంద 
లాచి కూడినమం దెమేశాన నున్నది 
యేచి యిజ్టై శ్రీ వేంకపేళ నన్ను నేలికివి 
యబ 


చేచేత నిద్దరి. జూచి చేరి నవ్వుచున్నది ॥ ఎందు ॥ 225 
కేదారగాళ 
ఏటికి. బరాకు నేనే విప్పుడు నీవు 
మాటలాడి ఇ€కనైనా మన్నించరాదా ॥1 పల్లవి ॥ 


చిమ్ము.జూపులను( జూచి చేతికిచ్చీ పూబంతి 
కొమ్మ నీకు నిదె యందుకొనరాదా 
వుమ్మగిల6 జెమరించి వూరకే నీవుండ6గాను 
ఇమ్మిచ్చి తొడమీ(€దట నిడుకొనగాదా ॥ ఏంటి ॥ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వినయాన నీకు మొక్కి విందుచెస్పవచ్చె. జెలి 
గునియక యిజ్టై ఇయ్యకొనరాదా 
నినుపునిట్టూర్చు నించీ నీవు గుట్టుతో నుండగా 
చనవిచ్చి చెక్కునొక్కి సమ్మతించరాదా ॥ ఏంటి ॥ 


కొంగువట్టి పానుపుపై కూచుండంబెట్టీ నిన్ను 
ఇంగిత మెరింగి మోవి ఇయ్యరాదా 
చెంగలించి రతింగూడి శ్రీవేంకపేళశ మెప్పించె_ _.. 


నంగన నెప్పుడు నిజ్దై మట 1 ఏంటి ॥ 226 
| ఆహిరి 

విచారించుకో నీవే వింతలు నాతోనేల 
ప్రచారపునీచేంతలు పట్టిచూపంగలనా ॥ పల్లవి ॥ 


'మొగమున. గళలెల్లా ముంచుకొని వుండ(గాను 
నగరాదా నిన్ను(జూచి నాకు నీవేళ 
నిగిడి సింగారమే నీకు వెంగెమైతేను 
మగువ నింత నేను మానుప6ంగలనా ॥విచా ॥ 


చిడుముడితో నీచెక్కుల వడియంగాను 
తుడువరాదా చెమట తొడలగి నాకు 
వుడిబడి నీసుద్దులు వూరెల్లా నాడుకొం సే 
తడయక నే నందు కుత్తర మియ్య(గలనా ॥ విచా ॥ 


వుష్పతిల్ల నీమేననున్నపులకలు చూచి 
కప్పరాదా సచ్చడము క్షడ్ర(గి నాకు 
యిస్పుడే శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిస్టై 
చిప్పిల సిగ్గువడంగా చిమ్మి రే;చంగలనా ॥విచా॥ 227 





 జీగీఠలు గలవి చిలము తిన్నవి, 


శృంగార సంకీర్తనలు 


భధాయానాట 


కిందు మీ(దు నెజ(గండు కెలసీ(. గాతరమున 
చందము నేయ(గదరే సతులాల 

పొద్దువోదా తనకేమి పొలంతులెల్లా నవ్వంగా 
వుద్దండపునవ్వు నవ్వి వొడి వట్టీ 
పెద్దరికమా యిదేమి (ప్రియురాండ్త నింత నేయ 
బుద్దులుచెస్సరే మీరు పూంచి చెలులాల 


వుండంబట్టదా తనకు నూడిగము నేయలాను 


చండి పెట్టి వాంతవాశిగ్రవాంతవ్రాసీఫచన్నులమీంద 


బండారము గూడెనా వపడంతుల. తక్కించ6గా 
అండనుండి వే(డుకోరే అతివలాల 


పొయపుమదమా యిది పంతాన( దెరలోన 
ఆయమంటి నన్ను6గూడె నచ్చలానను 
చేయి మీందాయంగా నేండు శ్రీ వేంక పేశ్వరుండు 


తీతలీ 


॥ కిందు ॥ 


॥ కిందు ॥ 


పాయకున్నా6%ు మెచ్చరే భామలాల ॥కిందు ॥ 228 


రేకు 041 ఆహిరి 


ఇంత అట్టు గొందగునా ఇంతులకున్తు 
మంతనాన నీవే నన్ను మన్నించరాదా 


పచ్చిమాటలేలాడేవు పరాకులేల నే నేవు 
తచ్చి నే నీకు. బాదము లొ త్తంగా 
యెచ్చరికతో జెలు లిరువంకా నున్నవారు 
బచ్చెనసిగ్గు విడిచి పైకొందునా నేను 
1కీగిశలుగల న్యలమున చిలుమెక్కువగ నున్నది. 


౪01 19-512 


4+పల్రవి॥ 
గా 


॥ ఇంత ॥ 


154 టీ కాళ్ళపాక అన్నమాచార్యల 


కొనగోరే లంటించేవు గుట్టులేల "నేనేవు 
యెనయ నీకు వింజామ రిస్టై వేయంగా 
మనిక్రై వూడిగాలభామలు గొలువు నేనేరు 
మనసునముజ(గు లేకి మర్మాలు ముట్టుదునా ॥ ఇంత ॥ 


దుప్పపేల కపే ప్పెవు తూరి యేమి భావించేవు 
చెప్పి థ్రీ వేంకపేశుండ చేరి కూడంగా 
చొప్పుగా సవతులెల్లా చుట్టిరానున్నవారు : 
6 ”ట , న 
యిస్పటలయిక మాన కింకాంగూడుదునా 41ఇంత॥ ౯0 


లలిత 


తరుణిచెనకులు సీతను వెల్లా నిండినవి 
యిరుమేలా( జూడరాదా యెంత నీకీమరపు ॥ పల్లవి ॥ 


నివ్వటిల్ల నీపె నేండు నిన్ను. బేరుకొని పిల్చీ 
యెవ్వతెతో మాటలాడే వేమినేనేవు 
- పువ్వుల వేసీ. గమ్మటి పూంచి పూంచి యిందుకుంగా 
ఇన్వల చూడంగరాదా యేల నీకీమణపు ॥తరు॥ 


సముకాన నుండి యీకె సారె నిన్ను( జూడంగాను 
తమక మెచ్చట నుండీ తలం పెద్చోట 
గుమితాన నెరుకగా కొంగువట్టి తీసీని 
అమర బెండ్లాడరాదా అంతయేల మజపు _1తరు॥ 


ననుపున నీకె నీతో నవ్వులెల్లా నవ్వంగాను 
'పెనంగులాట లేవంక (ప్రియ మేవంక 
ఘనుండ థ్రీ వేంక కేశ కలసి నిన్నెచ్చరించీ 
చనవు లియ్య6గరాదా సరినేల మజప్పు ॥తరు॥ 280 


శృంగార సంకీర్తనలు 


సాడి 


తెలియ జెప్పంగవలె తెలుసునో తెలియదో 
మెలుప్పున నీకు నమ్మినదాన నేను 


మచ్చరించ నేరంగాని మనసిచ్చి నీతోడ_ 
నిచ్చకమాడనేరుతు నిందరికంటె 
కుచ్చితురాల€ గాను గుణము తెలుసుకొంపే 
హెచ్చుంగుందులేనట్టిహితవరి నేను 


గద్దించనోప గాని కలకాలము నీకు 
బుద్దులు చెప్పనోపుదు పొందులుగాను 
వుద్దండపుదాన. గాను వొద్దిక్రై యెప్పుడు స్స్‌ 
తిద్దుతీరుకు వచ్చినదేవుల నేను 


వేసరించంజాలం గాని, వేడుక శ్రీ వేంకకేళ 
ఆస వుట్టించ€ జాలుదు నన్నిరతుల 
రేసులదానంగాను రేపును మాపును నీకు 
'నేస వెట్టి పెండ్లాడినచిన్న దాన నేను 


శుద్ధవసంతం 
మగవాని కేడ సిగ్గు మగువల కింతేకాక 
యెగసక్కేలాడేనంటా యేలనవ్వే విపుడు 


మంతనాన నిద్దరము మాటలాడుకొన్న వెల్లా 
యింతలోనే ఆసె నేండు యె స్టైరింగెను 
చెంతల నీవెమ్మెలకు చెప్పితివేమోకాక 
వింతగా నీచెవులనే వినవయ్యా సుద్దులు 


155 


॥ పలపి॥ 


॥ తెలి ॥ 


తెలి ॥ 


11 తెలి ॥1 బ్లల్రి] 


॥ పలవి॥ 
గం 


॥ మగ॥ 


156 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేరి యింటిలో మనముచేసుకొన్న బాసలు 
వారించి యాపెకు నే6 డెవ్వరు చూపిరి 
మేరమీరి మురిపెము మెరసితి వేమోకాక 
ఆరీతి నీవే యడుగవయ్యా యీ సుద్దులు 


పానుపుపై నిద్దరము పై కొన్నకూటములెల్లా 
తానకమై యేరీతిగా. దలంచినది 
కానీలే నీవే పెద్దరికము చూపేవేమోకాక 
మేన(్రీవేంక పేళుండ మెచ్చవయ్యా నుద్దులు 


బౌళి 
నామోము చూచి చూచి నడుమనేల కొంకేవు 
ఆముకొని మెచ్చంగా నే నడ్డమాడేనా 


బత్తిగలవాండవు పడ(తిపాట వింటివి 
చిత్తము రంజించి నీకు చెవి(ది పైనా 
యిత్తల మే చెమరించె నెంతగరంగెనో మతి 
పొత్తుల వాఠుచ్చి యాకె. బొగడ6ంగరాదా 


సరి నిడుకొంటివి చదివించితి వా పెను 
తిరమైనయాయర్థము తెలిసితివా 
నిరతి. బులకలెల్లా నిండెను సంతోసమెంతో 
అరుదై నవుడుగర లజ్జ ఇయ్యరాదా 


(శ్రీవేంక పేశండవు చెలియాట చూచితివి 
భావించి నీకు6 గన్నులపండుగాయనా 
యీవల నన్నేలితివి ఇదెంతజాణతనమో 
'నేవనేనే మిద్దరము 'నేపచల్ల రాదా 


1మగ। 


॥మగ ॥ 288 


॥నామో॥ 


॥నామో ॥ 


॥నామో ॥ 288 


శృంగార సంకీర్తనలు 


నాదరామ్ముకియ 
ఓపుదు వెంతకై నాను వువిదల( గం'పే(జాలు 
పూపవలపు లెన్నైనా6 బోది నేయ:గలవు 


బాసచేసీనాపె వచ్చి పానుపుపై నున్నది 
ఆసవెట్టినాపె సీయండ నున్నది 
గోస నాసతోడ మరి కొప్పుదువ్వనేల నన్ను 
లాసి యెన్నిచోట్లను లాగవేగా లాడేవు 


రిత్త వచ్చి నాపె కూరిమి( దెరలో నున్నది 
కొత్తగా వచ్చినయాపె కూచున్నది 
ఆ 


త్తి సరసములాడే వప్పటి నాతో నీవు 
త్తుగా నెన్నిచోట్ల చవులుచూ సేవు 


బు 


జ్‌ 


పూనుక వచ్చినయాపె పొరుగున నున్నది 
కానుక యిచ్చినయాపె కాచుకున్నది 
ఆనుక శ్రీవేంకటేశ అజ్పై నన్ను నేలితివి 
యట్‌ 
'నేనగా నెన్నిచోటుల నేస వె ష్టేవు 


రేకు 942. ముఖారి 
కంటిమి నీలాగులు కతలుగాను 
సెంటలుగా6 గొసరేవు పెనంగంగంగలవా 


చూపులకే వలచేవు నుద్దులకే (భమ నేవు 
ఆపడతినేరుపు లెన్నని చెప్పేము 
చాసలాన బొమ్మలను జంకించితే(గనక 
పెపె నీ చేసినభాగ్యఫల మిది గాదా 


167 


॥పలవి ॥ 
న్‌. 


॥ ఓపు॥ 


॥ ఓపు॥ 281 


॥పలవి॥ 


4 కంటి ॥ 


108 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొక్కులకే తగిలేవు ముచ్చటకే లాచేవు 
యెక్కువ నీకెపంతము లెంత మెచ్చేము 
పక్కన నంతలోనే గుబ్బల నొ త్తితే/గనక 
యకష్కవ నీమనోరథ మీడేరుట గాదా ॥రంటి ॥ 


నవ్వులకే పొదిగేవు నమ్మికలకె కూడేవు 
జవ్వనిభావము యెందు సరిచూపేము 
“యివ్వల (శ్రీవేంక పేళశ యెననె నీకెగనక 


రవ్వల నీకు మదనసా్మామాజ్యము గాదా ॥ కంటి ॥ 2086 
లలిత 
ఏమీ చెప్పేము నీసుద్దు లెంతవడియైనాను 
చేముంచి నాతురుముపై 6 జేయివేయవలెనా ॥ పల్లవి ॥ 


పోండిమి నందరితోడాం బొందు నేయనేర్తువట 
నేండు నన్ను నమ్మించ నేరవా నీవు 
ఆండువారము గనక అలసి నిన్ను దూరితే 
వాండికొనగోర చంద్రవంక లొత్త వలెనా 8 ఏమి ॥ 


ననిచినవారితోడ నవ్వునవ్వ నేర్తువట 
'పెనంగి నన్ను సమ్మతింపించనేరవా 
వనితలముగనక వడి నిన్ను సాలసితే 
ఘనమైనచన్నులు విసుకలగ నింతవలెనా ॥ ఏమి ॥ 


(శ్రీవేంక శేశ కొల్వులో సిగ్గవడనే ర్తువట 
యీవల నన్ను( గూడితి వింతనేరవా 
కై వసపుటింతులముగనక నిన్ను మెచ్చితే 
'చేవదేరేమోవితేనె చిప్పిలించవలెనా ॥ ఏమి ౫ 206 


శృంగార సంకీర్తనలు 169 


ఖ్రైరవి 
ఇంత నేసినవాండవు యిద్దరికి సీవేకావా 
దొంతివిడేలు వెస్టేవు తొడింబడ నేండు ॥ పల్లవి ॥ 


జగడించేసవతుల సంగడికి నీవు వచ్చి 
తగవులు చెప్పేవు తమకానను 
నిగిడి వొండొక రజ్టై నీమీంద వొట్టువెట్టంగా 
నగవులు నవ్వేపు నడుమ నేండు ॥ ఇంత ॥ 


కొద్దిమీర బంతాలాడేకొమ్మలవద్దికి వచ్చి 
బుద్దులెల్లా6 జెప్పేవు పొసంగ6గను 
చద్దికి వేండికిం దమలో సాకిరి నిన్నుం గోరంగా 
'ెదరికాన మించేవు పీంటమీంద నేండు ॥ ఇంత ॥ 


రాంగతనాన జరనేరమణులం జేరవచ్చి 
కొంగిలింపించి కూడేవు కందువ లంటి 
ఆఃగుచు శ్రీవేంక పేళ అ;స్టై నీమో వెడుగంా 
మాఈగి రతి. జొక్కించేవు మగువల నేండు. ॥ ఇంత ॥ 287 


బౌళి 


ఇంతటా నీ సుద్దులే యేంటికి సిగ్గువడేవు 
యెంత లేదు నాకు నిష్ట ఇయ్యవయ్య విడెము | పల్లవి ॥ 


వినరాదా ఆపెమాట వేడుకలు దైవార 
యెనలేనిపరాకులు యేల నేనేవు 
మునుసే యెరుంగుదురు ముదితలు నీపొందులు 
తనివోక నీవేల దాంచేవో కాని ॥ ఇంత ॥ 


100 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చూడరాదా ఆపెదిక్కు సూటులు దప్పకుండా 
తాడుపడి నీవేల తలవంచేవు 
వాడలెల్లా నిండె నీవు వలచినవలపులు 
గాడింగట్టి నీవేల కప్పేవో కాని ॥1 ఇంత ॥ 


వేయ5ాదా నీచేయి వెక్క-సపుంజన్నులపై 
యీయమొడ (శ్రీవేంక మేళ యేల నవ్వేవు 
చాయల నన్నేలితివి సమరతి నా కెవద్ద 


సీయలపు లేమిటికి నెరపేవోకాని ॥ ఇంత ॥ 2868 
నాగవరాళి 
తోరుకొణ నేసుకొంపే తానే నేను 
యీరీత్తినే నవ్వు(గానీ ఇంటికి రమ్మనవే ॥ పల్లవి ॥ 


చెక్కులివె చెమరించె చిత్త మెల్లా జిగిరించె 
కుక్కినట్టు కోరికలు కొనసాగెను 
తొక్కినాండు నాపాదము తొలుతే సందడిలోన 
యెక్కడ వరాకునేసీ నింటికి రమ్మనవే ॥ తారు ॥ 


దప్పిదేరె పెదవుల తమకము దై వారె 
కొప్పు వీడి చన్నులపై కుస్పలాయను 
ముప్పిరిగా( గట్టినాండు ముంజేత కంకణము 
యిష్పుడేల నించీ సిసలు యింటికి రమ్మనవే ॥ తొరు ॥ 


ఆయాలంటి నన్ను6 గూడె అంగమెల్లా( బులకించె 
చేయి చేయి సోకి యాస చిమ్మి రే6గెను 
చాయలా సన్నలా నేస చల్లె (శ్రీవేంక పేకుండు 
యీయెడ నన్ను మన్నించీ యింటికి రమ్మనవే ॥ తారు ॥ 280 


శృంగార సంకీర్తనలు 


రామ[క్రియ 
నవ్వేవారి నెజ(గవు నయమున నిన్ను(జూచి 
నివ్వటిల్లి నదొరవు నీ వింతేసి నేతురా 


పువ్వులనేల వేనేవు బుజమేల గీరేవు 
యెవ్వతె నీకు నేరిపె నిటువంటివి 
చివ్వననూడిగాలు నాచేత జేయింతురుగాక 
అవ్వలివిడెము నీవే అంది నాకు నిత్తురా 


చన్నులేల పిసికేపవు సారెనేల పెనంగేవు 
యిన్నేసి సీగజరుల కేమందును 
వున్నతినీపాదాలు నావొడిపై వేతురుగాక 
మిన్నక నీవుంగరము మెస్టెగాం బెట్టుదురా 


చెక్కులేల నొక్కేవు సిగ్గులేల తడ వేవు 
దిక్కుల నీవోజలెల్లా. దెలినె నాకు 
గక్కన (శ్రీ వేంక పేశ కలసితి విటు నన్ను 


181 


॥పలవి ॥ 
ఉం 


1నవ్వే ॥ 


॥ నవ్వే ॥ 


మొక్కించుకొందురుగాక మోము నాకు వంతురా ॥నవ్వే॥ ల్లి 


రేకు 048 రీతిగాళ 


బలిమి నేయ(6గనేల పరపుపై నున్నదొన 
నణవంకలు( జూచితే నవ్వురాదా నాకు 


మునుకొన్న నాగుణములు పొగడేవుగాని 
వినరాదా నామాట వింతగాను 
చనవిచ్చి సతులతో జాణతనాలాడుతానే 


ననుపు వాతో జేసితే నమ్మికౌనా నాకు 
11 


॥ పల్తవి॥ 
భగ 


॥బలీ ॥ 


161 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జాడ దప్పకుండా నాతో సరసాలాడేవుగాని 
చూడరాదా నాదిక్కు సోటితోడను 
కోడెకాండవై సందడికొలువులో నుండుతానే 
వోడక నన్ను మెచ్చికే నొద్దికౌనా నాకు + బలి ॥ 


యిరీకి శ్రీవేంక పేశ యిష్టై మన్నింతువుగాని 
రారాదా యింటిలోనికి రాంపు వేయక 
_ సారెం జెలికత్తెల కాసలెల్లా6 జూపుఠానే 


వోరలేక కూడితేనే వొడచాటా నాకు ॥బలి॥ 241 
హిందోళం 
చూడవే యీత€ డప్పటి సొలసీ నన్ను 
యేడ నేరిచినాండో యేమందునే ॥ పలపి॥ 


చెక్కులు నొక్కుటయెల్లా 'సేసవెటుటకే కాదా 
శ ప! ట 
గక్కన విభునిచేంత కంటివా చెలి 
అక్కరతో మాటాడిన దాసపడు పేట కేగకౌదా 
ఇక్కడ నేమారుమాట లేమందునే ॥ చూడ ॥ 


కప్పుర మిచ్చుటయెల్లా కదియవల నే కాదా 
చిప్పిలీ నీతండు తెలిశితివా చెలి 
దప్పిదేర నవ్వు టెల్లా'తమకించుటకే కాదా 
ఇప్పుడి ప్రై వేగిరించీ నేమందునే 1 చూడ ॥ 


కనుసన్న వేయ ెల్లా కా(గిలించుటకే కాదా 
వినయము నేసీ( దాను వింటివా జెలి 
చెనకుచు మన్నించి శ్రీవేంకటేశ్వరుడు 
యెనసినా( డిదె నన్ను నేమందునే చూడ ॥ 242 


శృంగార సంకీర్తనలు 


భైరవి 
సవతుల మిందరము సంగడినుం కే నేమాయ 
యివల నీవెట్టుండినా యెవ్వ 'రేమనే రే 


ఆతనిమోము చూచేవు అంతలోన (భమ నేవు 
చేతిమీందిచెక్కుతోడ చెమరించేవే 
కాతర మింతగలితే కడుసిగ్గువడ నేల 
యేతులం గాంగిలించితే నెవ్వ రేమనేరే 


పైకొని మాటలాడేవు భావములో నల'నేవు 
దాకొన్నయాసలతోడ తడంబడేవు 
సీకింతయా6కటయైతే నివ్వెరగు లిపుడేల 
యీకడ నెంత నేసినా యెవ్వ రేమనేరే 


అడియాలములు చూపేవు ఆయములు సో€కించేవు 
తడవి (శ్రీవేంక పేశుదండ వాయవ్య 
ఐడి నాతండు నన్నేలె పచ్చిగా నవ్వునేల 
యెడయక నీవెంతన్నా యెవ్వ రేమనేరే 


పాడి 
ఏల పంకాలాడేవు ఇంకేసి మాతోను 
సోలగిలి యాసపెదిక్కు చూడకుండ(గలవా 


చెలియ చూచినచూపు చీ6(కటిలో వెన్నెల 
అలవోక మాట బయలువందిలి 
తళుకు మోవితీపు తం గెటంబెట్టినజున్ను 
తలచుకో అఆపెంబాసి దరిఇంచంగలవా 


168 


॥సవ | 


॥సవ॥ 


4సవ ॥ 248 


॥ పల్లవి 1 


॥ ఏల ॥ 


న! ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముదితచక్కందనము ముంగటినిధానము 
వెదచల్లే నవ్వు చలివెన్నెలతేట 
పొదలు.జన్నులు"కడివోనిపూగు త్తులు 
సదరాన నీచలము సాదించణగలవా ॥ ఏల 


పడంతిమేనిచాయ బంగారులోనినగ్గు 
జడియనికా6గిలి జోహిలకయ్యే . 
)అడరి (శ్రీవేంకక్సేళ జప్టై యాపే గూఠితివి _ 


మెడంగట్టుకొందుగాక మితీమీరంగలవా ॥ఏల॥ కిశ4 
మధ్యమావతి 
ఎంత మేలువా(డో తాను యీసకతికి 
పంతగా( డింతేసి యేల వచ్చి నేసుకొనీనే ॥పలవి॥ 


'వెలవి నవ్వినయింతి చేతీకి విడమియ్యదా 
తలపోసి తొనేల తమకించీనే 
కొలువుకువచ్చినాపె కోరి మొక్కక మానీనా 
చలివాసి తానేల సాదించీనే ॥ ఎంత ॥ 


మాటలాడినట్టికొంత మరిగి పై కొనదా 
చీటికిమాటికినేల చేయిచాంచీనే 
గాంటమై పిలిచినాపె కా(గిలించక మానీనా 
కూటమికి( బెనంగేల కొంగువట్టీనే ॥ ఏంత ॥ 


ముచ్చట గలట్టిరామ మోవితేనె లొసంగదా 
విచ్చనవి డెంతేసి చేండుకొనీనే 
తచ్చి శ్రీవేంకపేకండు తా నప్పటి నన్ను(గూడె 
-బచ్చకము లిపుడెంర యిప్టై నాకు, జేసీ ॥ ఎంత ॥ £ీ45 


శృంగార సరకీర్తనలు 


నాగగాంధారి 
ఇదివో నీమహిమలు యేమని పొగడేమయ్యా 
కదిసితేనే యినుము కనకమై మింవెను * 


'సెలవి నీవు నవ్వితే చిత్తము చీ(కటివానె 
వెలనెను నాలోనివేడుకలెల్లా 
చెలిమినేసి నాపై( జేయి నీవు వేసితేను 
బలిమీతో వలపులపంటలెల్లా( బండెను 


తప్పక నీవు చూచితే తనువుపై కాక మాని ' 
వుపష్పతిల్లై జవ్వనము వుదుటునను 
కొప్పుదువ్వి నీవు నన్ను( గొనగోరు సోంకించితే 
కుపష్పళించి తమకప్పకొటారులు నిండెను 


'చేరి నీవు వలికితే సిగ్గులు మూల కొదిగి 
కారుకమ్మె నెమ్మోమున. గళలన్నియ్లు 
యీరీతి (శ్రీవేంకపేళ ఇన్నిటా నన్నేలితివి 
సారెనా కిస్టై మదనస్మ్నామాజ్యము హెచ్చెను 


రేకు 044. వేళావళి 
ఇన్నిటా సిగ్గులుదేరె నింకనేలే 
కన్నుల నాసెసొబగు కప్పించుకొమ్మనవే 


కోపించంజాలక నేను గుట్టుతో నుండంగాను 
యేపురేంగి తనచేంత లేల చెప్పీనే 
ఆపాటిగలవాండు ఆసపెనే యీడకు( దెచ్చి 
యేపొద్దూ మెడంగట్టుక యెమ్మెచూపమనవే 


15 


జ 
3౮ 
రా 
ఇ 


(ఇది ॥ 


॥ ఇది! 


4 ఇది ॥ 246 


11 ఇన్ని ॥ 


160 (ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కోరి వెంగెమాడక గుక్కుతా నే నుండలాను 
"యీరీకి. దనవలపు లెంతచెప్పీనే 
మేరమీర వేడ్ముకై తే మేడమీంద నిద్దరూ నుండి 
వూరివా రెల్లా( బొగడ నొద్దికగమ్మనవే 1 ఇన్ని ॥ 


యెఢయక శ్రీవేంక పేశుండు నేం గూడంగా 
వొడలిఫై రేకలేల వొగి జెప్పీనే 
అడరి ్ర్‌కాంత నేను అవ్వలిపొందు గలితే 
వొడింగట్టుక మాయింట మండి నవ్వుమనవే ॥ఇన్ని ॥ 247 


గుజ్జగి 
అన్నిటా మీవారమే అనుమానించ(గవద్దు. 
యెన్నికలు సరివచ్చె నీవయ్య చనవు ॥ పల్లవి ॥ 


పచ్చినేనేదాననా బాంతితోడ నీవలపు 
తచ్చి తచ్చి దాంచుకొనేదాన(గాక 
మచ్చములుగ నేనంటా మరి నాకేల లో6గేవు 
రచ్చవేయః జే4త లిష్టై రావయ్య నావద్దికి (2) ॥ అన్ని॥ 


నవ్వేటిదాననా ననిచి నీ సుద్దులెల్లా 
దవ్వుల వంకలుదిద్దేదానం గాక 
యెవ్వరు నెరంగకుండా . నేకాంత మేలాడేవు 
వృవ్విహ్లర, గాంతాళించ నుండవయ్య యీడను ॥ అన్ని ॥ 


సిగ్గువరచేదాననా చేరి నీకా6గిటం గూడి 
తగ్గనిరతుం మెచ్చేదాన. గాక 
_ నిగ్గల (వేంకటేశ నీవేల -వేండుకొనేవు 
యగ్గుపట్ది నన్ను నిజ్లై యేలవయ్య యిపుడు ॥అన్ని॥ 246 


శృంగార సంకీర్తనలు 


శ్రీరాగం 


చిగురు[బెదవి నిండె సింగారములు నేండు 
నగితివి మేలుమేలు నల్ల బల్లి చెన్ను(డా 
ఉం లం 


చెక్కుల: జెమట గారీ సిగ్గుల్దు మోమున నూరీ 
యెక్కడనుండి వచ్చితీ విందా(కాను 
మొక్కేము నీకిదివో మొనగోరు కడువాండి 
మొక్కలము లి(కనేల మోహించితి నీకును 


తురు మించుక చెదరె తోడనే సందులదరె 
చిరుతపను లేమేమి సేసికివి 
గురుతై నేవనేనసేము కుచములు 1 గట్లు 
జరపుల( బెట్ట కి(క సతినైతి నీకును 


కాయ మెల్లా( బులకించీ కళలు నీయందు మించీ 
చేయిచ్చి నన్నేలితివి (శ్రీ వేంకటేళ 
నీ యిచ్చ రతినేసితి నిండునాపిణుందు వేంగు 
పాయకు నన్ని(క నిసై బత్తి నేసే నీకును 


ఆహిరి 
ఎరవులదానం గాను యెంత నా నే నీకును 
సురతవిద్యల కెల్లా చుటమను సుమ్మీ 
రి యట 


సరసములాడీ నీ చనవు చేకొందుంగాక 
సరికి బేసికి నిన్ను సాదించేనా 
విరసాన నీవు నన్ను వెంగెముగా( జూడకు 
నిరతప్పు నీనేంతకు నే లోనుసుమ్మీ 


1. గట్టిగాలు,... 


16? 


౫॥ పల్లవి ॥ 
ఉం 


॥ చిగు ॥ 


॥ చిగు ॥ 


॥ చిగు ॥ 240 


పలవి॥ " 
రా 


॥ ఎర ॥ 


168 థీ తాళ్లపాక అన్నచూబార్యుల 


ఇచ్చకములాడి నిన్ను యిజ్టై దక్కంగొందు(గాక 


తచ్చనలు నేసి నిన్ను దక్కించేనా 
ఇచ్చట సిగ్గువడకు యేమిటా విచారించకు 
మచ్చిక నీమాటకు సమ్మతిదానంజుమ్మీ 


చేరి నిన్ను( గాగిలించి నెలవి నవ్వుదుంగాక 
మారుకొని నే నిన్ను మందలించేనా 
కూరిమి శ్రీవేంకకేక కూడితివి నన్ను నిచ్టె 
గారవముతోడి వూడిగపుదానంజుమ్మీ 


॥ ఎర ॥ 


॥ఎర 1 250 


సామంతం 


*' ఏమసీనే రమణు(డు ఇంకా నన్ను 
కామించి నేరిచినాండు కతకారాలు 


తగవుల€ బెట్టీనవే తన్ను నదె చూడవే 
చిగురు(బెదవిమీ(దిసింగారాలు 
అగడు నే( జేసికినా అందరు నాడుకొనేరు 


నగవుంజూపులలోనినయగారాలు 


యెదుటనే వున్నవవే యెన్నికగా. జూడవే 
వుదుటు(జెక్కులమీ6దివొయ్యారాలు 
వెదకితే దనమేలు వెల్లావిరులాయ నేండు 
పదిమారులునే(టికే బయకొారాలు 


చెంగటనే నన్ను6 గూడె (శ్రీవేంక టేకు. జూడవే 
అంగడి (బెట్టీ ' సలకలంభారాలు 
యెంగిలిపుక్కిటివిడే లిస్పుడే కాన(గవచ్చె 
పంగెనరతులలోనిప చారాలు 
1 ఈ పాటలోని భావము అంతగ స్పవ్బమగుటళే దు. 1. పులకలరానులా? 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 251 


శృంగార సంకీర్తనలు 189 


సింధురామ[క్రియ 
నేరిచినా6 డన్నిటాను నెరతనాలు 
తారుకాణ లన్నియును తనవల్ల (6 గంటిమే ॥ పల వి ॥ 
ఉం న. 


'నెలవి నవ్వినవా6డు చెక్కున( జెయ్యిడనేల 
నెలకొన్నరాజసమె నెరపుంగాక 
నిలువుంజెమటతోడ నీతితో నేకతమాడీ 
చెలియరో వీనిజాడ చెప్ప నెట్టవచ్చునే ॥ నేరి ॥ 


తప్పక చూచినవాండు తలవూ(చి మెచ్చనేల 
నెప్పున( లైనశమై మన్నించు6 గాక 
చిప్పిలుసిగ్గులతోడ( జెప్పీ నీకు (వియములు 
యిప్పు డీతనివిద్య లేమని నే నెంతునే ॥ నేరి॥ 


కౌ(గిట నించినవాండు తడుబునకొట్టనేల 
చేంగదే రేగుట్టుతోడ జెలంగు(గాక 
ఆంగుచు కడపరాయ!డ్రై (శ్రీవేంక కేకుండు 
వీంగండు యీవేసా లెట్టు వెలయించవచ్చునే ॥నేరి॥ 202 


రేకు 045. దేశాక్షి 
నేమేయంటా నుండుదుము నిక్కము నీ(ఈ?) విద్యలకు 
కామించి నీ వొక్కతెవూ( గలిగితివే ॥ పల్లవి ॥ 


చెలరే(గి చెలరేంగి చేనేవు విన్నపాలు 
చలివాయ నాత6 డింతచన విచ్చెనా 
వలచి కౌచుకుండినవనిత లెల్లా6 జూడంగా 
తలంచిన స్టైల్లా నీ పెద్దరిక మీడేరెనే ॥నేమే, 


౪701 19-౯13 


70 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యింటిలో నిడుక పన్నులెన్నియైనా. జెప్పేవు 
బంటువలే నాత( డింతపంపు చే నేసునా 
దంటల్లై సవతులెల్లా తమలో నేకారంగాను 
పంట వండినట్టు నీభాగ్యము సిద్ధించెనే 1నేమే ॥ 


శ్రీవేంక పేశ్వరున. జేరి కాంగలించేవు 
వావితో నాత౦డు సీశ్షై వసమాయనా 
యీవేళ మమ్మేలె. దానె ఇందరము నున్నారము 


చేవదేరి నీమేలు నేసపాలైై నిండెనే ॥ చేమే ॥ 2508 
ధన్నాళి 
ఎంత కెంత నేనేవే ఇందుకు గాను 
పంతము లాడితేనే పైకొని మన్నించండా ॥ పల్లవి ॥ 


పిలిచి యాతడు నీకు( బ్రియములు చెప్ప(గాను 
చలము లేమిటికి జన్వనివి 
'మొలకచన్నులనీ మొన లురమున. బెట్టి 
బలిమి చూపితే నీకు. బంపుసేయండా ॥ ఎంత ॥ 


నగుతా నీతండు నీలో ననుపు నటించ(గాను 
బిగియనేమిటికి పిన్న దానవు 
వొగరుమోవితేనె లొద్దిక జవులు నించి 
తగవులు చూపితే చెంత నిన్ను మెప్పించండా ॥ ఎంత ॥ 


అంకెల (శ్రీవేంక పేళుం డై నిన్నుం గూడ(గాను 
మంకులే(టికి పట్టపుమగువవు | 
పొంకపుంగా(గిటిలో నీపొందులు సతముచేసి 
వుంకువ( జొక్కించితివి వారపు మరుగ(డా ॥ ఎంత 204 


శృంగార సంకీర్తనలు 171 


పాడి 
చిత్తగించు తమకమే చిమ్మిరేంచె లోలోన 
మృత్తగణగమనను మన్నించవయ్యా ౫ పల్లవి ॥ 


వలపు నిలుపలేక వనిత నిన్ను. జూచి 
పలుకుల. గొసరీవి పలుమారును 
చలివాసి యప్పటిని సరసములాడీని 
నిలుచుండి చేయిచాంచీ నీమీందను ॥చిత ॥ 


విరహ మా(పఃగలేక వెలది నీయెదుటను 
నిరతి. గొలువునేసీ నెయ్యమునను 
వొరసి వొరసి మరి వూడిగాలు 'నేసీని 
పరిపరివిధముల బా(తిపడీ నిపుడు 1చిత॥ 


ఆసలు విడువలేక అలమేలుమంగ నిన్ను 
నేసవెట్టి కూడీని (శ్రీవేంక పేళ 
తాసువలె( బెనంగీని తరితీపు నేసీని 
మూసినముత్వమువలె మొక్కుమొక్కీ, నీకును ౧ చిత్త ॥ 265 


మాళవిగాళ 
అదె నీ పెద్దరిక మే అన్నిటాను 
పొదిగి నీ కాంగిటిలో బుజ్జగించవయ్యా ॥ పల్లవి ॥ 


బలిమిగలకాంతకు పట్టినదే పంతము 
కలసి సీ చెల్లుబడి గలిగితేను 
యెలమి మందెమేళాన యేమి నిన్ను6 జేసీనో 
వలచినాపెకును గర్వము దగునయ్యా ॥ అదె ః 


174 = శ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


సంగడినే బొమ్మల జంకించినదానవు 
ముంగిటి కాతండు వన్నే మొక్క6గవద్దా 
చెంగట నుండి నీతులు చిలుకలు చదివీని 
సంగతి దెలుసుక యిచ్చకమాడ6ందగదా 


ఛ్రీవేంక'పేశ్వరుః జేరి కూడినదానవు 
'వేవ లలమేల్మంగవు 'వేయంగవద్దా 
కావరపుంబావురాలు గక్కున రతులు చూపీ 
నీవు నాత(డును నిశ్టై నెలకొనం జెల్లునే 


దేవగాంధారి 
అంగనజవ్వన మామనికాలము 
సంగడినె నీకు జడిగొనె వలపు 


తీగెమెజు(గులు తెజవచూపులు 
బాగ్రైనమేఘమ్ము బఐలుకొప్పు 
చేగదేర రతిచెమట వానలు 
యాీాగతి( గురినె నింతాయ వలపు 


యింతి మోవి కెంపు లిందగోపములు 
చెంత గోరికలు నెలయేరులు 
పొంతనున్న నీరుబుగ్గలు పులకలు 
అంతటా. దొరుగంగా నసలాయ వలపు 


అల మేలుమంగమోహము నిగిడినసోన 
నెలకొన్నచెరువు నీమనసు _ 
వలనైై (్రీవేంకపేశ్వర నీవు గూడంగ 
ఒబమె జగములోన( బఐబదనాయ వలపు 


జతగ॥ 


॥తగ॥ 250 


॥1 పల్లవి ॥1 


శీ 
॥ అంగ ॥ 


అంగ ॥ 


॥ అంగ ॥ 260 


శృంగార సంకీర్త నలు 


సోమంతం 
కుందణ (న?) పుదట్టి గట్టి గోవిందరాజు సంది_ 
గొందులసతుల6 గూడె గోవిందరాజు 


గోవుల గాచిననా6టిగోవిందర్గాజు । నేడు 
కోవిదుండ్రై వున్నవాండు గోవిందరాజు 
కూవలు చెస్‌ వలపు గోవిందరాజు । పిల్ల 6- 
గోవిలోనే మాటలాడీ గోవిందరాజు 


కండలతో(బాలుదా గేగోవిందరాజు ; నేండు 
కొండంతదొరై నాండు గోవిందరాజు 
కొండుకబాలులతోడ గోవిందరాజు | వుట్లు 
కొండాటముగల గొట్టె గోవిందరాజు 


కొలనిలో ఆగడీండు గోవిందరాజు । నేయ 
కొలువు నేయించుకొనీ గోవిందరాజు 
కొలందిమీర మమ్మేలె గోవిందరాజు | మా_ 
కొలమే శ్రీవేంకట్నాది గోవిందరాజు 


; గుజ్జరి 
ఓపినంత తొల్లె వింటి నూరిలోన నీసుద్దులు 
' సీపాటివారమా నెలంతల మిపుడు 


చెలరేంగి చెలరేగి చెప్పేవు మాటలు. 
కొలంది వెట్టరావు వూంకొనే నం పేను 
బలిమికాండవు తొలై పదారువేలసతుల _ 
వలె పెల్లా( జెప్పేనంయే వసమా వినంగను 


176 


॥పలవి ॥ 
ణా 


కుంద ॥ 


॥1కుంద 4 


॥కుంద॥ 2641 


॥సపలవి॥ 


176 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సారెసారె నాముందర జదివేవు నీతులు 
మేర మితి లేదు నిన్ను మెచ్చేనం పేను 
ఆరితేరినవా (డవు అజ్టై గొల్లైతలకథా _ 
భారతము చెస్పంగానే భట్టనా పొగడను ॥ ఓీపి ॥ 


కొసరి కొసరి నన్ను గూడేవు శ్రీవేంక పేళ 
సుసరమా నీనేరుపు చూచేనం పేను 
అసమాను(డవు నీవు అష్టమహిష (మల రతి_ 


పస ళెంచితే మనసు పట్టునా సంతోసము ॥ ఓపి ॥ 262 
కుంతలవరాళి 
మొక్కవే పాదాలకు మొనసి నీవు 
మిక్కిలి నీనాయకుండు మేలువాండే నీకు ॥ పల్లివి ॥ 


చెక్కునంబెట్టినచెయ్యి నెలవుల నీనవ్వు 
నిక్కి చూచి మోహించెనే నీరమణుండు 
ముక్కుపై (4 బెట్టినవేలు ముంచిననీనివ్వెరగు 
తక్కక పొగడీ నిదే తమితోడ నిపుడు ॥ మొక్క ॥ 


పడంతులపై వొరగుపాదము పై పాదము 
చిడుముడితో. దలపోనె( జిత్తములోన 
అడియాసమాటలు అజ్టై పైకొనేజోకలు 
తడయక సంతోసించె తన్ను(దానె యిపుడు ॥ మొక్క ॥ 


సారెసం చమటసోన జారినపయ్యదకొంగు 
"=. చేరి వేరులేక యెంచీ శ్రీవేంక పేశుం_ 
దీరీతి. దా నినుంగూడె యితవరి నీప్రియాలు 
రారుకాత్తై తేం బొదిగి దై వార నిషృడు ॥ మొక్క ॥ 288 


శృంగార సంకీర్తనలు 177 


ధన్నాసి 
ఇంత నాపై బత్తిగలు! తెరుంగుదునే 
మంతనాన నన్ను. దాను మన్నించుకపే చాలదా _ ॥పల్లవి॥ . 


మొక్కకుమన వే తాను మునుపనే దొడ్డదొర 
తక్క కడపము వశ్పేతరుణి నేను 
దిక్కుల. దనపట్టపు దేవుళ్లు విని య్రై 
వెక్కసాన నవ్వితేను విననోప నేను ॥ ఇంత ॥ 


కిందుసడకుమనవే [క్రియగలపంతగాడు 
కందువ కాళాంజివస్టేకామిని నేను 
గొంది దనకొ త్త పెండ్లి కూ6తులు యీసు ధ్రైరింగి 
చెంది తన్ను( బంగించితే సిగ్గువడంజాలను ॥ ఇంత ॥ 


తమకించకుమనవే తాను (శ్రీవేంక పేచుండు 
అమర టోనమువెప్టేయంగన నేను 
సముకాన. దా నన్నేలె చనవరులెల్లా( జూచి 


క్రమముతో6 బెనంగితే కాదనంగనేరను ॥ ఇంత ॥ 264 
రేకు 847. 'దేసాళం 
ప్రియముచెప్పేవేళ బిగియనేల 
నయగారితనముల నవ్వు లిజ్టై వలెనా ॥ పల్లవి ॥ 


కూటమికి నాతండు కొంగువట్టుకుండ6గాను 
యేంటికి. బెనంగులాడే వెందా6కాను 
నీటున జోలి నేనేవు నేరుపరి విన్నిటాను 
మాట లేమిగలిగినా నురి యాడరాదా 1 ,పియ ॥ 


1 ఇత్తిగలుళ -ఎరుంగుదునే, 
12 


178 థీ కొళ్ల పాక అన్నమాచార్యుల 


ఆసపడి మోవితేనె లాత( డిజ్టై యడుగంగా 
వానులేల నెరపేవు వట్టిీరౌన 
వోసరించి యేడలేనివొడిగా లొనరించేవు 
చే నేటినీఐ త్తి మరి చెల్లి ంచరాదా ప్రియ ॥ 


యిష్పుడే, భ్రీవేంకపేశుం డిటు నిన్ను6 గూడంగాను 
తప్పక యేమి చూచేవు తమకించేవు 
అప్పటిని మెచ్చి మెచ్చి యై బుజ్జగించేవు 
కొప్పుదువ్వి మరి వేడుకొని మొక్కరాదా 1 ప్రియ॥ 285 


నీలాంబరి 
చూచితివో చూడవో సుదతులవంక నీవు 
కాచుకొని నే నిన్నియు6 గను6గొంటి నిపుడు ॥ పల్లవి ॥ 


పానుపుపై 6 బవళించి పడ(తి( బేరం బిలిచి 
పొనిపట్టి పాదాలు పై (జాంచితివి 
దానికేపో కొలువులో తరణులు సిగ్గువడి 
మోనముతోడుత ముసిముసినవ్వు నగిరి ॥ చూచి ॥ 


గుట్టుననే తమకించి కొమ్మ గొంగువట్టి తీసి 
ముట్టి చన్నులపై గోరు మోపితివి 
మ! రా 
చుట్టిరానున్నసతులు చూచి తమలో లోళగి 
ఇట్టుమీచేంతకు శిర సశ్హై వూంచుకొనిరి ॥ చూచి ॥ 


కావరపువలపుతో కాంత( గాంగిట నునిచి 
(శ్రీవేంకపేళ నన్ను( బచ్చిగా నేలితి_ 
వీవేళ నందరు నన్నునెనసిరి కాతరించి 
వేవేలురతులు భావింపుచు( బొగడిరి ॥ చూచి ॥ 266 


శృంగార సంకీర్రనలు 170 


సామంతం 
కామినిభావము నేండు కంటివా నీవు 
కోమలపుకొ త్త పెండ్లి కొడుక వైనాండవు ॥ పల్లవిజి 


నిలిచి యేకతమున నీపై గీతాలు వాడి 
చెలి నీవంతలో రాంగా సిగ్గువడెన్ను 
నలిరే6గి నీవందుకు నవ్వినవ్వి మెచ్చంగాను 
కులికి కులికి మేన గురిసీ( జెమట ॥ కౌమి ॥ 


చతురత నీదట్టి చన్నులపై గప్పుకొని 
తతి నష్టె నిన్ను. జూచి తలవంచెను 
కతలుగా నీవందుకు కరుణతోం బొం(బొఇగడంగా 
కుతుకపుతమకాన గుప్పీ. బులకలు 1 కౌమి ॥ 


నెట్లన (శ్రీవేంక కేశ నీపానుపుపై 6 బండి 
ల్‌ మా 
అ్టె నీవు కూడంగా నరుదందెను 
వొట్టి సీవందుకు నన్ను నొనరి బుజ్జగించ6గా 


ముట్టిననీరతులలో ముంచీ వలపులు ॥కామిః॥ ౧6? 
నారాయణి 
కందువుగాని యప్పుడే కలిగినవలపులు 
సందడి జాగు లే6టికి సంగడి నున్నారము పల్షవి ॥ 


పొంచి మాయిద్దరినేరుపులు. జూడవలసితే 
మంచముపైకి రారాదా మందలించేము 
యెంచనేల పెండ్లాడితి విద్దరిని నొకమాపె 
పంచుక మై జాచరాదా పాదా లొత్రేము ॥5కందుజి 


1౬0 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దండిమాచన్నులగొస్పతన ,మెరథగవల స్తే 
నిండ(గా( గా(గిలించరాదా నీటుచూసేము 
ఖండనే మాతో నవ్వేవు అప్టే మానడుమ నీవు 
పండి చూడరాదా నిన్ను( బచారించేము 

మించినమారతిబలీమి 'యెరంగ వలసితే ' 


కంచపుమో వియ్యరాదా కళరేంచేము 
అంచల శ్రీవేంక పేశ అప్టె మమ్ము నేలితివి 


॥1 కందు ॥ 


నించరాదా పై రెంచెము నిన్ను మెప్పించేము ॥ కందు! 208 


ముఖారి 
నగ్రుమనే కంటిమి నీనయగారాలు 
వుడివోనికోరికల నున్నారు సతులు 


చేరి వొక తెతొడపై శిరసు మోప్పకపుండి 
యేరా పాదా లొకత్నెపె యిటు చాంచేవు 
యేరీతి నుండెనోకాని ఇద్దరిఅడియాసలు 
' సారెకు. జెమటలతో జడినేరు సతులు 


మొక్కుచు మాటలాడేవు మునుపటియా కెతోడ 
నిక్కపుంజూపు లీపెపై నివాళించేవు 
నిక్కు(దమకము లెట్టు నెరపుకొన్నారోకాని 
మిక్కిలి నిట్టూరుపుల మెరనేరు సతులు 
బలిమి (శ్రీవేంక -పేళ పట్టపుదేవుల నేలి 
చెలంగి కూడితి విజ చిన్నదానిని 
 నిలిచినరతుల నెట్టు నిన్ను మెప్పించిరోకాని 
పులక మొలకలతో. బొదలేరు సతులు 


శ్రి 
బ్బ” తట్టినారు. 


॥నడు ॥ 


॥ నడు ॥ 


॥వడు॥ 80 


శృంగార సంకీర్తనలు 18! 
రేవగుప్తి 
ఆజా 


తెలియరాదు నీమది దిమ్మరివాండవు గాన 
చెలరే6గి యడి గేము చెప్పరాదా మాకు ॥పలవి॥ 


అగ్గమై యందరిలో నానతీవ( గాంగిలించంగా (7) 
సిగ్గువడి నన రేగా జెతనే నీకు 
క్ల నీకు యీపే నింత కౌకు నేయవలళో 
నిగ్గులవలపు సీకు నిక్కమును గలదో ॥ తెలి ॥ 


సకులెల్లా. జూడంగాను చవులమో వెడిగితే 
మోకము వంచి కన్నుల మొక్కు మొక్కీఎని 
ప్రకటించి యీపె నింత పచ్చినే నేనంటానో 
వొకట మేలువాండవై వొనరినచందమో ॥ తెలి ॥ 


వూడిగపువారుండంగా నొద్దిక్రై పెన(గితేను 
"యీడనె థ్రీవేంక పేళ యీకె నవ్వీని 
జాడతో సీపె నింత సమ(వఖతు నేయవలళో 


వేడుకకాండవె నవిధ మిటువంటిదో ॥ తెలి॥ 270 
రేకు 048 వసంతవరాళి 
నలినాక్షి ఇందరిలో నగుందాటులాయ నేండు 
_యమెలమి నీకే తెలుసు నేమిచెసే స్చే మి(కను ॥పలవి॥ 


ఇచ్చగించి యాసపె “నీఇంటికి: కానే వచ్చి 
ముచ్చట మాటలాడి మొక్కు. మొ.క్కెను 
పచ్చిగా నా పెచెక్కుప్రై గోరుదీసి నీవు 
రచ్చల( బెట్టితి విదె రమణివలపులు _ ॥ నలి ॥ 


182 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెంతల6 గొలువునేసి చిత్తమురా విన్నవించి 
" పంతములెల్లా నిచ్చి పాదా లొ త్తెను 
వింతలుగా చన్నుల పై వెలయ' నచ్చువా(వ్రాబసి 
" సంతల బెట్టితివి సకియవలపులు . - ॥ నలి ॥ 
.కడుసిగ్గులు విడిచి కౌంగిట .నిన్నుల గలసి 
ఐడిబడి సీవెంటం బాయదాయను 
అడరి శ్రీవేంకటేశ అసెమోవి గంటినేసి 


వడి నంగడివేసితి వనితవలపులు  . ॥నలి॥ 271 
కన్నడగొళశ 
నే మిందా€కా( జెప్పితిమి నెల తకు బుద్దులెల్లా 
కామించి మీందట ని(క కందము నీనేరుపు .॥ పల్లవి ॥ 


చింతతోడ నాకె నేండు చెక్కుచేతితో నున్నది 
పంతమాడియైన నీవు పరికించేవా 
వింతనీసుద్దులు విని వెఠరగుతో నున్నది. 
యింతలో వంచినశిర నె తించేవా ॥ నేమిం ॥ 


నియమపుంజలముతో నిట్లు చేసుక వున్నది 
నయగారితనమున నవ్వించేవా 
ప్రియముతోం దిరపుపై బిగియుచు. దానున్నది 
రయమున సీవద్దికి రస్పించేవా ॥ నేమిం॥ 


కడలేనియాసలతో6 గాంతాళాన నున్నది 
తడంబడక రతుల( దనియించేవా 
యెడయక శ్రీవేంకటేశ నిన్ను. గూడున్నది ల్‌ 
వుడివోనినీసత్యాల నొడ(బరచేవా ' ॥నేమిం ం 272 


శృంగార సంకీర్తనలు 188 


ఆపొరి 


వింపే దయవుట్టి యిజ్జై విచ్చేసీ నీడకు 
యింటికి దోడితేరమ్మా యీశెప్రాణేశ్వరుని ॥ పల్లవి ॥ 


చిత్తరుపటము చూచి నెలవుల నవ్వు నవ్వీ 
తత్తరానం బాన్పుచూచి తలవంచీని 
సో త్తులడపము చూచి పులకించీ మేనెల్లా 
హత్తి విన్నవించరమ్మా అంగనవిభునికి ॥వింపే॥ 


చేరి కేళాకూళి చూచి చింతతోడ దలపోసీ 
పారువపుగుంపు. జూచి భమసీవి 
కోరి పువ్వుటిల్లు చూచి కుష్పళించీ. బెంజెమట 
సారె నెరింగించరమ్మా సతినాయకునికి వింటే: 


నిలువుటద్దము చూచి నివ్వెరగుతో "నున్నది 
చెలికత్తె  శెలనుం జూచి సిగ్గువడీని 
కలసీ6 గాంగిటం దానె' స్‌క్కన శేతించి నేంగు 


చెలంగి కానుకీరమ్మా (శ్రీవేంక పేచనికి ॥1వింపే॥ 27/8 
సాళంగం 
గుట్టుగలవా6డుగా(గా గుంసించకున్నాండుగాక 
వొట్టుక నేమెల్లాం జూచి వోర్వంగంగలమా ॥ పల్లవి ॥ 
లు న. గు 


ఆతనినేల దూరేవే అంగడికెక్కై వలపు ' 
యేతుల( బెండ్లాడినవా రెందరు లేరు 
యీతల! జెలుల నంపి ఇంటికి రప్పించీని 
చేతికి లోనాయనం పే చిమ్మి రేంచవలెనా 1 గుట్టు ॥ 


1శిథీ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంతము లేలాడేవే పట్టరాదు పాయము 
వంతులకు నెందరైనా వద్దనున్నారు 
వింతలుగా నవ్వతానే విందారగించం బెట్టి 
బంతి€ గూచుండి విభుని. బంగించవలెనా ॥ గుట్టు ॥ 


సిగ్గులే లలమేల్మంగ శ్రీవేంక పేపండు గూడె 
కగ్గులేనిసవతులు గాచుకున్నారు 
యెగ్గులేక నన్నునేలె నితవిం బానుపుమీంద 


అగ్గలప్పరతుల సీ వలయించవలెనా జ గుట్టు ॥ లై74 
పళవంజరం 
ఏ(టిమతకములో యీసపెకు నాతనికి 
నా6టకము లివి గొన్ని నడబీ( జూడరే ॥ పల్లవి ॥ 


కొలువు సేనేయా(టది గుట్టుతోడ నుండు€గాక 
కలకల నగనేలే కాంతాళానను 
చెలగి విభుండు లోలో నేంత లేమిసేనెనో 
తలంపునం బుట్టుకొని తమకించీ( దాను 1 ఏంటి ॥ 


విందుచెప్పవచ్చినాపె వినయాలు నేసు(గాక 
పందేలాడ: దనకేలే పలుమారును 
కందువ నాతనివల్ల కపటాలేమిగనెనో 
మందలించవలసి'ట్టై మాట దీసీ( దాను ॥ ఏంటి ॥ 


పీంటపై పెండ్రికూ(తురు ప్రియముతో( గూడు(గాక 
సీటున జంకించనేలే నేరుపుతోడ 
సూటి (శ్రీవేంక పేవంయు చూ చెల మేల్మంగను 
కూటములు నేద్చరాని గురి నేసీ. దాను ॥ఏ6ంటి॥ 275 


శృంగార సంకీర్తనలు 


సౌరాష్ట్రం 
బొనయ్యా మంచివా(ండ వందు కెల్లా నేనా గురి 
నానంబెట్టి నేలవుల నవ్వులు నవ్వేవు 


చెలియచేసిననేంత చెప్పేవానివలెనే 
కలపుకోలుగ నన్ను. గాంగిలించేవు 
పొలసి గోరనూ౦దుట చూపేవానివలెనే 
కెలయుచు నాబుజము గీరేవు నీవు 


యెచ్చుగుందుమాటలు యెంచేవానివలెనే 
పచ్చిదేరేవొట్టు నాపై 6 బచారించేవు 
దిచ్చరిసాకిరు లిస్టై తెలివే పేవానివలెనే 
వసన జేతుల నామోముపై( జాంచేవు 


పెనంగులాటలు తలపించేవానివలెనే 
గొనకొని నా పెద్దకొప్పు వష్టేవు 
యెనసి ఛ్రీవేంం కేళి వళ. గూడినట్లానే 
అనువై నఅల మేల్మంగనై నైననున్న( గూడేవు 


రేకు 040 నట్టనారాయణి 
ఇన్నాళ్లు నేడ నుండెనో యెవ్వరు సాజంగరు 
కన్నులయెమట నేండు గానబడె6గాని 
యేమి గావలెనో కాని యీపెనీు నెను మరై 
మోముకళలుదేరంగ మొక్కైె న! 
చేముట్టి యీసతిని: జేరి కా(గిలించితి 


 మీమీచుట్టరికము మేమిదివో కంటిమి 
౪01! 19-14 " 


185 


॥ పలవి ॥ 


1 జొన ॥ 


॥ బొన ॥ 


॥ బొన ॥ 276 


॥పలవి॥ః 


॥ ఇన్నా ॥ 


184 థ్రీ శాళ్లపాక అన్నమాచా వ్యల 


యేవూరోకాని తాను నీయింటికే వచ్చి దిల్తితో 
సేవలెల్లా. జేసితేను చెలంగితివి 
భావమెరింగి గంబము పైంబూసి నవ్వితివి _ 
1 దోమటి(వన+)మీ6 ఎద్దరిపొండులు నేండు గంటిమి ॥1ఇన్నా॥ 


తనపే రేంటిదోకాని తగిలి (శ్రీవేంక టేళ 
చెనకుచు సీపై( దాను నేసవెస్టెను 
యెనసితి విటు నన్ను యే నలమేలుమంగను 
నినుప్పలమీఇంపులు నేండు నేము గంటిమి' ॥ ఇన్నా ॥ ల్లి? 


ఆహిరి 
ఏమని విన్నవించేము ఇంతి నీపై6 గలంప్రేమ 
కోమలపుంగలికి చెక్కున( జేయిచేర్చెను ॥ పల్లవి ॥ 


యేకతాన నుండి సతి ఇప్టె నిన్ను( దలంపైతే. 
చేకొని నిట్టూర్పు నించి చెలులం జూచె 
పైకొని వారందరు కోపాన నిన్ను దూరితేను 
దాకొని యేమీ ననక తలవంచుకొనెను ॥ ఏమ ॥ 


మంచముపై నుండి కాంత మనసు నీపై6 బారితే 
పొంచి మాటాడేచిలుకం దొక్కుచు( దిస్టై 
ముంచి యందుకు నది నీమ(ముం) చేత వాలితేను 
దించనిచలమున నీదిక్కు చూచెను ॥ ఏమ ॥ 


వురమె క్కెలమేల్మంగ వొగి చన్నులు నాటితే 
వొరటుజక్కవలపై నొలవేనెను 
మొరసి శ్రీవేంక టేళ ముక్కులన వెంటించితే 
తెరవేసి నినుంగూడి తెప్పలను6 దేలెను' ॥ ఏమ ॥ 278 


1. (పాసభళంగము. ఏ, ముక్కులన్‌ -|-అవి-[. ఆంటించి తే. 


శృంగార సంకీర్తనలు 


, శ్రీరాగం 
విన్నవించరే యీమాట విభునికిని 
'తన్ను6 దానె యెటు6గును తలంచుకొమ్మనవే 


మనసు లేకములై తే మాటలు సమ్మతులౌను 
ననుపు గలిగితేను. నవ్వు 'గలుగు 
తనువులు సో(కితేనే తమకములు రేంగును 
చనవు సతమైతేనే సరసము చెల్లును 


పాడితో నడచితేనే పంతము లీడేరును 
జోడుగూడి వుండితేనే సౌంప్రైవుండును 
వేడుక లొనగూడితే వీడుదోడు లితవౌను 
వాడికలు దొరకితే వలపు లమరును 


యేకతములై తేనే ఇక్కువలు గరంగును 
కై కొని కాంగిలించితే కళ లుబ్బును 
యీకడ నలమేల్మంగ నేలె శ్రీ వేంకయేకుండు 
చేకొని నన్ను గూడెను చిత్తగించుమనవే 


ఖైరవి 
కోనీవయ్యా అందరికీ. గలిగిన సంసారమే 
వీనులార నన్నియును వినేము నే మి6కను 


చెప్పుదురు పతులతో చెలులు తమనేర్పులు 
వొప్పి యెంతవడియైనా నూ(కొంపేను 
నెప్పున నాకెమాటలు నీకు బా6త్రై నేండున్నవి 
వుష్పతించ మాకేల వొడంబడే మిపుడు 


న! 


॥ విన్న ॥ 


4 విన్న ॥ 


॥విన్న ॥ 2709 


॥ పలవి ॥ 
ఉరి 


॥ కానీ ॥ 


188 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చూపుదురు తమయెమ్మె సుదతు లెంతవడై నా 
ఆపనులకు నాయకు( డాసపడితే 
పైపయి నాపెకు నీవు (భమసి వున్నా(డవు 
కోవగించ మాకేల కూడి సంతసించేము * ॥కౌనీ ॥ 


నవ్వుచు రెంతవడై నా నినుపుతో వనితలు 
రవ్వగా వలళినట్టిరమణునితో 
యివ్వల శ్రీవేంక కేక యేనల మేలుమంగమ 
చివ్వన మమ్మేలికివి చేరె మాకు రతులు ॥ కానీ ॥ 2860 


పాడి 
మచ్చికతో నేలవయ్య మదనసామాజ్యలక్మీ 
పచ్చిసింగారాలచేత బండారాలు నిండెను ॥ పల్లవి ॥ 


కొమరెతురుమునను గొప్పమేఘ ముదయించి 
చెమటవాన గురినె. జెక్కులవెంట 
ఆమర బులకలపైరు లంతటాను€ జెలువొంది 
ప్రమదాలవలపులపంట లివె పండెను ॥ మచ్చి ॥ 


మించులచూపుల తీగెమెజటుంగు లి బై ] మెరిచి 

అంచె. గోరికలజళ్ళవె పజ్టైను 

సంచితిపుకుచముల జవ్వనరాసులు మించె 

పొంచి నవ్వుల యామని పోదిగొనె నిదిగో ॥ మచ్చి ॥ 
అల మేలుమంగ మోవియమృతము కారుకమ్మి 

నలువ-క మోహపృసోనలు ముంచెను 

యెలమి శ్రీవేంక కేళ ఇంతి నిశ్టై కూడితివి 

కొల(దిమీరి రతులకొటార్లు గూడెను ॥ మచ్చి॥ 261 





1. “మెరుళు ధాతువుండెనా? “మెరనిక “మెరిచి' వ్యానహారికమా ? 


శృంగార సంకీర్తనలు 180 


లలిత 
నేనే బుద్దిచెప్పుకొనే నేరుపున బతికిని 
దానికేమి యింతలోనె తానే నన్నునేళను ॥ పల్లవి ॥ 


మగవాడు మేరమీరి మగువల. జెనకితే 
తగపవుల. బెట్టనేల తడవకువే 
మొగమోటయినచోట మోనాన-' నుండుట మేలు 
పగటున మిగులాను బలిమి సేయకువే ॥ నేనే ॥ 


పాయపువాండు మిక్కిలి పరదై తిరిగితేను 
బాయిట వేయంగనేల పదరకు వే 
తోయరానిచుట్టముతో చాయ నేసుకొం టే మేలు 
రాయడించి సారెసారె రచ్చలం బెట్టకు వే ॥నేనే ॥ 


(శ్రీవేంక పేశ్వరుండు సిగ్గులు విడిచికేను 
కావరించి నవ్వనేల కదుమకువే 
వావులెనసినచోట వదలకుండుట మేలు 
సీ వలమేల్మంగ కూడి నెలవై పాయకవే ॥నేనే॥ 202 


రేకు 950 లలిత 
అందులోనె కానరాదా .ఆతివ యీతనిసుద్ది 
కందున లన్నియు నీవె కనుంగొనంగదవె ॥పలవి॥ 


నెలవినేల నవ్వీనే చేరి నే మోము చూచితే 
లలి. దనవంకను కల్లలేనివాంయ 
ములువాండిగోర నేను మోపితే లలికీనే 
వెలుపల లోనాను వెరపురేనివాండు గ అందు ॥ 


(00 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గులేల 'పెంచీనే చెయ్యివట్టి తీసితేను 
యెగ్ణలుందప్పులులేక యేచినవాండు 
దిగ్గనం గాంగిలించితే దిక్కులేల చూచీనే 
బగ్గన నెవ్వతెకై నా వాసియ్యనివాండు ॥ అందు ॥ 


శిరసేల వంచీనే చెంత మోవి నే నంటితే 
విరసమెరంగనిశ్రీవేంక పేశుండు 
అరిది నలమేల్మంగనై కూడితే మెచ్చనేలే 
గొరబై యెవ్వరికిని గుట్టియ్యనివాండు ॥ అందు ॥ 288 


మంగళకొశిక 
చూడం బిన్నవు నేతలు చూపి చెప్పంగం గొత్తలు 
జాడల విన్నిటా నేండు జాణవెతివే ॥పలవి ॥ 
రా ళం 


ఆయములుసో6క మాటలాడ నేర్చుకొంటివే 
కాయజుదీమవై. నీవు గలగితివే 
చాయలాను సన్నిలాను సాదించ దొరకొంటివే 
పాయపువిభుని నింత (భమల. బెట్టితివే ॥ చూడం 


నీటునెలవినవ్వులు నీవలన గంటిమే 
పాటల జొక్కించ నీపొలాయనే 
జూటుందనాలకు నీవే సూటియై నిలిచితివే 
తాటించి ఆతని నిశ్టై దక్క(గొంటివే ॥ చూడ ॥ 


అలమేలుమంగవు నీ వట భూకాంతను నేను 
యెలమి (శ్రీ వేంకపేళు నెనసితివే 
పొలసి నాకత నీతో పొందు లీడేరించితివే 
తెలిసి నీవే పట్టపుదేవులవై తివే ॥ చూడం 284 


శృంగార సంకీర్తనలు న! 


రామక్రియ 
ఊరశకేల దా(చేవు వుదుటునీచేంతలు 
యేళీతి నీవుండినాను యెవ్వరేమనేరు న. 


వింతచెలు లుండ6గాను వెల6దితో. జెవితలోన 
మంతనాన నీ వప్పుడు మాటలాడవా 
ఇంతలో నేంటికి బొంకనేమాయ నేమి నేసినా 
చెంతలమగవా6డవు చెల్లదా నీకిపుడు ॥ ఊర ॥ 


కాకు సేసిరంటాను కడవా రెజ(గకుండా 
ఆకెయిచ్చినవుంగర మందుకొనవా 
నీకేల సిగ్గువడ నేండు గొత్తలా యివి 
యీకడ నీయిచ్చరాజ వేల లోంగే విపుడు ॥ ఊర॥ 


వలచి శ్రీవేంక కేశ వనితల మందలించి 
అలమేలుమంగ నురమందు నుంచవా 
కలసితి విటు నన్ను( గపటము లి(కనేల 


బఐలిమికా(6డ వౌదువు పదరకు మిపుడు ॥ ఊర ॥ 285 
రామ్మక్రియ 
మంచివా(డవువలెనే మతకములు నేనేవు 
అంచెలనే పెకొనే వవునయ్యా నీవు 4 పల్లవి ॥ 


చీర లెస్సాయనంటాను చెరంగువట్టి తీనేవు 
హారములు చూచేనంటా నం టేవు చన్నులు 
తీరాయ6 గమ్మలనుచు గోర గీరేవు చెక్కులు 
ఆరీతి నింత నేతురా అంగనలను' ॥ మంచ ॥ 


107 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వుంగరాలు మంచివంటా నూరశే వేలువ ప్టేవు 
_ సింగారమాయ. గొప్పంటా జేయిచాంచేవు 
సంగతాయ' “గుచ్చలంటా సరుగ నొడివ ప్టేవు 
చెంగట గాకు నేతురా చెలువలను (మంచి: 


'మోవిపండు తీప్పలంటా ముంచి చపులు రేంచేవు 
(శ్రీవేంక పేళశుండ నన్ను( జేరి కూడేవు 
ఆవల నల మేల్మంగనని నన్ను. బొగడేవు 


భావించి సచ్చి సేతురా పడ(తులను ॥మంచి॥ 286 
పాడి 
వలచినదానికేలే వాసులెంచను 
'నెలవుల నవ్వుతాను చేకొనంగవలదా 1॥ పల్లవి ॥ 


పిలున(గా నీవేల బిగినేవే పతితోను 
చలము లేందాణాను సాదించేవే 
బలిమి నాతండు నిన్ను పైకొని చెనకంగాను 
కలువకన్నుల! జూచి కా(గిలించవలదా ॥వల॥ 


వొడివట్టి తియ్యంగాను వొరటు లింకానేలే 
_బడివాయకుండ(గాను పంత మే(టికే 
అడియాలముగ మోవి యాతండు నీకియ్య6గాను 
తడవి మోవి యొనంగి దప్పిదేర్చవలదా ॥ వల ॥ 


ముందుముందె మాటాడంగా మోనము నీకిపుడేలే 
కందువ నిన్ను6 గూడంగ కౌంశాళ మేలే 
చెంది యల మేల్మంగవు (శ్రీవేంకటేశు. డతండు 
పొందైతి రిట్లానే భోగించవలదా ॥వల॥ 287 


1. కుచ్చెలజాపావడం *కుచ్చల * వ్యావహారికము. 


శృంగార సంకీర్తనలు 


నాట 


నీచేతనానె నేర్పులివి యెల్లాను 
కాచుకుండి మన నెల్ల 6 గర(గించ(గలవె 


కడువలచితినంటా కాంతుని' కిచ్చకమాడి 
తొడింబఐడం గాంగిలించి దొమ్మి నేనేవు 
అడరి చొక్కులంబెట్టి అంత నేసినదానవు 
బడి( దిప్పి యాతని [భమయించ(గలవే 


పాసియుండ నోపనంటా పక్కననుబ్బించి పతి. 


కాసచూపి ఇంటంబెట్టు కలయించేవు 
బేసబెల్లి వై. ఇట్లా( బెడ రేంచినదానవు 
బాస'నేయించు కేపొద్దూ బనిగొనంగలవే 


పట్టపుదేవులనంటా పైకొని శ్రీవేంక కేకు _ 
నట్టు నిట్టు. గూడితివి అల మేల్మంగా 
'గుట్టున నన్నితండేలె. గుచ్చితపుదానవు 
వొట్టుక వురముమీ(ద నుండ6గ6గలవే . 


రేకు 051 'వరాళి 
ఇస్పుడే విన్నవించితి మెగ్గులువళ్లేవుగన 
వుప్పతించి మామీద నొలవే నేవుసుమ్మీ 


కొప్పేల దువ్వేవు సీవు కొంగేల పప్టేవు నన్ను 
యిప్పుడే నీవద్దిచెలులెల్లా నవ్వంగా 
కప్పి నీపై నోమేనిక స్తురిటేంట్లు రాలీ 


అప్పుడు "మమ్మేమైనా 7 నాడుకొ నేవునుమ్మీ 
శం 


108 


+ పలవి ॥ 


న! నీచే క! 


1 నీచే ॥ 


౫ నీచే ॥ 286 


॥ పలవి ॥ 
ళు 


॥ ఇస్పు॥ 


1$4 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెక్కులేల నొక్కేవు చెయ్యేల వేనేవు నాపై 
గుక్కక సవతులెల్లా గొణంగంగాను 
చిక్కనినాగుబ్బలపై చెమట *నామేననం పే 
చొక్కుూచు మామీద నీవు సొల నేవుసుమ్మీ ॥1 ఇస్పు ॥ 


కాయ మేల నిమిరేవు కౌంగిటనేల నించేవు 
పాయపుపెండ్లి కూంతులు పంగించ(గా 
యీయెడ శ్రీవేంక పేశ యేనల మేలుమంగను 


చాయలకే కూడితివి జంకించేవుసుమ్మీ ॥ ఇప్పు ॥ 280 
తోండి 
కంటిమే నీవల నిటికతలెలాను 
ల యట ప! 
వెంటవెంట వచ్చి కడు వేసాలు చూసేవు ॥ పల్లవి ॥ 


కాటుకకన్నులతోడ కసరుచు రమణని 
సూటిదప్పకుండా నేమిచూచేవే నీవు 
నే(నేశ)టినే కడమాయనా నీయాసోద మెంతలేదు 
మేటివై యిందరిలోనా మేకులు నేసేవు ॥ కంటి ॥ 


కానుకగా మోవిమీంద కప్పుచుం దమ్ములమ్మున 

నానంబెట్టీ యిష్పుడేమి నవ్వునవ్వే వే 

కానరాదా నీవలపు కలయవేనేవు పొందు 

పూని నీపెద్దరిర మిప్పుడే నెరపేవు ॥ కంటి ॥ 
కంకణొాలచేతులను కౌంగిటను బిగియించి 

మంకవై యీవేళనేల మాటలాడేవే 

కొంకక యల మేల్మంగ కూడె (శ్రీవేంక పేళుండు 

జంకెనరతుల నెంత జాగులంబె ప్టేవే ॥ కంటి ॥ 200 

1. నామేను-(-అని- అంటే. 


శృంగార సంకీర్తనలు 


పళవంజరం 


ఏమే యింతటిదాన వెజటు[గవపే 
నామాట సరివచ్చెనా నేండు నీకు 


యెగసక్కెపుమాటలు యొన్న్నైనా నాడంగవచ్చు 
అగపడి (ప్రియమాడే దరుదుగాని 
మగవానితోడనేల మారుకొన(గ6 జెలికి 
మొగమోట [ప్రియముతో మొక్కవలె0గాక 


బచ్చెనపంతములను బయలీ(దించంగవచ్చు 
నిచ్చ బొందు ఒరపేది నేరుపుగాని 
యిచ్చకపు( బతితోడ నెమ్మెలేల మగువకు 
యెచ్చుంగుందులేక కాంగి లియ్యవలెంగాక 


నలిరే6గి కేరడపునవ్వులు నవ్వంగవచ్చు 
యెలమి సరసమాడే దెక్కుడుగాని 
అల మేలుమంగవు నిన్నతండు శ్రీ వేంకపేళశుం_ 
డలమె నిక్టై ముదమందవలెంగాక 


దేవగాంధారి 


జోడుగూడితి రిద్దరు సాంపగుజాణలె మీరు 
తోడ నసీళ్లాడరయ్య దొరకె మీకిపుడు 


చెలియగుబ్బలమీ(దిచెమట పస్నీరుకాపు 
కలకలమనునవ్వు కప్పురకాపు 
మల నేటివినయపుమాటలు, వేదమంత్రాలు 
వెలనె మజ్జనవేళశ వితలాయ మీకు 


185 


ఏమే ॥ 


ఏమే ॥ 


॥ఏమే ॥ 281 


॥ పలవి॥ 


1 జోడు: 


106. ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కాంత మేనితావి .యటకటి (లి?)చందనపుకాపు 
పొంత6 గడకుంటే చూపు పునుగుకాపు 
_ సంతసపుసరసాలు' జరపేటివూడిగాలు. 
యింతటా మజ్జనవేళ యితవాయ మీకు 1బోడు॥ 


ఇయ్యల మేల్మంగ కాంతులె శ్రేతిరుపండికాపు 
గయ్యాళిమదరాగము కస్తూరికాపు , 
ఇయ్యెడ శ్రీవేంకకే! యెనసితి రిద్దరును 


.వాయ్యనే మజ్జనవేశ వారపాయ మీకు ॥ జోడు 1 202 
జౌళి 
"ఏల యెడళా(కించే వీడకాడకు నింతుల ల 
మేలములాడుచునే నమ్మించవలె(గాక ॥ పల్లవి ॥ 


చాయపాటుమాటలకు సమ్మతించీనా చెలి 
ఆయెడకు నీవుంగర మంపిన(గాక . 
చేయరాని నే;తలెల్లా జేసితివి తొలుతనె 
చేయిపట్టి ప్రియమెల్లాం జెప్పవలె(గాక ॥ ఏల ॥ 


అడీయాస కొనికల కౌపె యీడకు వచ్చీనా ' 
యెడయక నీవు వచ్చి యేలినంగాక 
తొడింబడ నీపై మోచె తోడనే ఆసేవలపు, 
గొడవదీరంగ వేండుకొనవలె( గాక ॥ ఏల॥ 


చుట్టి రాయబారాలకు 'చొక్కీనా అల మేల్మంగ 
గుట్టున శ్రీవేంకటేశ కూడినంగాక 
చుట్టమవై వచ్చిశివి సారిదినీకెయింటికి. ... 
నెట్టన నిట్లానే మన్నించవలె(గాక ॥ఏల॥ 208" 


శృంగార సంకీర్తనలు 107 
ఆహిరి 


నను జూచి యిష్పు డెంతనవ్వు నవ్వేవు నీ_ 
వనితనై వున్నదాన వలదనేనా ॥ పల్లవి ॥ 


చెలిమికాండ నీవేల సిగ్గువడేవు యేమో 
వెల(ది. విన్నవించీని వినరాదా 
యెలమి నామోము చూచి యేల లో6గేవు మీకు 
గలసాజమే యిదీ కాదనేనా ॥ నను6॥ 


కోడెకాండ నీవేల గుట్టు నేనేవు అసె 
తోడనే కానుకిచ్చీ నందుకొనరాదా 
వేడుక నేం జూచేంగాక వెజవనేలా మీ_ . 
వాడికమోహము లివి వారించేనా. ॥ నను6॥ 
శ్రీవేంకపేటండ యెంతచెలరేంగేవు నీ_ 
దేవులు సన్నలునేసీం దెలియరాదా 
_ గోవిందరాజవు నీవే గుణుతుగంటి యిదే 


యీవల నన్నే లితివి యీకె 'యేలనేనా ॥నను(॥ 204 
రేకు 852. సోమరాగం 
. ఏల తమకమునేనే వింతలోను, | 
లాలించినాను( జెప్పవు లా;తిదానివలెను ॥ పల్లవి ॥ 


నిక్కి చూచినదానవు నీవో మరొకతో 
యిక్కువతో, జెప్పరాడా. యెరిగేంగాని 
వుక్కున నీవప్పుడై తే వూంకొంటివి నే( జెప్పితే 
వెక్కసాన నుందానవు వింతదానివలెను . ॥ ఏల ॥ 





1. ఏల--ఆనేనా 


108 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కూరిమి( బాడినది నీకుత్తికో వేరొకతో 
మేరతోడం దెలుపరాదా మెచ్చేంగాని 
చేరి నేం బొగడితేను చెల్లరేంగితి వప్పుడు 
వీరాన గుట్టు నే నేవు 'పెరదానివలెను ॥ ఏల ॥ 


చెంది కాంగిలించేవి నీచేతులో చెల్లెలివో 
మందలించరాదా సమ్మతించే6గాని 
అంది (శ్రీవేంక యేశుండ నని కూడితి విప్పుడు 


యెందుకై నా నొనగూడే వింటిదానివలెను ॥ ఏల ॥ 20 
దేశి 
నాకు( దెలుసు నితనినాటకములు 
శై కొనీనా ఇంతలోనే కతకారిగాక ॥ పల్లవి ॥ 


యెజ6గక చే(త చేసి యెదిటికి రాండనేవ 
వెజప్ప వాని కేడదే వేసాలుగాక 
వొజప్ప నీమాటలకే వొడ,ఐడి తనమతి 
కణకరి( గరంగినా గామిడిగాక ॥ నొాకు(॥ 


అగడుగా. దిరిగాడి యందుకు లోంగి ననేవు 
తగ వాత( డెజు(గునా తక్కులుగాక 
తగిలి తనబాసలు తలంపించితే నేండు 
మొగమోడీనా కడు మొక్కలీ(డుగాక ॥ నాకు(॥ 


వలపు లంతటా( జూపి వచ్చి నన్నేలీ ననేవు 
సులభుఃడా ఇవిగొన్ని సుద్దులుగాక 
బలిమి లోనికి వచ్చి పైకొని శ్రీవేంక పేశు(_ 
డలమె నన్ను. గాంగిట నాగడీండు గాక ॥నాకుం॥ ణీ! 


శృంగార సంకీర్తనలు 


అలిత 


చెప్పుడుమాటలు గావు ' చెలువుండ నీనేంతలు 
చొప్పుదప్పకుండా నేనే చూచితినయ్యా 


యెలమి నాకెయు సీవు నెదురుబడి నుండి 
నెలవుల నవ్వితివి' సిగ్గులతోను 
తలుపుమాటున నుండి తారుకాణగా నేండు 
సౌలవక నేనే ఇప్టై చూచితినయ్యా 


వోడక మీరిద్దరును వొక్కమంచము పైనుండి 
వీడేలు నేసుకొంటిరి వేడుకతోను 
సీడలోనే పొంచివుండి నెట్టన మీసరితలు 
జోడనగా నేనే చక్కం జూచితినయ్యా 


్రీవేంక కేశ కాంగిటం జెంది నీవాకెయు నిజై 
మోవితేనె లానితిరి ముచ్చటతోను 
యీవలికి( దీసి నిన్ను నిదే నేనూ గూడితి 
సోవలుగా నేనే మిమ్ము. జూచితినయ్యా 


దేశా. 


అడుగరే చెలులోల ఆతనినే యామాట 
వుడివోనితమకాన నుండ6టోలు తాను. 


వేడుకగలప్పుడే వెస నవ్వు వచ్చుంగాక 
వాడి"వున్నప్పుడు తలవంపులే కావా 


. యేడనో సతులచేత యే(పులంబడి రా6టోలు. 


-యీడ నే; జెనకంగాను యిటులా నుండునా 


1808 


॥$ పలవి॥ 
న. 


11 చెప్పు 11 


11 చెప్పు (1 


చెప్పు ॥ ౭07 


॥ పల్రవి ॥ 
్నో 


॥ అడు ॥ 


200 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆసల: గూడినప్పుడే ఆయాలు గరంగు(గాక 
పాసివున్నప్పుడు తడంబాటులేకావా 
బేసబెల్లి వలపుల పిరివీకై రాంటోలు 
నేస నేం బెట్టంగాను సిగ్గువడి వుండునా ॥ అడు ॥ 


సరసమాడినప్పుడే చవులెల్లా( బుట్టుంగాక 
గొరబై నయప్పుడు కొఅతలేకావా 
యిరవె శ్రీవేంక పేక, డింతలోనె నన్ను6 గూడె 
వూ. 
వరుస నిందా(కా నిటువలె. జొక్కకుండునా ॥ అడు ॥ £098 


పాడి 
కంటిమయ్యా నీసుద్దులు కతలుగాను 
ఇంటిపొరుగువారిపై నింపులు చల్లే వు ॥ వలవి ॥ 


మలసి కొంగువ స్టేవు మగువ దండ నుండ(గా 
మొలకచన్నులు నిన్ను మోచెనంటాను 
యెలమి. బెండ్లాడినా పె నేమి సేతువో యింక 
చెలిమిక_త్తైలమీ(ద చేతులు చాంచేవు ॥ కంటి ॥ 


బడినే కానుకిచ్చితే పచ్చడము గప్పేవు 
పడ(తికొనగోరు నీపై సోంకెనంటా 
అడరి వుంకువ వెట్టినా పె నెంత చిక్కింతువో 
నడుమచుట్టాలమీంద ననుపు చూసేవు ॥ కంటి ॥ 


కలసితివి సతిని గక్కన (శ్రీవేంక టేళ 
అలివేణిచూపులు నిన్నంఇెనంటాను 
యెలమి మేనవారై తే యెంత దక్కం(గొందువో 
కలగొన 'పేరటాండ్ల( గా(గిలించేవు ॥ కంటి ॥ 200 


శృంగార సంకీర్తనలు 


శుద్ధవసంతం 
కందము నీసంతలు గట్టిగా నింక 
సందడి బెండ్లాడేవేళ చాయ శెట్టు వచ్చేవో 


కుంచెవే నేయట్టియాపె కొప్పు దాంకించెనంటాను 
అంచల.౬ బంతములెల్లా నాడుకొ నేవు 
మించినరతి వేళను మేనెల్లా( దా(కేయప్పుడు 
వంచనలేక యెటువలఠె నోర్నేవో 


జూదమాడి వోడినాపె సౌలసి తిస్టైనంటాను 
తీదీపుల చలము సాదించ( జూచేవు 
పాదుకొని యేకశానం బచ్చిమాట లాడేవేళ 
సాదవై నీవెట్లాను సమ్మతించేవో 


ేసలు వెట్టినయాపె సిగ్గులువడె నంటాను 


201 


॥ సలవి ॥ 
ఉం 


॥ కంద % 


॥ కంద ॥ 


వాసితో జన్నులమీ6ద వా6((వ్రాలత వా(వ్రాణ "నేవు 


యీసరినే (శ్రీవేంక పేశ నన్ను గూడితివి 
తాసువలె నిద్దరిని దయితో మన్నించేవో 


రేకు 058 _మేఘరంజి 
ఇదివో సీతోడిపొందు * ఇంతేశేయా 
యెదుట నున్నది చెలి యెజటు(గుకోవయ్యా 


కొమ్మచిత్తములోనిచింత కొప్పునెరులై నిండె 
ముమ్మడితరితీపల్లా మోవిపండాయ 
నెమ్మది నడియాసలు నివ్వెరగుచూపులాయ 


పమ్మి పరఠాకులేల తప్పక చూడవయ్యా. 


| ఇంతేశి(- ఆయా 
౪01 19 - ౯16 


॥కంద॥ 800 


“1 పల వి ॥ 
ఖా 


॥ ఇది ॥ 


202... థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


జలజాక్షికోరికలు చనుంగవరాసులోయ 
వలపులు రోమరా జివరుసలాయ 
వెలభేనితమకము ఎంకమై పిలుందాయ 
తలపోంత లీడేర్ని దయ నేయవయ్యా _॥ ఇది ॥ 


" కోమలిరతిభావాలు' కొనగోరివాండ్రాయ 
భూమి6(గల ఇంపులెల్లా( బులకలాయ 
యీమేర శీ శ్రీవేంక కేళ యూకె నిజ కూడితివి 


దోమటినంతోసాలు తుదిపదములయ్యా  ॥ఇది॥ 801 
కురంజి 
ఇటువంటిపనులై తే నిందరు నిన్నే మందురు 
కటకటా ఇ6కనై నాం గరుణించు మిపుడు ॥1 పల్లవి ॥ 


మొబల్లమిగా నాకె నీకు మోహించు పెజంగవా 
చెల్లంటో నీవేల జోలి సేసేవో కాక 
తొల్లె నీరాకకు నెదురుచూచే దెంగవా 
వొల్లనే నవ్వుకొంటా నున్నా(డవు గాక ॥ ఇటు ॥ 


వద్దనుండి నీకాపె నేవనేనే దెఖంగవా 

అద్దిరా నీవేల పరాక్రైతివో కాక 

ముద్దు ముద్దువలె నీకు: మొక్కే. దెజ(గవా 

సుద్దుల నీగుణా లేమి చూసేవో కాక ॥ ఇటు ॥ 
తాలిమితో నిన్నునాపె దక్కంగొన్న దెజ(గవా 

_మేలుమేలు ఇంతయేల మీరేవో కాక 

యీలీల ,ల్రైవేంక పేళ ఇంతి స్టై కూడితివి. 

వేళ నీవెజంగవా నీవేడుకలు గాక ॥ఇటు ॥ 8001 


శృంగార సంకీర్తనలు 


బౌళి 


ఏమి నేసినా( జెల్లును యిదివేళ 
చేముట్టి యాకనికే నేవలెలా. జేయవే 


నాటుకొనె చూపులు నడుమ. గొలువులోన 
గాంటటపురమణునికి కోనికియ్య వే 
వాంటమాయ చెమటలు వలపు సపది 
మాటలాడి యీతని మర్మము లంటించవే' 


తలకొనె నగవులు 'దండనుండి చెవిలోన 
వెలయ రమణునికే విన్నవించవే 
చలివానె మనసుకు చనవులు తుదము'జ్టై 
. తెలిపి యీతనికి నీ కేనెమో వొసగవే 


నెట్టుకొనె వేడుకలు నేండు శశ్రీవేంకకేళుకు 
“గట్టిగా బెండ్లాడితివి ర 
దట్టమాయ తమకము తగులాయ నిద్దరికి 
చుట్టమవై. యీతనికి సొమ్ములెల్లా స్‌ంచవే 


. "రీతిగాళ 
చెప్పుమనేవు తగవు చెప్పకుండరాదు నాకు 
వొప్పుగ వినవలె. గాదా వువిద లిద్దరును 


పాయప్పదానవు 'గాన పతిని పసు నీవు 
ఆయములు 'సో6క మాటలాడండెల్లునే 
చాయలాను సన్నలాను' సవతుల౮, జూపి చూపి 
రాయిడించి పలుకంగరాదే నీ కిపుడు 


208 


॥ పలవిః 
| వ 


' ఏమి ॥ 


=, ఏమి ॥ 


॥ఏమి॥ 808 


॥ పలివి ॥ 
ళా 


॥ చెప్పు ॥ 


204 భ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 


చేసుకొన్నయప్పుడే చెలువునికా(గిటికి 
ఆసపడి బిలీమినేయ6గం దగునే 
వాసితోడ నీతోడివనితలమీ (దట 
రాసికెక్క. చేయిచాధదరాదు గాని నేండు ॥ చెప్పు॥ 


చెలిమిగలండు నీకు శ్రీవేంక పేశ్వరు 
కలయుట సహజమే కాంగిట నీకు 
పలుమారు నీతోడిభామినులముంగిటను 


చలవట్టి మురియుచు సందడించ .నే(టికే ॥ చెప్పు ॥ 804 
రామక్రియ 

నవ్వేవారి నెణంగదు నడుమ దాను 
నివ్వటిల నీ వెన్నినేర్చితివో చేంతలు ॥ పల్లవి ॥ 


చెలరే6గి చెలరేగి చేసీ నీకు విన్నపాలు 

నలనాక సీకెంతచనవోకోని 

చలివాసి నీయెదుట సన్నలెల్లా6 జేసీని 

యెలమి సీవెంతసలి గిచ్చితివో యిపుడు ॥॥ నవ్వే ॥॥ 
కొసరి కొసరి నీకు గొలువులు నేసీని 

సుసరాన నీకె యెంత చుట్టమోకాని 

యెసగి నీకప్పటిని యిచ్చకములే నేసీని 
వసమై యెంతవలచి వచ్చితివో యిపుడు ॥ నవ్వే ॥ 
చిమ్మరేంగి చిమ్మిరే(గి నేసవెట్టీ నిన్నుం గూడి 

యెమ్మెల( దానెంత నీకు నింపుదోకాని 

నెమ్మది (శ్రీవేంక పేళ నీవు నను నేలితివి:. ల 

చిమ్ముల నాపె కెట్లా6 జెప్పితివో యిపుడు ॥ నవ్వే ॥ 8005 


శృంగార సంకీర్తనలు 


సాళంగనాట 
కానీలే అందుకేమాయ ఘను6డవు నీవిన్నిటా 
దానికేమి యిది నీపెద్దజిక మే కాదా 


పంతమాడరాదుగాక పలుమారు నీచేంతలు 
కొంతగొంతై నా నీతోడం గొనాడరాదా 
అంతటివాండవుగావా అడ6తురా నీగుణాలు 
చెంతల నామోము చూచి సిగ్గులువడుచురా 


జంకించ(గరాదు గాక చక్కనినీమోము చూచి 
కంకణాలచేయె త్తి మొక్కంగరాదా 
అంకె లింతనేరవా 'నేయంగవద్దా వినయాలు 
కొంకు దేరి నాయెదుట కొల్లున నవ్వుదురా 


అలుగ(గరాదుగాక అ్టై నీకాంగిటను 
సౌొలవక మోవి యాని చొక్కించరాదా 
యెలమి (శ్రీవేంక పేళ యేలిళివి నన్ను నిక్పై 
టబ 
నెలకొనె నీపొందులు నివ్వెర గందుదురా 


రేకు 954 ఆరివి 
తెలిపి చెప్పంగవలె తెల్లమిగా ముందుముందే 
వలపించి నన్ను నింత వలలంబెప్టేవు 


మొలకలచన్నుల మొనలు దా.కీంజుమ్మీ 
చెలరేంగి పయ్యదపై 6 జేయివే నేవు 
కలువకనులచూపులు కడువాండ్లుసుమీ 
నెలవై నాయెదుటనే నిలిచివున్నా (డవు 


॥ పలవి ॥ 
వ. 


॥ కౌనీ॥ 


॥ కానీ ॥ 


4కానీ॥ 806 


॥ పలవి ॥ 
లం 


1 తెలి ॥ 


206 శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


మంచిగాలపుమాటలు మతి( దగిలించీజుమ్మీ 
అంచెలనే నన్ను సుద్దు లడిగేవు 
కొంచక నాకొనవేలిగోరు జీరవారీంజుమ్మీ 
ముంచి సీపాదాలకు మొక్కించుకొనేవు ॥ తెలి ॥ 


చీంకటికొప్పునెరులు చేరి నిన్ను. గప్పీంజుమ్మీ 
తా౭కించినచేతుల ముందలవ ప్టేవు 
యేంకటతో శ్రీ వేంక పేళ నన్ను( గూడితివి 
తూంకువసుమ్మీ పిజుందు తొడ లెక్కుమనేవు ॥ తెలి॥ 80? 


పూరిబి 
కానీవయ్య ఇ6కనేల కడు నిన్ను సాలయఃగ 
మోనముతో నుండ6గాను మొక్కజెల్లునా 1 పల్లవి ॥ 


తలఃపు నిలుపలేక తమితో మాటాడే(గాక 
పిలిచితే రానప్పుడే పేయమున్నదా 
కొలమునాల(గనక కోరీ నేవసేనేంగాక 
అలపు చూపితినప్పుడే ఆయా అంటందగవా ॥కానీ। 


చుట్టపువరుస లెంచి చూచి నీతో నవ్వేగాక 
అట్టు నిట్టు జునిగేవు ఆసగలదా 
పట్టినవతముతోడ 'పెకొని చెనకేంగాక 
టబ నూ 
నట్టుకొట్టినపుడే విన్నపములు గలవా : కౌనీ ॥ 


ఇదె నన్ను6 గూడ6గాను ఇచ్చకము నేసే(గాక 
వదలితే. గా(గిలి వహి కెక్కీనా 
పొదిగి (శ్రీవేంక కేళ పొందులు నమ్మితింగాక 
ఏదిసి నీవున్నప్పుడే కాదనంగ వచ్చునా కానీ ॥ 800 


శృంగాం నంకీర్తనలు 


హిందోళం. 


ఇంకానేల దా౭చేవు ఇంతకువచ్చె( బనులు 
సంకలే కానతీరాదా. సమ్మతించేంగాని 


చక్కైరవంటిమాటలు సతి నీతో నాడికాదా 
చొక్కించెను నిన్ను నిష్ట సులభానను 
టబ ః 
చక్కనిమొగము చూచి సన్నలునేనే కాదా 
నెక్కొానుతమకమెల్లా నీకు రేంగేను 


గాలాలవంటిచూపు తొక్కుట దగిలించికాదా 
తాలిమి నీమననెల్లా. దక్క6గొనెను 
మేలిమిచన్నులు నీమే నిజ్టై తాంకించికాదా' 
కీలుకొన్నవలపులు కెరలించేను 


లతలవంటిచేతుల లలి గాంగిలించికాదా 
రతిరహస్యముల: గరంగంజేనెను 
. యితవై శ్రీవేంక పేశ యేలితివి నన్ను నికై 
షు క ట్‌ 
కతకారియాసపెకాదా కళ లెసంగించెను 


 . .మాళవిగొళ' 
ఏమని విన్నవించేము యెందా6కాను 
నీమనసే యెజు6గును నేందెంత సేనేవు 


వలపెల్లా 'నొక్క పే వారివారిలోపల, 
కొలందిమీరినయట్టిగుణాలు వేరు 

_ చెలిమీ నటువంటిదే చెప్పి చూపంటోఇతేను 
'వెలలేనినేర్చులు వేవేలు గాని 


20? 


॥ పలవి ॥ 
గ 


.॥ ఇంకా ॥ 


.1ఇంకా ॥ 


ఇంకా ॥ 800 


॥ పలవి 4 
టు. 


1 ఏమ:॥ 


. లిరీకి థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మన సందరివంటిదే మరిగ్గివుం డేయపుడు 
ననుపులసరసాలే నానాగతులు _ 
తనువు లొద్దిక్రైనవేళ తరితీపు లెంచితేను. 
చెనకులో' సన్నలే చిత్రములుగాని' 


పొందులు నెప్పటివే భోగించేయప్పుడు . 
మందలించి కర(గించేసు్మూలు వింత 
చెందితివి నన్ను ని్టై (శ్రీవేంక పేశ్వర 
విందులమోవియీవులే వేడుకలు గాని 


. నాదరామక్రియ 
ఇంత*వని కోపుదుమూ యిదివో నేమొ , 
మంతనానకు వచ్చితే మరిగించుకొంటివి 


పొద్దువోనివాండవు పొల(తుల! గం పేను 
చద్దికి వేండి కాదేవు జాణతనాలు 
వుద్దండీండవట మీంద నొడంబరచవచ్చితే 
కొద్దిమీరి చెలిమేన గోరు దాంకించితివి _ 

జూటరివాండవు నీవు సుదతు లిచ్చితే(జాలు 
చీటిక్షిమాటి కంకేవు చేకానికలు' 
సీటుదొరవు గనక నీకు విందుచెస్ప వచ్చి_ 
నాటదానికొంగువట్టి యాజడి(బెక్టువు 

నిరతి (శ్రీవేంక పేక నెలంత లెదుట నుంపే 
సరికి బేసీ కం'పేవు చనుమొనలు 
సరసుండవని నిన్ను సంగడి నే మెచ్చితేను 
సొరిది నన్నేలితివి చుట్టమైనదానిని 


ఇంత-/-పని 





॥ ఏమ ॥ 810 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 


ఇంత ॥.811 


శృంగార సంకీర్తనలు 


తెలుంగుంగాంటోది 


కోరిక లీడేరె నికం గూచుండవయ్యా 


సారె సారె నందుకుంగా జలపట్టినే6టికి 


యింతలోనే విభుండ నీవింటికి విచ్నేసితివి 


పంతపుమా.టల కి(క6 బనిలేదు 
వంతుకు వచ్చినయాసె వద్దనే నిలుచున్నది 
సంతోసించవలె(గాని సాదించనే6టికి 


దప్పి దేర చెక్కునొక్కి. తమ్ముల మిడితివి 


తప్పులు నీపయి నెంచ6దగవుగాదు 
చెప్పరానిగుట్టుతోడ చేసన్నచేసీ నాపె 
వొప్పనాయ సీవలపు వుస్పతించనేంటికి 


కన్నులనే నవ్వి నన్ను. గాంగిట నించితివి 


విన్నపాలునేయ నిది వేళ గాదు 
వున్నతి (శ్రీవేంక పేశ వూరకే మొక్కీ నాకె 
మన్ననలు దయివారె మతకములే(టికి 


'రేకు 055. శంకరాభరణం 
నామొగము చూచి నగరాదా 


చెన 


14 


దోమటి గలసే నిందుకు నగరాదా 


కు లాకెచే( జేయించకుండి తే 
నను నీ వప్పుడు నగరాదా 
పెనంగుల జంకింపించకుండి తే 
యినుమడిగా నీవిటు నగరాదా 


200 


॥పలవి॥ 
రం 


15ోరి ॥ 


॥కోరి ॥ 


॥ కోరి ॥ 812 


॥పలవి ॥ 
భగ 


6సొమొ ॥ 


లి10 థీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


పిలి చటు కొసరింపించకుండితే 
నలువంకల మరి నగరాదా 
చెలరే6గి ప్రియము చెప్పించకుండితే 
కొలఃదిమీరి గక్కున నగరాదా ॥4నామొ ॥ 


వొట్టి పంతానం జెయ్యొగ్గించకుండితే 
నట్టనడుమనే నగరాదా 
యిపె (శ్రీవేంకపేళ కూడితివి 
ట్‌ 


చుట్టమవై మెచ్చుగ నగరాదా జనామొ॥ 810 
వ క. 
కన్నడగొళ 
ఏల తలవంచీనే యెగ్గులేల పెంచీనే 
తాలిమి నెంచి చూచితే తానే నేననవే ॥పలవి ॥ 


వొడివట్టి పెనంగవే వొట్తువెట్టుకున్న వాండు 
యలు టబ హ్‌ 
నుడిగి దోసము లేదనుచు( బల్కవే 
అడియాలమెనటియాన నా పె( బెటవే 
జ ౬ ట న్‌్‌ రలు 
వొడయ(డు తాను నాకు వోరుచుకొమ్మనవే ॥ ఏల ॥ 


పలుమారు మొక్కవే పంతముతో నున్నవాండు 
వెలయ సిగ్గు లొల్లి నే విడిపించమనవే 
'నెలవుల నవ్వింపించి చేరి యాసప్పట్టించవే 
అలుగరానిచుట్టరిక మన్నిటా( దెలుపవే + ఏల ॥ 


గక్కన( దెరవేయవే కరుణతో నున్నవాండు 
అక్కడిక్కడివా రేమీ ననకనవే 
యిక్కువ (శ్రీవేంక పేళుం డీడ నిస్టై నన్నుం గూడె 
దక్కినా(ండు తానాకు తా నెజబుంగుననవే ఏల ॥ 814 


శృంగార సంకీర్తనలు 


బౌళీ 
తమ్ము(దామే యెజింగేరు తగవులెల్లా 
రమ్మంటె వత్తముగానీ రావే వాకిటికి 


సతికిని. బతికిని సాకిరి చెప్పుదుర్ధా 
తతిగొని పెనంగ6ంగా దండనుందురా 
యితవరి చెలులము యొవ్వరి నేమనవచ్చు 
రతికెక్కె6 బనులెల్లా రావే వాకిటికి 


పవ్వళించి వుండ6గాను పాదము లొత్తుదురా 
పువ్వుల వేట్లాడంగా6 బొదుగుదురా 
నవ్వించేవారము నాలి యెట్టు నేయవచ్చు 
రవ్వలాయం జేతలెల్లా రావే వాకిటికి 


బాసలు చేసుకోంగా పె,పె గురియపుదురా 
ఆసల మోవులానంగా నై చూతురా 
సేసవెట్టి యేలినాండు '్రీ వేంక పేశ్వరుండు 
రాసులాయ వేడుకలు రావే వాకిటికి 


సాళంగం 
ఆనతియ్యవయ్యా సీవాతరవాతిమాట 
కానుకలు వట్టుకొని కాచుకున్నారింతులు 


చట్టువంటినీమనసు సాదించరా దెవ్వరికీ 
గట్టికొండలవంటివి కాంతచన్నులు 
గుట్టుతో మీరుండంగా మీగుణము దెలియలేక 
చుట్టుక మొగమొగాలు చూచుకొనే రింతులు 


211 


॥ తమ్ము. జ 


1 తమ్ము. గ 


॥ తమ్ము 815 


॥ పలవి ॥ 
మ. 


॥ ఆన ॥ 


వల థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాటుకవంటిది నీ చక్కనితిరుమణి చాయ 
కోటిచీంకట్ల గుంపు కొమ్మతురుము 
_సీటుతో మీరుండ(గా మీనెపషము లెరు(గరాక 
తేటపడ లోలో. జింతించుకొనే రింతులు 


కొత్తచిగురువంటిది కోరినట్టినివలపు 
చిత్తరువ్రాంతవంటివి చెలిరతులు 
ఇత్తల శ్రీవేంక 'పేళ ఇద్దరు. గూడితిరి 
పొతులసంతోసాల( బొదలేరు ఇంతులు 


నాట 
ఈ కెకు నప్పుడుగాని యేకచిత్తము గాదు 
చేకొని మచ్చిక చూపి చెప్పవయ్య (పైటను 
_ కళలు దొలంక(గాను గక్కన నీ మోము' చూచి 
_మలసి యెంద్నో కొడిమలుగట్టీని 
“తలకొని నీ వెంక తారుకాణీంచవచ్చినా 
చెలియ నమ్మదు ఇ(5ఈ జేయవయ్య బాస 


పంకంప్పుంజెమట మేనిపై నీక్షు నుండంగ్రాను . 
తెంకి నేడదోయని "సంచేపొంచీని 
అంకెల నొడ(బరచి అతివ కెంతచెప్పినా 
కొంకక మానదు 'పెట్టకొనవయ్య ఆనలు 


సతమై నిట్టూర్పులు సారె నీకు శేంగితేను. 
సతుల: బొందితివని జరసీ నిన్ను 
ఇతవ్వగా శ్రీ వేంకపేక యీశెం గూడితివి 
రతిలోనే సోదించి నేరపవయ్య నిజము 


॥ ఆన॥ 


॥ ఆన॥ 814 


॥ఈ3॥. 


॥ ఈకె॥ 


॥ ఈశె॥ 811. 


శృంగార సంకీర్తనలు 218 


వరాళి 


ఇంతదొడ్డవాండవౌత ఇంతులెల్లా నెరంగరా 
పంతము లిప్పుడే నీవు పచారించవలెనా ॥ పల్లవి ॥ 


తరుణి నీవూడిగాలు తజఅచుగ( జేయ(గాను 
సిరులంజెమట మేన౦ జిప్పిలీని 
సురటి విసరరాదా సుద్దు లేమి చెప్పేవు 
యిరవై నదొరతన మిప్పుడే చూపేవా ॥ ఇంత ॥ 


కొమ్మ నిలుచుండి నీకు( గొలువులు నేయంాను 
చిమ్ములయలపుతోడ సిగ్గవడీని 
సమ్మి కూచుండంబెట్టుక పన్నీరు చల (గరాదా 
టబ రం 
యెమ్మెలునేతులు సీవ్ప యిప్పుడే చూసేవా ॥ ఇంత ॥ 


పడతి వేగినంతాను పొదాలు నీ కొత్తంగాను 
కడ6గి కళలురే6గి కాంతాళించీని 
అడరి (శ్రీవేంకటేశ అంతలోనే కూడితివి 


యెడయనినీనేరుపు లిప్పుడే చూసేవా ॥ ఇంత ॥ 810 
రేకు 0560 శ్రీరాగం 
కానవచ్చె నా'పెమీ(ది కందువై నవలపులు 
నానబెట్టి యివి యేమి నాకు. జూపేవయ్యా పల్లవి ॥ 


సీమనసు వచ్చితేను నేరములు నేరుపులే 
వేమారు విన్నవించినా వినం జవులే 
గామిడి నేంతలై నాను కడుందరితీపులే 
యేమేమి నవ్వులై నాను ఇచ్చకములే కొన ॥ 


24 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కూటములు గలిగితే కొసరులెల్లా నింపులే 
జూటరిగుంపెనలై నా చుట్టరిక మే 
' నీటుతోడిజం కెనలు నిండినసంతోసాలే 
చాటున గర్వములైనా సమ్మతింపులే ॥ కౌన॥ 


శైవసములై. తేను కా(గిలే నిధానము 
'వేవేలుపంతములు వినయముళే 
(శ్రీవేంకటేశ నన్ను. జిత్తగించి యేలితివి 


చేవదేరేచెనకులు సింగారాలే ॥కౌన॥ 
పాడి 
చెప్పరయ్య మీరిద్దరు చేకొని బుద్దులు మాకు 
యిప్పుడే చెలులమెల్లా నింక మెచ్చవచ్చునా ॥1 పల్లవి ॥ 


మంతనాన మీరిద్దరు మాటలాడుకొంటిరట 
చెంతల మా కవేమెనా( జెప్పవచ్చునా 
రూ 
కాంతులతో మీమొగాలు కళలురే(గి వున్నవి 
అంతరంగ మదేమైనా నడుగ(గవచ్చునా ॥ చెప్ప ॥ 


చిమ్మిరేంగి మీరుమీరే సింగారించుకొంటిరట 
సొమ్ములు మా కవేమైనా. జూడంగవచ్చునా 
చిమ్ము(జెమటలు మీకు( జెక్కులు నిండుకున్నవి 
సమ్మతించి మా కింక సంతోసించవచ్చునా ॥ చెప్ప ॥ 


వావులు చెప్పక మీరు వరుస6 గూడితిరట 
కావించి మీగుణాలు పొగడవచ్చునా 
యీవేళ (్రువేంక కేశ ఇ%్టై మమ్ము నేలితిరి 
వేవేలు మీకీ ర్తులెల్లా వెలఇంచవచ్చునా చెప్ప ॥ 820 


శృంగార స సంకీ _ర్తనలు 


ఆహిరి 


సంతోసించుకొను పే చాలదా సారెసారెకు 
చింతించి తలంచుకొ నేసిగ్గరికానికి . 


చూపునం దపస్పక నీవు చూచినదే చాలదా 
పూంపు దెలిసినయట్టిపురుషనికి 
కాపురాలు సీవు తారుకాణించవలెనా 
యేపున నీగుణమెల్లా నెజింగినవానికి . 


నలువున కెలవుల నవ్వీనదే చాలదా 
. ఛెలరేంగి వాసిగలచెలువునికి . 
మలసి యేతుపులె తతి మాటలాడవలెనా. 
వలచి నిన్ను బాయక వసమైనవానికి 


మునుకొని చేతులెత్తి మొక్కినదే చాలదా 
నిను నింత నేసినట్టినేరుపరికి 
పెనంగవలెనా ప్రీయాన( గాంగిట నీతో 
యెనసిన (శీ ఛ్రీవేంక పేశ్వరునికి ;ః / 


గౌళ 
వద్దే మామాట విన వచ్చేవో రావో. 
యిద్దరి మీపొందులకు నింత చెల్లునా 
పట్టినదే వతమా పడంతి నీ వతనితో 
“ వొట్టువెట్టుకొంటివట వొక్కటి గాదు 
“వట్టీనేరా. లెవ్వరికి వచ్చు. బోవు నొకవేళ 
యై పాయస్పవారి కంత చెల్లునా , 


£ర్‌ 


॥పలవి॥ 
న. 


॥సంతో। 


సంతో ॥ 


॥సంతో॥ 8021 


॥/వదే॥ 
ద్‌ 


216 . ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అ త్తి "వేసినదే చేంతా అంగన నీన్ను నత(డు 

“ఫొత్తప రమ్మనంగాను పో ననేవు 

వొత్తి విన్నవించనేల వోడలు బండ్ల వచ్చు 

నాలి గ 

' యెత్తయినదొరలకు నింత చెల్లునా ॥ వద్దే ॥ 
ఆడినదే మాటా అదె (శ్రీవేంకటపతి 

, కూడే నే ననంగాను గొణ(ంగేవు. 

“యీడుజోడై యింతలోనే యిద్దరూ నొక కెతిరి 


యేడనైనా నీదేకాక యింత చెల్లునా ॥ వద్దే ॥ తిల 
. శంకరాభరణం 
'ఆడికే వచ్చెం బోవే అంతేచాలు 
యీడుజోడు( జెప్పకువే ఇంతే చాలు 1 పల్లవి ॥ 


కన్నులనే చూచితివి కాకలు చల్లితివి 
అన్నిటా నేమీ ననకు మంతే చాలు' 
సన్నల నవ్వితివి చాయల మొక్కీతివి 
యెన్నికలు నరివచ్చె' నింతే చాలు ॥ ఆడ ॥ 


బొమ్మల జంకించితివి పొద్దు. గడపితివి. 

అమ్మకువే వావులు నే6 డంతే చాలు ' 

చిమ్మితివి మా(టలు నేసితివి నీంటులు, 

యెమ్మె లింకం గొలుపవు యింతే చాలు ॥ ఆడ ॥ 
దగ్గరికి వచ్చితి దవ్వుల మెచ్చితివి' 

అగ్గలమాయః జేమట అంతే చాలు. 

బగ్గన శ్రీ వేంకట్యాద్రిపతి నేండు కూడె నిన్ను 

యెగ్గుసిగ్గ లింకనేలే యింతే చాలు ॥ ఆడ ॥ 82 


శృంగార సంక్షీర్తనలు 


నాదరామ[క్రియ 
ఈరు దియ్య6 బేను వచ్చు నేమన6గా నెట్లవునో 
వూరకుండు కే చాలు వొద్దుసుమ్మీ బాసలు 


అడ్డమాడలేకపో అ'జ్టై నేను నుస్సురంటి 
వొడ్డారించ(గలేకే వొగి నవ్వితి 
వెడ్డువెట్టి నన్నునేల వెడనిష్లూరి జే నేవు 
6 టబ లబ 
వొడ్డుకున్నా( బోనీవు వోపంజుమ్మీ యింతకు 


కోపగించ6 జాలకేపో కోరి వద్ద నిలుచుంటి 
రాపునేయ6 జాలకేపో రమ్మంటిని 
యీపనికింగానే నీవు యేల పచ్చినే నేవు 
దాంపినా విచ్చివే నేవు తపస్పంజుమ్మీ నీకు 


వేసరించంజాలకే పో వేగమే కూడితి నిన్ను 
ఆస చెరుచ(గటేకే అంకె నుంటిని 
యీసరికి (శ్రీవేంక పేళ నన్ను నేలితివి 
వాసికెక్కె రతులెల్లా వలెంజుమ్మీ యిందుకు 


రేకు 0౮7 ఆహిరి 


గోరంబొయ్యేపనికి (గా గొడ్డలేంటికి 
ఆరయ నాతండే చెప్పీ నతివకు బుద్దులు 


చిత్తములోపలిచింత చెక్కుచేత గానవచ్చె 
అత్తి మాటాడించకుదే అంగన నంత 
బత్తిగలవారమైతే పతి దోడితెత్త మిస్పై 


వొత్తి యాకె నేమన్న వొప్పగించీ. దనువు 
౪01 19-616 


ల? 


॥ పల్లవి ॥ 
వ్‌ 


॥ ఈరు ॥ 


॥ ఈరు ॥ 


॥ ఈరు॥ తలి 


॥/శపలవి॥ 


॥ గోరం ॥ 


థ్రీ శాళ్ల్రపాక అన్నమాచార్యుల 


నిండినమైవిరహము నిట్టూర్పులను మించె_ 
నండనే నవ్వించకుకే ఆయాలు రేంగీ న 
వుంఢరే చుట్టాలమైకే నొక్కటి నేత మిద్దరి. 
చండి పెట్టి పిలిచితే చలపట్టీ నలుక 

కూ దేటితమక్రములు కొనచూవులందు. దేరె 
తోడనే యడుగకువే తొలంగి సిగ్గు. 
యీడకే శ్రీవేంక పేళు. డేతెంచి కలనె నేండు 
వాడికతో సతి మీరవలపించె నతని 


శుద్దవసంతం 
వడి సీ జవ్వనానకు వసంతకాలము వచ్చె 
అడియాస లిద్దరికి నాయములు సోయశెనే 


ముదితచెమటలనే ముంగారు లవె ముంచె 
"పెదవుల. జిగిరించె( బెక్కులాగుల 
పొడలుంగుచములనే పూంపలాయం బిందెలాయ 
యెదుటనే పతి వున్నా6 డింకనేమే చెలియా 


కోమలి నీ చూపులనే కొడినా (సాఖగెల గోరికలు 
వాములాయం బులకలే. వలపు పండి 
వాముదేఠీ మేనిమీందిననవిరివాసనలు 
ఆమనివిభుడు చేరె నలక లింకేలే 


సతి. నీమోహానం దీగెసాగె బాహులతలు 
సతమాయ నిట్టూర్చు చల్ల గాలి 
ట్‌ యం 


ఇతవైై శ్రీవేంక పేళు( డిన్నిటాను నిన్ను గూడె.. 


॥ గోరం॥ 


॥ గోరం + ల25 


॥ పలవి ॥ 
గం 


11 వడి ల! 


॥ వడీ ॥ 


. మతిలో, బాయకున్నాండు మంచిదాయ! గదవే న్య వడి ॥ 826 


శృంగార నంకీర్తనలు 210 


టభ్ర్‌ూగం 
అన్నియు. జేసినఫల మదియె మాకు 
విన్నపము లిందుమీ6ద వేవేలు నే(టికి ॥ పల్ల వి ॥ 


కష్పుర మంపంగనేలే కడమా నాకిది తొల్లి 
కప్పురగందినవుట కానండా తాను 
కప్పురముపేర నుండి కాక నేనే వెరబొమ్మ. 
జిప్పిలి మమ్మేపకుండా( జేయుమనవే. ॥ అన్ని: 


చందన మే లంపేనే సహజాన నే, దొల్లి. 
చందనగందినవుట చాటువే కాదా 
చందనప్పంగొండ. బుట్టి చల్ల జంపు' దిస్పకాయ 
అంది పచ్చిరేంచకుండా నడ్డపెట్టు మనవే ॥ అన్ని ॥ 


కమలము లే లంపె€ గానుకగా నేం దొల్లి 
కమలగందినవుట కలదేకదే 
కమలాక్షుండైన (శ్రీవేంకటపతి దానె నేండు 
అమర6గ6 గూడె నన్ను నండ నుండుమనవే ॥ అన్ని 1 82? 


మేంచబౌ? 
నాకొరకు నిన్ను నింత నల౭గించవలెనా , 
నీకు నితవై నంకే నే నొడంబడితిరా ॥ పల్లవి ॥ 


వాలసీనొల్లనిచోట నొరసితే విసుపొను 
బలిమనేయంగం బోతే పసురౌను 
తలంచితే నీవు నాతలంపులో నుండుదువు 
చెలి నీకూటమి నింత వేసరించనోపరా . . ౪నావొ 4 


ఏ2. థ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


సారె సాఠెం బెనంగితేం జప్పనొను వుష్పనాను - 
కూరిమి6 గొనరంబోతే కోపమొను . 
చేరువ నీరూపము. సా చిత్తరడువులో నున్నది 
కోరి నీవెంటం దగిలి కోసి రాచనోపరా ॥ నాకొ ౫ 


తనిసినరతివేళ తగుమోవే మొగచాటు 
అనంగి పెనంగంటో తే నలపొను 
ఘనుండ (శ్రీవేంక కేశ కలసితి విటు నన్ను 
“మనసు లొక్కటాయ మారుమాట లోపరా  ॥నాకొ ॥ 828 


తేలు(గు(గాంటోది 


ఇంక నెంతగా(గలదో ఇంతట సీవు రాకుంపే ( 
లంకెంబెప్టె ప్రాణములు లలన నీతోను ॥ పల్లవి ॥ 


మాటలు నాతో నాడు మనసు నీపై నుండు 
చీటికిమాటికి నాతో. జెప్పినవే చెప్పును ' 
' కాటుకకన్నులు నీ రాకకే యెదురుకోనుండు 
కోటికి. బడగయె త్తెం గొమ్మ నీపై మోహము  ॥ఇంక॥ 


వెలంది నన్నీడ కంపి వెంటనే తానూ వచ్చు. 
యెలమి( గానుక నీకు నిచ్చినవే ఇచ్చును 
సొలసి నీవే నేంగాంజూచి భమసీ వెదకు . 
వలపు వెదలువెట్టీ వాడవాడ' జెలియ. ॥ ఇంక ॥ 


సెలవినే నవ్వు నవ్వు శిరసున నీకు మొక్కు 
పొలయు నీముంగిటనే పొద్దువోకకు 
అలరి శ్రీవేంకటేశ అంగనం గూడితి విప్టై 
చలిమి బలిమి. జూపె జవ్వని నీయెడను ॥ ఇంక ॥ 820 


శృంగార స్తంకీర్తనలు 


హిందోళం 


సరసములాడంగానే సరి వయసు వోయీని 
తెరమరం గింకనేల దిష్టించరాదా 


చిత్తరున వ్రాసినట్లు సిగ్గువడున్నది చెలి 
వాలి టి లి 
యెత్తి కా(గిలించుకోవు యింతగలదా 
కొత్త మెరుంగువలెను కొంకుదేరదు వెరచి 
పొత్తుకు విలుచుకొని బుజ్జగించరాదా 


అంచవలె. బొలసీని అంగన నీయెదుటను 
మంచముమీందికిం దీసి మన్నించరాదా 
అంచల పూంగొమ్మవళె నాడనుండే జడసీని 
మంచితనములు నేసి మాటలాడరాదా 


మూసినముత్యమువలె మోనముతో నవ్వీని 
నేస వెట్టి రతివిందు నేయంగరాదా 
ఆసల శ్రీవేంకటేశ అంగన నిన్నిటుగూడె 
వాసికెక్కె మీ వలపు వద్దనుండరాదా 


కేక్షు 968. ఆహిరి 
ఇటమీ6ద నీచిత్త మిదివో నా విన్నపము 
కుటిలకుంత లీదెస గుజుతుగా( జూడుమా 


కలసి మెలంగుదా6కొ. గన్నులనే వుండు నాన 
'నెలవినే వుండు నవ్వు చెనకుదా6కా 
పిలి చాదరించుదా(కా పెదవిపై నుండు మాట 
చెలియకు నీమీ6ద6 జెప్పరాదు ప్రియము 


లే 


జసర ॥ 


॥సర॥ 


॥సర ॥ 840 


॥ పలవి ॥ 
ఉం 


| ఇట ॥ 


22 థ్రీ తాశ్లపాక అన్నమాచార్యుల 


- పానుపు చేరినదాంకా పొదాలనే వుండు6 దమి 
నాని సిగ్గుచేత నుండు ననుప్పదా(కా 
,మోనాన ' మోవేనుదాంకా మొకొన నున్నది దప్పి 
పూనినమోహా మెట్టిదో పొల(తి నీమీందను ॥ ఇట ॥ 


కూడి రతి నేయుదా6కా6 గుచాల నుండు. గోరిక 
జోడించి మైంగా(క యిందు చొక్కుదా(కాను 
యీడుగాను శ్రీవేంక పేళ ఇంతి. గూడితివి 


తోడునీడవలె నుండు. దొయ్యలి నీ వలపు ॥ ఇట ॥ 881 
( జక్కిణి బొళి 
'దేవ వాసుదేవ 
భావయ తాం పొలయ ॥ పలవి ॥ 


వ్రరహరే అపో నారాయణ ౦ 
మురహర నగధర ముకుంద 
తరుణీయం తు తవ విరహేణ 
భరితవివిత్మప్రతిమా జాతా ॥ దేవ ॥ 


దివిజవందిత దేవో త్తమ అహో 

నవనీత(పప్రియ నందసుత 

తవ సంగమసంతతకామనయా 

యువతి ర్జాతా యోగిణీవ | దేవ । 
జితదానవ అహో శ్రీవేంకటపతే 

సతత మాధవ కృష్ణ సర్వేశ 

రతిసంగమేన రమణీ* యం తు 

బత తే విహితాభరణా జాతా * దేవ ॥ 882 


1. మోవి+ఆనుదాక్కా. 2, నాట్యవిశేషము, 8, రమణీ.ఇయష్‌, 


శృంగార సంకీర్తనలు 


, ,సాళంగం 
సీకు( దేలియమ గాని నిండిననాలోనికాంక 
కొకు నేయకుండరాడా కమ్మరా. గొంతవడి 


నాకంటే మునుప నీవు నన్ను మాంటాడించ6గాను 
పెకొన్న మొగమోట నేం బలికేంగాని 
చేకొని నీ వాడానీడా( జేసినచే(తలు విని 
కూకలు 'వత్తులనాయ కొలుపదు మనసు 


మొగమిచ్చి సారెసారె మోహము చల్లుచు నాతో 
నగంగా నేనూ నై నక్వేంగాని 
యెగసక్కేలకు నీమై *నెవ్వతోచేంతలు చూచి 

ఆ ర్లు న్‌ = 
సగమె లోలో నిప్లె జడిసీ నాదేహము 
రష రు 

దగ్గరంగ వచ్చి నీవు తగం గాంగిలించంగాను 
వొగ్గి నేనూ6 గూడి వూరకుండితిం గాని 
యెగ్గులేక (శ్రీ వేంకపేశ నన్ను, గూడంగాను 
సిగ్గుచేత నాచెక్కు చేతిమీంద మోంచేను 


శంకరాభరణం 
ఆడరానిమా టది గుజుతు . 
వేడుకతోనే విచ్చేయుమనవే 


కాయజకేలికి. గడు. దమకించ(గ 
ఆయము అంటిన దది గుణుతు 
పాయస్ప(బతికిని. బరిణాము చెప్పి 
మోయుచు6 దన కిటు మొక్కిళినన వే 


* ఎన్వతెయొక్కచేంతలో, 


228 


1 పలువి ॥ 
న. 


| నీకుం॥ 


| నీకు ॥ 


॥ నీకు ॥ 888 


॥ పల వి॥" 
గా 


1 ఆడ 11 


ణి థ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


దప్పిమోవితో ళా నను6 దిట్టంగ_ 
నప్పుగు నవ్విన దది గుజుతు 
యిష్పుడు దనరూ పిటు దలంచి బయలు 
చిప్పిలః 'గాలగిటం జేర్చితిననవే 

పరిపరివిధముల(6 బలుకులు గులుకంగ 
అరమరచి చొక్కిన(దృది. గుజుతు 
పరగ శ్రీవేంకటపతి కడపలోన _ 
సరవి(గూడె నింక సమ్మతియనవే 


రామ[క్రియ 
*పదియు( బదియు(గాను పరమాత్ము. డితనికి 
వెదకి చవులు దెచ్చి విందు లిస్టై నేయరే 


పొలను పై(బారెనట బురుద మేనంపెనట ' 
యిల మన్ను మోంచెనట యీదేవుండు 
నెలవె నరాకౌసినె త్తుటం దో(గినాండట 
రు అలాటి ం లే 
కలపన్నీ రెల్ల6 బోసి కడుగరే దేహము 


బాంపనజి డ్డంచెనట పష్టైెనట ముమ్మురము 
కె పగునల నికోక గటినాండట . 
రూ! ల వ్‌ 
చాపలాన6 జెంచుదానిసంగడి( దిరిగెనట 
కోపులం గప్పురధూళ గుప్పరే యీతనికి 


కాంతలనే కూడెనట కడగడ దొక్కెనట 
పొంతలం దట్టుపుణు(గు పూయరేనేండు 
యింతట (శ్రీవేంకేశునెద నలమేలుమంగ. 
గాంతునికి మెడంగుచ్చి కట్టరే మొక్కుదము 


॥ ఆడ ॥ 


॥ ఆడ ॥ 8004 


॥ పలవి ॥ 
గ్రా 


॥ పది? 


॥పది ॥ 


॥ పది ॥ 8805 


1. ఇది అధ్యాత్మక్షీర్తనలఛాయలో నిది. ఇందు దశావతార నమన్వయము గలదు, 


.శంగార సంకీర్తనలు £ి£ర్‌ 
గ్ధంగార | 


(దావిళశభై రవి 
ఎట్టు నలపించితివి యేమీ నెణంగనినన్ను 
పటిరాదు 'పా'యమిది పెపె నున్నదిరా ॥పలవి॥ 
య్‌ స్‌ మొ రోల 


వినుకలివిరహ మే వేడుకలై తోంచెంగాని 
' క్రనుంగొంపే దమకము కడుబెట్టురా 
మనసున( దలచు పే హరషితలు. వుండీంగాని 
తనువు గాంగిలించికే తతిగొనీ మజపు || ఎట్టు 11 


తెమ్మలై. తొంటికూటమి దిష్టమై' వుండీంగాని 
కమ్మి మీ6దటికోరిక గాసింబెట్టీరా 
చిమ్ముచు నీకెదురుచూచినదే యింపాయంగాని 
కమ్మర నంటితే గోరు కడువాండిరా ॥ ఎట్టు ॥ 


మంచిదూతికలయెడ మాటలే చవాయంగాని 
కంచముపొ త్తిచ్చితేనే కళదా6కెరా 
అంచల (శ్రీవేంక పేళ అలమేలుమంగ నేను. 
యెంచి కూడితివి యిన్ని నియ్యకోలే యి౭కను . ॥ ఎట్టు ॥ 886 


రేకు 150 ముఖారి 
అందుకేమి పదరాదా అనలేల సతివద్ద 
- కందువ మగవానికి. గలదేకాదా ॥ పలవి ॥ 


చెప్పకుండునా బుద్ది చేరకుండా నెవ్వరిని 
యెప్పుడూ నా కెవద్దికి నే(గిన వేళ 
అప్పుడే యందుకు నిచ్చలాడక నీవుందువా 


చప్ప(జేసి యవి నేను సాగనీ(గాక ॥ అందు ॥' 
$5 = 


విగ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేయకుండునా ఆకె చెల్లి నప్టైల్లా, సీవు. 
చేయారం గాంగిటిలోన( జిక్కిన వేళ 
“"“ య్రాయకందువా బాస యిందరి నిడుతునని 
పోయిన ప్లైల్లా నిన్ను. న! ॥ అందు ॥ 


అనకుండునా తానె ఆకే దొడ్డదాననని 
వినకుందువా సవు వేళావేళ 
అనుంగు (శ్రీవేంక పేళ అలమేలుమంగ నేను 
తనియ నే నిన్ను6 గూడి దక్క6గొంటింగాక ॥ అందు ॥ 887 


ముఖారి 

వెలంది నింక లేపవెజతుము నేమైతే 

చెలువుండవు నీవే విచ్చేయవయ్య లోనీకి ॥ పల్లవి ॥ 
కాంత, నీవు రా(గానే కన్నులుమూసుక యిక్లై 

సంతమున నిద్దిరించీ6 బొనుపుమీంద 

చెంతల నేము దగ్గరి చేముట్టి లేపికేను 

వింతలుగా విదిలించివేసీ. గోపానను ॥ వెలం॥ 
అండ నీరాక చెప్పితే నప్పటి.నీపచ్చడము 

నిండా ముసు(గు వెట్టి నిద్దిరించీని 

వుండలేక పాదమువట్టూంచి పేరంబిలిచితే 

దిండుకట్ట జెప్పరానితిట్లు తిట్టీని ॥ వెల ॥ 


సతి యల మేల్మంగ సారెకు గురుక వెట్టీ 
తతి నీవు పైంబడంగాం దా నీలిగీని 
కతగా '్రవేంకపే? కాంగిలించి కూడితివి 
రతిలో మేల్కనెం గాను రవ్వాయ మాపనులు ॥ వెలం॥ 888 


శృంగార సంకీర్తనలు 


పాడి 
కొ త్తసింగారాలు నేనె. గొమ్మ దనమేనిలోనె 
చిత్తగించి రారాదా చెలి. జూతుగానీ 


కుప్పలు నేనె వలపు పచములనె యి్లై 
చిప్పిలం గర6గె మతి చెమటలను 
కప్పుకొనెం జీకట్లు కడుజారిననెరుల 
యిప్పుడే విచ్చేయరాదా యింతి. జూతుగానీ 


నిండ6జేనె. దమకము నిట్టూర్పు గములను 
పండంజేనె పులకలమైరులు మేన 
యెండించె. గాంకలచేత యింపుమోవి, తీపువుట్ట 
అండకు విచ్చేయరాదా ఆకె జూతుగానీ 


వెదచల్లైం జూపులనె వేవేలు అసలెల్లా 
నిదురవోయీ నీపై నివ్వెరగుల 
అదె (శ్రీవేంక పేళ నీ వలమేలుమంగ. గూడి- 


౭27 


*॥ పలవి ॥ 
గ్‌ 


॥కొత॥ 


॥కొత్త॥ 
అం 


తిదె దినము రారాదా యిఃకనై నాంగానీ ॥కొత్త॥ 880 


ఆహిరి 
తనువిందు( దలళ€పందు తమకము నడుమను 
'పెనగొనీ. దాను పిలిపించండొకొ అతండు 


ఇంతక పతికడకు నేంగునాకొ చెలియ 
_.వంతుల నిందు మరలి వచ్చునాకొ 
, చింతదీర నామాట చెప్పెనొకొ అడను 
ఇంశితో మారుమాటలు యేమనెనో అతండు 


॥ పలవి ॥ 
ళా 


1తను 11 


228. థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
రమ్మని పిలుచునాకొ రమణి యాతనిని 
నెమ్మది మనవాకిటి నిలుచునాకొ 
తమ్మి రేకులేకలై నా. దల౭పించకుండునాకొ 
సమ్మతి. గరుణ నాపై( జల్లండొకొ యతండు ॥ తను ॥ 
వీండె విచ్చేనెననంగా విందునొకొ నేను _ 
పోండిమి(గాంగిట వాని. బొందుదునొకొ 
నేండె శ్రీవేంకటపతి నే నల మేల్మంగనని 


వా(డి వచ్చి నన్ను6ంగూడె వద్దనున్నా( డతడు 1॥తను॥ 840 


_ వరాళి 
ఇంతలోనె నీతో నే నేమందురా 


పొంతనుండి నీవే నాకు బుద్ధిచెన్పంగదరా 


॥ పల్లవి ॥ 
చెక్కుమీందట జేయి చిత్తములోపల నూయి. " 
ఇక్కువమాటలు సీతో నేమందురా 
చక్కనే నీనేరుపులు చల్లీ నావూరుపులు 
_అక్కడిసుద్దు లేమైనా నానతియ్యరా ॥ ఇంక ॥ 
వంచినది నాశిరసు వలపూ గడుబిరుసు 
ఇంచుకా మొగమోడక యేమందురా 
మంచిదే సీలోనిగుట్టు మాకే ఇన్నీటా అట్టు 
కంచపు(బొత్తుకు న్‌షే కై కొలువంగదరా ॥ ఇంత ॥ 


ముందు. దొక్కితి ముంగిలి మోవిమీందనె యొంగిలి 
యిందరితలోపల నిన్ను శేమందురా 


అంది త్రువేంకటపతి నలమేలుమంగ నేను 


యిందె కూడితివి నన్ను నింక నానతియ్యరా ॥ ఇంత ॥ 841 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
,ఎచ్చేయుమనంగదే విభుని. జెలికడకు 
పచ్చిసిగ్గు నెన్నడుమ బిట్టబియలాయను 
కోరికలు కొనసాగి కోమలికి గొప్పుగూడె 
మేరతో. గళలె ముంచె మించు(బాయము 
'పేరడై నవలపెల్లా బెదవులం జిగిరించె. 
ఆరయ నంగన నేంటి కాజడింటెట్టీనె 


సతితమకములెల్లా చను(గొండలై పెరిగె 
రతికాంక్ష పిణు(దున రాసికెక్కెను 
మతిలోనివిరహము 'మంచినిట్టూర్పుల రేంగె 
మతకమే!టికి( జేసీ మానినితోం దాను 


కూదేటిసంతసములు కొనగోళ్ళె వాంగ్లెక్కె 
కు రం 
పాడితో. గోమలికము పాదాల నిండె 


యీడ నలమేలుమంగ నెననె (శ్రీవేంక పేళు, 
డాడిన ప్లే నేనె నింతి నజ్టై దినదినము 


రేకు 000 బౌళిరామ్మక్రియ 


వాండే వాండే అల్లరివా( డదివో 
నాండునాండు యమునానదిలోన 


కాంతలు వలయప్పకంకణరవముల _ 
నంతంత౬ గోలాటమాడ(గను 
చెంతల నడుమను (శ్రీరమణు( డమరె 
- - సంతతపుంజుక్కలలో చందునివరెను 


220 


॥ పలవి ॥ 
ఛం 


॥ విచ్చే 


॥ విచ్చే ॥ 


॥విచ్చె॥ 812 


॥ పలవి ॥ 
ర 


॥వాండే ॥ 


280 (థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మగువలు ముఖపద్మములు దిరిగిరా _ 
నగపడి కోలాటమాడంగను 
నిగిడీ నడుమ నదె సీలవర్డుండు 
పగట్టుతో( గమలబంధునివలెను ॥ వాండే 


గోపిక లీరీతి. గోలాటమాడంగ 
యేపున శ్రీవేంక పేశ్వరుండు 
వోపెలమేల్మంగ నురమున నిడుకొని 


దీపించె మణులలో తేజమువలెను ॥వాండే॥ 04 
శంకరాభరణం 
మొగమూ 'నోడితిమి మొన్ననే కూడితిమి 
సగముజాణతనాలు చల్లి నింతవలెనా ॥ పల్లపీ॥ 


కౌనుక లిచ్చితిమి కన్నుల మెచ్చితిమి 
పోనీరాదా యి(కనై నొ6 బోయినపొద్దు. 
నానె నాకు వలపూ నవ్వులాయ6 దలఃపూ 
మానరాదా యి(/కనైనా మామీ(దిఆనలు ॥ మొగ ॥ 


"చేతుల మొక్కి-తిమీ చేంతకు6 జిక్కితిమీ 
తోతో ఇంకానేల తొల్లిటివావి. 
రాతి రన్నీ( గంటిమీ రచ్చలనే వింటిమీ 
కౌతర మింతేనేల కమ్మటి మాతోను ॥ మొగ ॥ 


దగ్గరి. కూచుంటిమీ తప్పులు లేవంటిమీ' 
సిగ్గులు నీకి6కనేల చెల్లు నన్నియు 
(2 రం 
నిగ్గుల(శ్రీవేంక పేళ నే నలమేలుమంగను 
అగ్గమై కూడితి మింకా నసురునురేలా _ . ॥మొగ॥ 844 


శృంగార సంకీర్తనలు ల్లి! 


పాడి 


అల్లవాండె భావించరె అంగన లిందరు6 గూడి 
వుల్లములో తనమాయ లుబ్బెనో (శ్రీహరికి ॥ వల్లవి ॥ 
గా ఖో 


నేలా మిన్ను గొలవ6గ నిక్కి మిన్నేటినురుగు 
ఆలరి యీహరిమేన నంటుకొనెనో 
పాలవెల్లి తచ్చంటోంగా6 వై ౧బడెనో తుంపురులు 
ఉం రు 
మేలిమి కప్పురకాపు మెత్తిరో యీహరికి ॥ అల్ల ॥ 


చిత్తగించి రేపల్లె( జీ/కటితప్పు నేయంగా 
అటి ళం 
అత్తల చీంకటినలు వంటుకొనెనేమో 
వొత్తి కరి. గావంటో6ంగా నొలికెనో పై మదము 
మొ తమి బుళకుగుకాపు ముంచిరో శ్రీహరికి ॥ అల ॥ 
అణాల ఛో 


అలమేలుమంగ దెచ్చి అజటుత6 గట్టుకొనంగా 

పొలసి నవరసాలు. బొడచూపెనో 
నెలవై నసౌమ్ములెల్లా నిండుకొనె మేననెల్లా 
న. (రి ర 


అలరి (శ్రీవేంకటాద్రి నందమెనహరికి ॥ అల ॥ 845 
ల తి 
లలిత 
' అంగన లీరే యారతులు 
అంగజగురునకు నారతులూ 11 సల్లవి (1 


శ్రీదేవితోడుతం జెలంగుచు నవ్వే. 
ఆదిమప్పరుమని కారతులూ 
'మేదినీరమణి మేలములాడేటి_ 
ఆదిత్యతేజున కారతులూ అంగ! 


1. ఇది అధ్యాత్మకీర్తనల ఛాయలో విది, 845 గూడ కొంచె మట్టిదే, 


థ్రీ తాళ్లపాక అన్నమాళాడ్యిల 


సురలకు నమృతము సొరిది నొసంగిన- 
హరి కిదివో పసిండారతులూ 
తరమిది దుష్టుల దనుజుల నడ(ంచిణ_ 
అరిభయంకరున కారతులూ 


నిచ్చలు. గల్యాణనిధియై యేంగేటి-_ 
అచ్చుతునకు నివె యారీతులూ 
చొచ్చి శ్రీవేకక పేశుండు నలమేల్మంగ 
యచ్చుగ నిలిచిరి యారతులూ 


సోమంతం 
ఎవ్వరు వద్ద నున్నారో యేమి నేసీనే 
దవ్వుల నెదురురాక తా నేమినేసీనే 


పచ్చనిచిగురువంటిపాదాల నడచివచ్చె._ 
నిచ్చకపుంబతి లోన నేమి సేసీనే 
-నెచ్చెలిమే నింతలోన నిండా( గడుంజెమరించె 
యెచ్చట బరాక్రైనా6 దేమి సేసీనే 

మంచిమాణికాలురాలేమాట లాడీ( జెలి యీడ 
ఇంచుకంకా నెణంగడు యేమి నేసీశే 
మంచముపై(€ బవ్వళించె మగుళ యలసి వచ్చి 
యెంచినయెన్నికలాయ నేమి నేసీనే 


కలువరేకులవంటి కన్నుల జూచె చెలి_ 
నెలమి6 దాం దేరిచూచీ నేమి సేసీనే 
బలిమి శ్రీవేంకట్యాద్రిపతి యింతి నిమి గూడె 
యిల( దనభాగ్యమాయ నిమి నేసీనే 


1 అంగ ॥ 


॥ అంగ ॥ 841 


॥ పలివి ॥ 
ళా 


॥1 ఎవ్వ ॥1 


11 ఎవ్వ ॥ 


॥| ఎవ్వ 1! 


శృంగోర సంకోర్తనలు' 
“వరాళి 


ఏమన్నా హిత వేకాక యెగ్గు నాకేలే 
కామించి తను(ంజూడంగం గలిగితే(జూలు 


తలపులో నున్నవాడు తలంచే నే నెప్పుడైనా 
యెలమి దా నేడ నున్నా నేమాయనే 
వలపు నాకే కద్దు వడి నేం దన్ను విడువ 
చెల(గి యేపనులై నా. జేయనీవే తాను 


పెదవిపై నున్నవాండు పిలిచే నే 'నెప్పుడెనా 
యం యా 
పొదలి యాకెయింటికి. టోయిరానీవే 
పదరళ నాకుబోదు పయికొనేంగాని నేను 
అదనాయ తనతోడి అలుకేల నాకు 


చేతికి లోనయినా(డు చెనకే నే నెప్పుడైనా 
రాతిరేమి పగతేమి రానియ్యరే స 
యీతల (శ్రీవే క పేశుం డింతలో విచ్చేసి కూడె 
కౌతరాన వెనకటికడ మేల యి(కను 


రేకు 9080! వసంతం 


వేడుక వసంతము వేళ నిదే 
వాడలవాడలవెంట వనిత లాడేరు 


కేలుంగేలు6 జుట్టిపట్టి కెందామర మోములె త్రి 
కోలంగోల6 దాంక(జేసి గుంపువాయక 
చాలుకొని యిద్దరేసి జంటలై సతులు గూడి 
'వోలి వేరొకతెకోల నొడ్డుకా నాడేరు 


౪01 19-౬17 


జం 


॥పలవి॥ 


1 ఏమ ॥ 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 848 


॥ పలవి॥ 


ణి వేడు (| 


లిలీశీ థీ తాళ్ళపాక అన్నమాచా.న్యల . 


పాలిండ్లు గడలంగ బరువై నతురుముల 
చీలుచు సోలుచు( గొంతవెనకకును. 
మేలిమిసిలుందులతో మెరయిచు మురియుచు 
'కోలల6 బెడమరలి భోలాటమాడేరు 


కది శొండురుమోములు కన్నుల దేలించి చూచి 
పదతాళగతులకు పడంతులెల్లా 
అదివో (శ్రీవేంక పేశుం డల మేలుమంగతోడ 
ముదమంది చూడ6గాను ముందట నాడేడు 


పొడి 
అప్పటి మానవు వెంగే లదేమే నీవు 
కుప్పలై నవలపుల గురిగా. జూచేవు 


వద్దే నాతో నింకా వట్టిసటజం కెనలు 
గద్దించి తీసిన లోనుగాక మానేవా 
కద్దే నావంక దప్పు కటప్రవిడె మిచ్చినది 
వొద్దిక మదనమెత్తి వొకటొక టాడేవు . 
పోపో నాతోనేల పొద్దవోనియానలు . 
చూపుల నాయమంటితే చొక్కకుందేవా 


॥ చేడు ॥. 


॥ వేడు ॥ 040 


॥ పల్లవి ॥ 
ఉం 


(అప్ప ॥ 


కాపొడి గుబ్బల( గొంగుగప్పినది నేరమీ(మా?) 


తీపులపెదవి వంచి, తిప్తేవు లోలోనే 


రావే నాయెడనేలే రతిలో నీగుట్లు 
మోవి నిన్ను జెనకితే మొక్కకుండేవా 
యీవేళనే శ్రీవేంక కేశుండ నేం గలసితి 


॥ అప్ప ॥ 


తోవ నల మేల్మంగవు తొక్కేవు పాదములు ॥ అప్ప ॥ 850 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
గొల్లెతల నింత నేసీ గోవింధుడు 
కొల కాడు రేపలెగోవిందుండు 
లు + ఉం 


పలుకుల, భ్రమయించె భావముల€ గరంగించె - 
కొలనికరత నవ్వె గోవిందుండు 


యెలయించి యప్పటి మోయింటిలోనే పవ్వళించె 


కొలందిమీరినవాండు గోవిందుండు 


వూరక పువ్వుల వేనె నొకటొకపేనేనె 
కూరిమి( దప్పకచూచె గోవిందుండు 
చేరి మావారుండ వారు చెప్పరాదు తనదూరు 
కోరి యళోద నీబిడ్డ గోవిందుడు 


సమ్మతించ6 జేయివేనె చన్నులతోనే రానె 
కుమ్మరించె వలపులు గోవిందుండు 
దొమ్మి నేసి మమ్ము(గూడె 'దొరవలె నదె వాండె 


'వ85్‌ 


॥ పలవి॥ 


॥గొలె ॥ 
ఉం 


॥గొలె ॥ 
లం 


కొమ్మరో శ్రీవేంకట్నాది గోవిందుడు ॥గొల్లె ॥ 851 


| లలిత 
నిజము చెప్పంటోతే నెలంతలు నవ్వేరు . 
భజన నెందరికని బాస లిచ్చేవయ్యా 


ఇెప్పరాదు చెలులు పదారువేలు 
నెప్పున సీవాడుకొంయకే నిజమందురా 
పిప్పిగట్ట నాసలేల పెదవు లెండీ6 జాలు 
కప్పుర మిచ్చేంగానీ కాంగిలించవయ్యా 


॥ నిజ ॥ 


ఏ9. థ్రీ తొళ్లపాక అన్నమాచోర్యుల 


నమ్మిరి గొల్లె తలు నీనయగారితనములు 
కమ్మరా౮ జేయ(గంటోతేం గె కొందురా 
చిమ్మి చెక్కునొక్కనేల చేతులు నొచ్చీ( జాలు 
వుమ్మడి€ గుచాల న్గొ త్తే నొద్దికి రావ్యూ 


కంటిమి నీనేరుపులు కా(గిటిలోనే నేండు 
అంటి కూడితే (భమయక పవుందురా _ 
వొంటినే (శ్రీవేంక పేశ వొడంబరచి పొందితి_ 
వింటిలో6 బానుపు మీ6ది కింక రావయ్యా 


సామంతం 
అశ(డు నాకు(గల(డనేదే చాలు 
చతురుని దూరకురే సారెసారె ని(కను 


మలసి వేరొకతెకు మససిచ్చునా అతండు 
అలరి మాంటలాడితే నాడుంగాక 
తలంపు నామీ6ద నుండు తను వెక్కడ నుండినా 
వలసినప్పుడు తానే వచ్చీ నాకడకు 


అటువలె( బగసతి కాసపడునా అతడు 
సటనల నవ్వితేను నవ్వీంగాక 
యెమైనా నేనే యతండయ యెవ్వ రేమిచెప్పినాను 
రు 
తటుకన( దనమా6ట తప్పనివా( డతడు 
పక్కన నెవ్వరికై నా భమసునా నేం డతండు 
చొక్కు(గన్నులం జూచితే( జూచు(గాక 


యిక్కడ (శ్రీవేంక పేక డింతలోనె నన్ను( గూడే 


॥ నిజ! 


1 నిజ ॥ 852 


॥ పలవి ॥ 
నష్ట 


॥ అత(॥ 


॥ అత(॥ 


దక్సె. నామతిచే మతి తారుకాణ అతడు ॥ అత6౫ 850 


శృంగార సంకీర్తనలు 


రామ్మకియ 
సిగ్గున ముని(గెను' చింతల౬ బొరలెను 
యెగ్గులెంతురా యి(ంకనేబే 


శిరసును వంచెను నెలవుల నవ్వెను 
మరిగెను( బతి నిమా6టలకే 
నిరతితో నలనెను నిట్టూర్చులు నించెను 
యెరపరికముల( జల మి4కనేలే 


నిన్నిటు చూచెను నేలలు వ్రానెను 
సన్నల సీలో సణంగులకే 
యిన్నిటి కొడంబడె నిటు చేయివేనెను 
యెన్నిక కొసరులు యింకనేలే 


పంతము నించెను పానుపు చేరెను 
కొంత గొంత సీకూటమికే 
యింతట శ్రీవేంక పేశ్వరు. గలసికి_ 
వెంతని మెచ్చే వి(కనేలే 


'రేకు 062 సాళంగం 


మెజు6(గువంటిది యలమేలుముగ 
అజిముటీ నవ్వీని అలమేలుమంగ 


పలచనియెజంగున బాకీ నీమీందిపాట 
'మెలుస్పంగూరిమి నలమేలుముంగ 
చెలులతో సీసుద్ది చెప్పిచెప్పి కరంగీని 
అలయుదు సొలయుచు నలమేలుమంగ 


న! 


॥ సిగ్గు ॥ 


॥ సిగ్గు ॥ 


॥ సిగ్గు ॥ లర్‌కీ 


॥ మెటు(॥ 


288 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యీడుగా నీరాకకు నెదురెదురు చూచీ 

'మేడమీ6ద నుండి యలమేలుమంగ 

వాడుమోముతో నీపై వలపు చల్లిచల్లి 

ఆడీ నాట్యము సారె నలమేలుమంగ 4 మెజు6(॥ 
పేరుకొని పిలిచీని [ప్రియములు చెప్పిచెప్పి ' 

మేరమీర విన్ను నలమేలుమంగ 

యీరీతి శ్రీవేంక పేళ నిన్ను6 గూడె నేండు 


ఆరితేరె నన్నిటాను అలమేలుమంగ' ॥ మెలు(॥ 855 

| సామంతం 
మూసి మంతనాలతోడి మోహ మేలే . 
.వేసరించనేలే మరి వేండుకొననేలే ॥ పల్లవి ॥ 


పిలిచినప్పుడు రాక బిగిసి వెనక నాతో 
అలరి యెంతనన్వినా నదియేతే 
వలపుకా(కలచేత వాడంజేయనేలే మరి 
చలువగా6 బన్నీరు చల్ల నేలే . ॥ మూసి ॥ 


యింటికి వచ్చినపని యియ్యకోక మరి నా_ 

వెంటవెంట. దిరిగేటివేసాలేలే | 

తుంటతనమున నన్ను దూరనాడనేలే మరి 

గెంటి యంతలోనే తాను కిందువడనేలే ॥ మూసి ॥ 
చెక్కునొక్కి యప్పుడే చిడుముడిపడి మరి 

అక్కరతో. గాంగిలించే దదియేలే 

తెక్కుల శ్రీ వేంకటాది దేవు డిట్టై నన్నుంగూడె 

చక్కటిసిగ్గులవేలే చవిదాయనేలే *మూసి॥ 856 


శృంగార సంకీర్తనలు 


నాగవరాళి 


తలపోసి తలపోసి తను వెల్లా6 గాంకరేంగె 
వలపు దరించరాదు వాములాయ నిపుడు 


యిజ్టై వీచ్చేయండొకొ యింతలో మరదెనొకొ 
అట్టె పతి నంన్రై(ననై్నైలనా రమ్మనండొకొ 
గుట్టున నుందురునొకొ కొమ్మల నంపుదునొకొ 
యెట్టు వేగించవచ్చు నింతవొద్దువోయను 


యింటిలో నున్నాళడొకొ యెఅ(గలేనై తినొకొ 
నంటున( దా నింత నేనె నవ్వులకొకొ 
అంటి చెలిచేత( గానుక్రైనా నంపుదునొకొ 
వొంటి నెట్టు దరియించే నోయమ్మ నేను 


మోము చూచి నవ్వందొకొ మొగి సన్న నేయండదొకొ 
కామించి తానే కాంగిటం గలయ.డొకొ 
యేమరించి (శ్రీ వేంక కేశుండు నన్ను6 గలనె 
నామన సొకపే యాయ నమ్మితింటో ఇప్పడు 


సామంతం 


కంటిం గంటి నీగుట్టు కాసీలేరా 
కంటగించీ నీగుణాలు కానీలేరా 


అడరి నావద్ద నుండి య'ప్టై వుస్సురనేవు 
కడ నేమిదలంచితో కానీలేరా 
అడియాలపుమచ్చము లంగమున( జూచితేను 
కడుం దేలించి చూచేవు కానీలేరా 


ల$ 


॥ పల్తవి ॥ 
ఉం 


॥1తల॥ 


॥తల ॥ 


॥తల॥ 857 


కంటి ॥ 


840. ్రీకాళ్లపాక అన్నమాఛార్యుల 


. నెమ్మి సన్ను వలపించేనెలంతపే రడిగితే 
కమ్మర నాతో నవ్వేవు కానీలేరా 
నమ్మని యాకెయింటికి రతి నాన వెట్టి తేను 
కమ్మి నానోరు మూనేవు కౌనీలేరా ' ॥ కంటి(॥ 
వక్కణించి నీమోవి వాడుదేరీ నేలంపే' 


గక్కనం గాంగిలించేవు కానీలేరా 
యెక్కువ థ్రీ వేంక్రటేళ యిజ్టై నన్ను గూడితివి 


కక్క-సించనోప ని6క6 గానీలేరా ॥కంటి6॥ 858 
వసంతం. 
వచ్చేవో రావో నీవు వాదు లే;టికే 
పచ్చిదేరె వలపులు పగయేలే ఇ6కను ॥ పల్లవి ॥ 


నగవు వెన్నెలగానె నంటుగం జన్నులు రానె 
' యెగసక్కెములు నాతో నింకనేంటికే 
గుగురుగా. బులకించె కొస్పువిరు లటు చిందె 
సొగిసి బిగియ నీకు. జోశేదే యింకను, ॥ వచ్చే ॥ 


మాటల దేనెలు చిందె మనసులో నిండె 
యీటు వెట్టి గుట్టు సేయ నింకనేంటికే 
వూటురే(గెం జెమటలు వుసురసురులు 'రేంగె , 
బూటకవుంజల మింతే బొంకనేలే యింకను ॥ వచ్చే ॥ 
ఆయములు సరివచ్చె నాసలెల్లా గడు హెచ్చె 
యేయెడం జూచిన బంతా లింకనేంటికే 
యీయెడ నే శ వేంకపేశుండం గూడితి నిన్ను 


కస 


మాయదారితనముల మజ;గేలే ఇంకను. _. ॥వచ్చే॥ 850 


శృంగార సంకీర్తనలు 


పాడి 


మతి తను(బాసినమముబో6టికి(గా_ 
శకెజీంగెటి6 గివి తను నెలయించీనా 


చిత్తజుగురుండట జిగి. బూబాణపు= 
కత్తులు తను మరి కౌండీనా 
పొత్తులచందదుండు భువి. దనమణందెట 
వత్తిగం దనపై వడ చళల్లీనా 


వంచినకోవిల వాకట్టువా(డట 
ముంచి కోవిలలు మొజసీనా 
"పెంచి గాలిదినుపెను(బాము పరవట 
పంచల6 దను నవి [భమయించీనా 


మళతి( దా వసంతమాధవు(డట మరి 
తతి నామని తను. దడవీనా 
యితవుగ శ్రీ వేంకపేశుండు కాం గూడె 
రతి నిద్దరికిని రారాం(పయ్యినా 


రేకు 968 వరాళి 


ఇదివో నీ మహిమ నేనేమని పొగడుదును 
కదిసి నీవుండంగాను కపటాలూ. బానె 


వేడుకతో నీనవ్వు వెన్నెలలుగాయంగాను 
యీడనే చిత్తము చీం,కటంతా. బానె 
నీడవతె రమణు.డ నీవు వెంట రాంగాను 


యేడలేని మేనికా(కయెండ లెల్లాం బానే 
16 


వశ] 


॥ పల్లవి ॥ 
క. 


॥ మటీ ॥ 


॥[మఖథీ ॥ 


॥మథతి॥ 860 


1] సల్లవి॥ 
కి. 


॥ ఇది ॥& 


లథ2ై థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కలసి సేపలుకుల' కస్పరాలు చల్లంగాను 

తలపో౦త విరహపుదప్పులు వానె 

చలువైై, నీక్రరుణారసపువాన గురియంగా 

కలిగిననామనసుకల వెల్లా6 బానె ॥ ఇది ॥ 
కరకమలము నీవు కమ్మరం బై వేయగాను 


మరునిబాణాలపగ మాలో. బానె 
ఇరవై శ్రీ వేంకపేళ ఇద్దరము. గూడంగాను 
యా ౧ 


శిరసులువంచినటిసిగ్గులెలా బానె ॥ ఇది ॥ 801 
టట ౧౮౧౫ 
బౌళి 
ఏల నన్ను రమ్మనీనే ఇంతే చాలు 
యేలినాండు తొల్లె నన్ను నింతే చాలు ॥ పల్లవి ॥ 
యటం ౧౧ 


కూడి తనచేంతలకు. గోపగింతునో యేమో 
యీడనుండి మొక్కితి నాకింతేచాలు 
వోడక సారెకు రాంగా నొగరౌనో తీపొనో 
యేడకేడ *తననా కింతేచాలు ॥ ఏల ॥ 


కామిను అెందరు లేరు కాంకలు చల్లం దనకు 
యేమిగారణము నే మింతేచాలు 
నేమము దస్పకుమంపే నేరుపొనో నేరమౌనో 
యీమాటు వోయిరావే యింతేచాలు ॥ ఏల॥ 


బెట్టి నవ్వ నీరుదియ్య బేనువచ్చు నింకనేల 
యెళ్లైనా వచ్చెం దా నీడ కింతే చాలు 
వొట్టుక (శ్రీవేంకటేశు డొనగూడె నిప్పు డిజె 
యెట్టు నేసినాం జెల్లై నింతేచాలు ॥ ఏల॥ 862 





1. తనకు నాకు. 


శృంగార సంకీర్తనలు వ 


కాంటోది 


ఇందరము( గంటిమి నీ విదిగానవా 
వొందిలి పొనుప్పమీ(ద నున్నది గానవా ॥ పల్లవి ॥ 


బంగారుపావాలు మెట్టి పడ6తి యెవ్వతోకాని 
ముంగిటం బొలనెనీ విమ్ముల్లఃం గానవా 
పొంగేటిజవ్వనముతో పొదరిల్లు దూరి సీతో_ 
నంగవించి సన్న నేనె నదిగానవా + ఇంద॥ 


వల్లైవాటుంబయ్యదతో వనితల ప్రై నొరగి 
యిల్లి దె యేకతమాడీ నిది గానవా 
కొల్లలుగా నాడనాడ కొప్పుపూవు లటు జార 
చెల్లంటో కులికిన వ్వేచేంత6 గానవా ॥ ఇంద ॥ 


జవ్వాదివాసనలతో సతి సీవెనక నదె 
యెవ్వరంటా నున్నవా!డ విది గానవా 
రవ్వగా (శ్రీవేంక పేశ రమణిం గూడితి విదె 
యిన్వలనే బొంకేవు యిష్పుడై నాం గానవా  ॥ ఇంచ॥ 868 


రామ్మకియ 
నిచ్చనిచ్చ వాదులేల సీచిత్తము 
యెచ్చుకుందు లాడనేల యింకా సీచిత్తము ॥ పల్లవి ॥ 


మిక్కిలిదొరవు నీతో మేలమాడ వెజతుము 
నిక్కి నీవేమి సేసినా నీచిత్తము 
యెక్కువతక్కుువ నీతో నేమంపే నేమవునో 
మొక్కితిమి నీకు నేము ముందర నీచిత్తము '1నిచ్చ ॥ 


ఓ44 ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కమ్మరం గమ్మర నీపై గల్లమోస నోపము 
. నిమ్మపండు గోనుకిదే నీచ్చిత్తము 
సమ్మతిగా నీవలపు చల్లంటోతే చవిగాదు 
వుమ్మడి నుండే మింక నున్నది నీచిత్తము | నిచ్చ॥ 


చేవదేర నీయెడకు సిగ్గువడ నింకనేల 
సీవే నేనైతి నింక నీచిత్తము 
శ్రీవేంకటేశ నన్ను( జేకొని కూడితి విస్టై 


శ్రైవళమైతి మింక( గలది నీచ్చిత్తము ॥ నిచ్చ॥ 864 
సాళంగం 
ఆతనిపై నలిగేనా ఆతండు నాకలిగీనా 
కాతరాన మీరేల కక్కస పె ప్తేరే ॥ పల్లవి & 
యట ల 


మాటలలోనా నత(డే మననులోనా నతండే 
యే6టికి విభుని దూరే రింకా మీరు 
కూటమికి( దా( జిత్తముకొలందినే వచ్చీంగాక 
- పాటించి యింతేసి యేల బలిమి నేనేరే 4 ఆత॥ 


కలలో విచ్చేసినాండు కరంగించి కూడినాండు 
యెలయించేల పిలిచే రింకా మీరు 
తల(ప్పందల6పృ నొక్కతారుకాణ లిద్దరిక్సి 
చెలం గెప్పుడు వచ్చినా( జింతించనే(టికే ॥ ఆత ॥ 


మెట్టిననే రొక్క:పే మీంయం బారేగా లొక్కసే 
_ యెట్టివారు గలిగితిరే యింకా మీరు 
యిసై శ్రీవేంక పేశుం డిచ్చగించి నన్ను( గూడే , 
గట్టిగా సితనిమతి కంటిరకే యి(కను ॥1ఆత॥ 806. 


శృంగార సంకీర్తనలు వర్‌ 


కన్నడగాళ 


ఇటువంటిదాన' నా కేంటియలుకే 
కటకట తా రా6గా6 గాదనేనా_నేను ॥ పల్లవి ॥1 


మాటలాడకుండు(గాని, మనసులోపలనై తే 
నాటినది తనమీద నాచిత్తము 
కాటుకకన్నుల6 జూచి కసరుదుగాని నేను 
వా(టపువలపు మీ6ంద 'వంతుంబో లోలోనే ॥ ఇటు ॥ 


దగ్గరి రాకుందు6గాని, తా నన్ను నంటినప్పుడే 
వెగ్గళించి సిగ్గులెల్లా వీడంగలవే 
యెగ్గువట్టివుందుగాని, యేపాటి నవ్వించినాను 
అగ్గలపుసరసము లాగుదు(€టో నేను ॥ ఇటు ॥ 


నివ్వెర 'గందితి. గాని, నేండు నన్ను6 గూడంగాను 
పవ్వళించినప్పుడేపో పరవశము 
యివ్వల (శ్రీవేంకటేశు. డేకతమాయ నాతోను 


జవ్వనవారముచేత జడిసీంటో తనువు ॥ ఇటు ॥ 866 
రేకు 064 ఆహిరి 
విరహంబు వేండాయ విరులమొన వాండాయ 
తరవాతీపనుల కిటు తడవేల ఇంకను ॥ పల్లవి 11 


పిలువరే నాయకుని. (బేమంపుచెలిమీ6ంద _ 
నలందరే (శ్రీగంధ మందా(కాను 
నిలువరే కొంతవడి నిండురొద లిటు మాని 
-కలికిమై చెమరించె. గంద మి6క6 బనులు ॥విర ॥ 


వి(0 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చెరుగరే తురుములో( జెదరిజారిననెరులు 
కరంగెనే చెలినుదుటికస్తూరి బొట్టు 
మరుపరే కస్పురము మగువదప్పులు దీర 
నెరపుదము నేరుపులు నిమిషంబుమీంద 


అంపరే యెదురుగా నతనికి. గానుకలు 
ఇెంపలను. బన్నీరు చిలుక(6గదరే 
యింపులను శ్రీవేంకపేళు డిదె వచ్చి సతి 
సౌంపులను6 గూజె నింక సొలయ నేమిటికే 


నాట 
ఈతకు మిక్కిలిలోంతా ఇంకా నేఠే 
చేంతలెల్లా6 జెల్లై నీకు చిరునవ్వుగాదా 
ఉం ఉం 


కాయ మతనిపై వేసి ఘనకుచముల రాసి 
మాయలు నేతువుగాక మాతోనేలే 
చాయలనే యెకపోసి సన్నల నింత నేసి 
యేయెడకు( బోనీవు ఇంతకంటె నేమే 


మాటలనే కరంగించి మంతనాలు మరిగించి 
నాటక మక్కడం జేసి నాతో నీకేలే 


కౌటుకకన్నుల( జూచి కౌంకలం జేతులు చాంచి 


వాంటమై వుండుదుగాక వాదు లీడనేలే 


కొంగిట నాతని. గుచ్చి కమ్మి మాయింటికి( దెచ్చి 


ఆంగితి నాకాంగిటిలో నాయనాయనే 


వీంగక (శ్రీవేంకటాద్రివిభు( డీస్టై నన్ను6 గూడె 
॥ఈంత ॥ 868 


పా6ంగి యింతలోనే నన్ను( బంగించనేలే 


॥ విర॥ 


॥ విర॥ 007 


॥ ఈ6త ॥ 


॥ ఈ(త ॥ 


శృంగార సంకీర్తనలు 


తెలుంగు6 గాంటోది 


చాలు నింతకోపాలు చలమని * 
పాలించ దనకేమి పంతమని 


అంటిరా మీరు ఆమా6ట పతితో 
యింటికి విచ్చేయు( డిప్పుడని 
నంటునా(న?) తాను నాంటంగ6 జూచిన(0 
గంటివేదనలు ఘనమని 


అంపెనా మిమ్ము నాతండు నావద్ది _ 
కింపుల నామోహ మెక్కెనని 
ముంపున ' జేసిన మొన్నటిచేంతలు 
మంపున నెన్నండు మఅవనని 


వచ్చెనా తాను వాకిటి. కిప్పుడె 
'యిచ్చల నేంపంగ నేంటికని 
యిచ్చట (శ్రీవేంక కేశుండు గూడెను 
నిచ్చలు. దానే నేనని 


; వరాళి 
చిత్తజుని మోహప్పళ్ళంగారవన మో యీకె 
పొత్తుల వసంతమాడే పురుషునితోడను 


పాయము మోసులువారె. బడంతికుచములను 
చాయవలప్ప కన్నుల జాజుకొనెను 
చేయివాలె6 గోరికలు చిగురులకొనగోళ్ళ 
యీయెగ విభునివద్ద నింతి. జూడరమ్మా 


౭? 


॥పలవి ॥ 
ఉం 


॥ చాలు! 


॥ చాలు ॥' 


॥1.చాలు | 8600 


1చిత ॥ 


ఫ్రీ కాశ్ళపాక అన్నమాచార్యుల 


కొప్పున గొనలుసాగె. గోమలితమకములో 
కప్పురపుమాటలను గర్వము వూచె 
పుప్పొడి రాలె నెలవిం బొల(తికి సిగ్గులనె 
చెప్పరాదు పానుపుపై చెలియభావములు ॥చిత॥ 


భావరతి పంటవండె భామినిబవింబపుమోవి 
కై వశమై రాసికెక్కె. గళలెల్లాను 
రా ర ల 
యీవేళ శ్రీవేంక'పేశుం డింతియు( గూడంగాను 


'దేవిదేవరవళఠె దిష్టమాయ నిదివో ॥చిత్త॥ 87/0 
శంకరాభరణం 
ఫోవలె మాయింటికి పొద్దున మాకు 
ఆవటించివొక్కసారె అడుగరే మాట ॥ పల్లవి ॥ 


పిలిపించెనేంటికి ప్రియము చెప్పంగనేర 
చెలువుండు నన్నునేమి నేయుమనీనే 
చలమొక్క 'పేకాని సాదించ నేనేర 
అలరి యింకా నేమి అడుగరే.మాట ॥ పోవ ॥ 


తానె వచ్చెనే6టికి తలపోంత నే నెలుంగ 
పూనిపట్టి నాకు నేమి బుద్దిచెప్పీనే 
మోన మొక్క పేకాని మొజంగులు వేనేర 
ఆన వెట్టి మీరైనా అడుగభే మాట ॥ పోవ ॥ 


కాంగిలించీనే(టికే కొంకనేయ నేనేర 
యేంగివచ్చి నామన నేమిచూచీనే 
రాంగయైై శ్రీ వేంకటాద్రిరాయ డిశ్పై నన్ను( గూడె 
యు ॥ టబ 
ఆంగినతనగుప్టేమో అడుగరేమాట 1పోవ॥ 871 


శృంగార సంకిర్తనలు బశతి 


; మంగళకౌశిక 
వలసినట్టాడవయ్య వన్నెలెల్లా. జూపవయ్య 
నిలువెల్లా మెటుంగులే నీకు మొక్కంజాలదు ॥ పల్ల వి॥ 


మగువ మాటాడ.జోతే మాణికేలు రాలీని 
జగడాలు నీతోను సారె నోపదు 
మొగమెత్తి చూడంటోతే మొల్లలే మిక్కుటమయ్యి 
నగవు లంతేసి నీతో నవ్వంగనోపదు ॥వల ॥ 


ఆంగన నడవ(గానే అంధెలెల్లా మొరసీని 
వెంగలినీవినయాలు వినంగూడదు . 
కుంగక కాంగిటిలోన కచములే సెరిగిని 
చెంగట. జేయివట్టినా( జెలియ మొగియదు _ ॥4(వల॥ 


పొల(తి నిన్నారసికే పులకలు రాసివడీ 
వొలిసియు నిందుకేపో వూరకున్నది 
. అలరి శ్రీవేంక పేశ అంగన నీవు గూడంగా 


నిలిచినపరవళాన నివ్వెరగు. బొందెను 4(వల॥ 812 
రేకు 085 సాళంగం 
చెప్పితే నిష్టూరము చెలియ నీవారము 

కి రెప్పలనీలోనిచూపే రేసు దెచ్చు6 జుమ్మీ 11 పల్లవి ॥ 


కామించి యత౦డు గారవించి' పిలువ6ంగ 
యేమన్నా( బలుకవు యేలే ఇంత 
దీమస మెంత నీకు. దీర దెంత్రైనా. బరాకు 
వాములై నవలపులు వడ్డివారుంజుమ్మీ ॥ చెప్పి ॥ 
1. “నీ రెన్నలలోనిచూపు' అనుట సహజము. 
౪01 19-518. 


250 భీ శౌాళ్లపాక అన్నమాచార్యుల 


అదన నీయింటికి నాతండే రాగా నీ_ 

వెదురయి మొక్కవు యేలే ఇంత 

'పెదవు లెత్తవు నీఏ (ప్రేమైనాం గైకోవు 

కదలు(గుచాలు నీకే కడువాండౌ( జుమ్మీ . ॥ నెప్పి ॥ 
చెంత నిజ్టై కూడెను (శ్రీవేంక కేళండు 


యింతలో మేమజచేవు యేలే యింత 
చింతలెల్లా. దీరెను నేసకొస్పు జారెను " 


పంతములాడ6(గంటోతే పైవచ్చుంజుమ్మీ ॥చెప్పి౪ 8/0 
ఆహిరి 
నీకే తెలుసు నింక నే మేమీ నెజ(గము 
ఆకెకు నీకే తగును అదివో విన్నపము ॥ పల్లవి ॥ 


యెక్కడి పరాకో యెంత నేము విలిచిన 
చెక్కుమీ(దిచేయికొని చి తృగించదు 
నిక్కి నీవు చూచితివి నిన్న మాపటంతనే 
అక్కట నే డిట్లాయ నదివో విన్నపము . 1 నీకే ॥ 


మందో మంత్రమోకానీ మరి బుద్దిచెప్పినాను 
చందము తనదేకాని చాయకు రాదు 
అంది విడె మిచ్చితివి అల్లపు .డింతికి నీవే 
అందువంక నిట్లాయ నదివో విన్నపము ॥ సీకే ॥ 


యెంతసంతోస మోకౌాని యెదిరి. దన్నెరంగదు 
కాంతలు కొను కిచ్చినా6 గైకొనదు 
వింతగా శ్రీవేంకపేశ వెలది. గూడితి విష్టై 
అంతలోనే చొక్క(టోలు నదివో నిన్నపము ॥నీకే॥ 874 


శృంగార సంకీర్తనలు 


మాళవి 


అల్ల దె జవ్వని హారియురమున నదె 
“మెల్ల నె యిటు వుపమించరే మీరు 


మ ర్తెపజిస్పలొ ముంచినకలువలో 
వొత్తిలి కనుంగవ లొకమాటాడరే 
గు త్తప్పుగుండలో కొండలో కుచములో 
హత్తి యేర్చ్పడ6గ ననరే మీరు 


తా మెరతూండ్లో తతియగు తీగలో 
భామచేతు లేర్పరచరే యిపుడు 
దోమటిసింహమో తొడ(గినబయలో 
ఆమాటాడరే అందులో నొకటి 


సీలపుమణులో నిండినమేఘమో 
బాలకితురు మొకపలుకునం జెప్పరే 
యీలీల (శ్రీవేంక పేశ్వరు. గూడెను 
మేలిమిమెలు6(గో మెలు(తో యనరే 


. సామంతం 
ఎడసితే నొకగుణ మెదుట నొకగుణము 
అడియాలాలెల్ల ( గంటి మొలేరా మాంటలు 


నిచ్చలు వద్దనుండేటినెలంతలబొందుకం పే 
వచ్చీరానివనితలవలపు చవి 
పెచ్చువెరిగే వొలేరా సెళ్ళిచెట్టు మందుగాదు 
యిచ్చకము నేయవచ్చే వి(కనేల మాటలు 


॥అల ॥ 
గా 


1 అల్ల ॥ 
గ 


అల ॥ 875 


॥ ఎడ 4 


252 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


భావించి నాలుకమీ(ది పంచదారకం జెను 
ఆవలిచేందే తరితీపై యుండును 
కావించి యరచేత్తిమాణికమైనా సరకు గాదు 
యీవేళగ్లొసోరేదా యి(కనేల మాటలు 


కాంగిటి6 గూడినయట్టికమ్మనిరతులకం కె 
మూం.గినభావరతుల మోహము బెట్టు 
యేంగివచ్చి శ్రీ వేంక'పేశ నన్ను. గూడితివి 
మా6గినపండు చవౌను మరియేల మాటలు 


దేవగాంధారి 

తెలిసినపనులకు( చెగ నిన్ను 

సొలపు6 జూపులనె చూచితి నిస్ను 
నామతిలో నున్నవి నీవాడంగ 

యేమని కొసరే నింఠ నిన్ను 

మోము చూచితే మొగి నిటు నవ్వంగ 

కామించి యలుగ6గ(6 గలనా నిన్ను 
పిలువకతొల్లే ప్రియమున రాంగా 

వలెనా రమ్మన వడి నిన్ను 

పలికినంతనే పంతము లియ్యం/ 

చలములు సాదించ6 జాలము నిన్ను 
అంటకలొన్ష అంగము గరంగంగ 

కలటఏకమేల యిక్కడ నిన్ను 

యింటనె శ్రీ వేంకటేశ కూడిత్తివి 

వెంటవెంట నింక విడువను నిన్ను 


“1 ఎడ | 


॥ ఎడ 1. 878 


॥ సలవి ॥ 
గం 


॥ తెలి॥ 


॥ తెలి ॥ 


॥ తెలి॥ 077 


శృంగార సంకీర్రనలు 


సాళంగనాట 
నిన్ను దూరంబన్‌లేదు నీవు మేలే నేసికివి 
కన్నెకు6 గాంకలు మించె. గర్మఫల మిబ్టెది 


కాంతపై (6 జల్లనిచూపు కడు నీవు చల్లంగాను 
యింతికి(. జింతలత లిగిరించెను 
కొంత నీకృపారసము కొలగులై ముంచంగాను 
వింతగా6 గలువ లజ్టై వికసించెను 


నెలంతకు( బలుకుందేనెలు నీవు చిందంగాను 
అలులు చిందరవందర మూ6గెను 
కలికిపై నీవూర్చుగాలి నేండు విసరంగ 
బలిమి జక్క-వలకు పంజరము లూజెను 


"సిపె( జెమటయేరు పడ.(తిపె. బరప6ంగ 

ఆరి ఖీ యా 
మోపులై ముత్తెపసరులు మొలకలొ త్తె 
"యేపున (శ్రీ వేంక పేశ యీసతి నీవు గూడంగ 


చీకి 


॥ పలవి ॥ 
ళల 


| నిన్ను ॥1 


॥ నిన్ను ॥ 


నీపొందుల _భమసి నివ్వెరగ్రై నిలిచె నిన్ను ॥ 878 


రేకు 046 సామంతం 


'చాలు(జాలు నున్న వెల్లాం జొలదా యిది 
._ జాలెలా నిందనే పానసె. జాలదా యిది 


గొరబుగా నవ్వితేను కోపగించుకొనక 
సరిగా నీవు నవ్వితి చాలదా ఇది. 
తరవై కొంగువట్లి తే దప్పించుకొనక 
సరవి నూరకుండితి చాలదా ఇస 


పలవి.॥ 


త్‌4 “.. శ్రీ శాళ్ల్షపాక అన్నమాచార్యుల 


కన్నుల నేం బిలిచికే కమ్మర జంకించక 
సన్నలకే వచ్చితివి చాలదా ఇది 
నిన్ను! దస్పకచూచికే నిలిచి వాదుకు రాక 
జన్నెవలపు చల్లితి చాలదా ఇది ॥ చాలు6॥ 


తమితో నిన్ను6 గూడంగా దప్పులను( బొరలక 


సమరతి( జొక్కితివి చాలదా. ఇది 
అమర శ్రీ వేంకపేళశ అనుమాన మెంచక 


జమళి6 గూచుంటి విపై గాలదా, యిదీ ॥ చాలుం॥ 870 
అలభిత 
ఇదె వచ్చె రమణు:డు యెంచినమయెన్నికలాయ 
మదనమం(త్రాలతోడ మాటాడవే 11 పల్లవి ॥ 


. చెక్కిటంబెట్టినచేయి చిత్తములోనికి నూయి 
తక్కినసిగ్గుల కెల్లా దండదాయి 
చక్కనిసీవదనము చందురునిసదనము 
మక్కువతో. జిన్నంటోక 'మాంటాడవే 1 ఇదె 


' అశీతి పయ్యదకొంగు యొవ్వనపాయపుకంగు 

ఫోరచి కోరికలెల్లాం బొంగేటిపొంగు 

సొరప్ప నీకెమోవి చల్ల గప్రపుదీవి వే_ 

మారు దడుపక ఇక్సై మాటాడవే ॥ ఇదె 
సగమువీడినకొప్పు సరసమాడేవొప్పు 

నా. పట్టిచ్చేచొప్పు' 

తగు శ్రేవేంకటవతి దగ్గరి నిన్నిటు గూడె 

చుగంటిమెల్లా మెరసి మాంటబాడవే 6ఇదె॥ 800 


శృంగార సంకీర్తనలు కర్‌ 


కేదారగౌళ 
ఎఫ్లై (ట్రయినా మేలే ఇన్నిటికి. దానె గురి 
య్‌ ంట 
ముట్టినది నాకం దనమోహ మొకసపే ॥1 పల్లవి ॥ 


కోపగించి చూచేవి కూరిమి పై (జల్లే న్స్‌ 
కైపుగా నీతని రెండుకన్నులే కదే 
తీప్ప గడు6 బూనేవి తెగి చేందు నెరసేవి 
మాప్పదా(కా తనతోడిమాటలే కదే 11 ఎ ॥ 
న. 


అంగపు(గా[క రేంచేవి ఆయములు గరంచేవి 
పొంగారి తా( జే నేపొందులే కదే 
ముంగిట గడు నవ్వించేవి మోము గడువంపించేవి 
చెంగట దా6జేసినట్టిచేంయలేక దే | ఎప్టై॥ 
షు 


మొక్కులు దా మొక్కేవి మొనగోరు మోపసేవి 
వ. తనచేతులేకదే 
యిక్కడ శ్రీవేంక పేశుం డింత నేసి నన్ను6 గూడె 


వక్క మాకు నిద్దరికి తలపోంతేకదే 1 ఎప్లై (481 
జెళంగం 
కామునిజెళమొ లెల్ల కాంతమై(' బొత్తుగలనె 
కాటి నులాల మనకు( గతలాయను 1 పల్లవి 4 


పున్నమచందుండు యీపొల(తినె మ్మోమైతే 
కన్నులే కలువలై. కదిసీ నందే 
వున్నతంపు(జిలుకలు వువిదసలుకు లై తే 
సన్నినకెమ్మోవి బింబఫలమాయను ॥ కాము ॥ 


28 ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


నెలంతనడపులివి నెమలిభావములై శ్రే 
'మెలుపున నెరిందురుము మేఘమాయను 
అలరి నునుందొడలె అరంటికంబములై తే 
చెలరే6గి నెన్నడుము సింహమాయను ॥ కాము ॥ 


మగువకంఠము నేడు మదనునిశంఖమెతే 
జగడించుంజన్నులే చక్రవాకములాయ 
తగు (శ్రీవేంకటపతి ధరియించి కూడ(గాను 
మిగుల నింతికి మేలుమీ(ద మేలే ఆయను 1॥ కాము ॥ 88) 


పొడి 
నీరు వట్టుక నేయి వోయ నేరనే నేను 
సారె నావలపునీరు చల్లటిం తేకాని ॥ పల్లవి ॥ 


ఇప్టె నాలుకలోన బెల్లాలు యెదలోన, గత్తులు 
నెట్టుకొని నీవలె నేరనే నేను 
వట్టిమాటలిగిరించ వంచితే( దేనెలుగార 
గట్టిగా నాపెదవుల( గలదింతేకాని ॥ సీరు ॥ 


కనీ యింటికాడ నిడి గానుగకాడా గసి (0 
నినుంజూచి నేరుచుకొనేరనే నేను 
మనసు గరఃగించేది మర్మము భేదించేది 
కనుచూపులు నాయందు గల దింతేకాని నీరు ॥ 


అమ్మేది వొకటి అసీమలో దొకటి 
నెమ్మది నీయంతేసి నేరనే నేను 
కమ్మి (శ్రీవేంకటపతి( గలసితి వెలసితి 
కమ్మరం గమ్మర నిదే కలదిండేకాని నీరు ॥ 880 


శృంగార సంకీర్తనలు 257 


సాళశంగం 
వాన గురియక తొళ్లై వరదలేల 
నానబెట్టి కొంతగొంత నంటునేయరాదా ॥ పల్లవి ॥ 


మనసులో నేమిగల్లా మాపటంత( జేతుగాక 
చెనకి నవ్వు నవ్వి తే( జెల్లదనేవా 
అనువై పంతముగానేయస్పుడే కొనేవుగాళ 
'మనికిగా. నందా(కా మాటలాడరాదా ॥ వాన॥ 


వేడుక నే మేనికా(క వెనకం జెప్పేవుగాక 
వీడె మందుకొన్నంతనే వెలితయ్యినా 
కూడినరతుల వేళ. గొసరే వింతేకాక 
పాడితో మంచముమీ(ద( బవ్వళించరాదా వాన ॥ 


తారుకాణించినప్పుడు తలవంచుకొందు గాని 
చేరి నీవు కా6గిలించితే దోసమా 
మేరతో శ్రీవేంక పేళ మెచ్చి నన్ను( గూడితివి 


కారణములేని సిగు కటిపెటరాదా *. ॥వాన॥ 84 
గరి ర! యట 
శేకు 187 సింధురామ[క్రియ 
ఎచ్చుకుందు లాడకురే యేమీననకురే 
కచ్చు సెట్టి యాతనికి. గడు నే వలతును . ॥ పల్లవి ॥ 


చేసినంత( జేయనీరే చెప్పకురే యాసుద్ది 
ఆసయి చ్చాతం డొక్షమా టాడితే( జాలు 
వాసికి. బెనంగంబోతే వడి6బడు( జేసునింక 


నాసరివారెల్లా. జూడ నవ్వినంతే చాలును 1. ఎచ్చు ॥ 
17 


258 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కూడినస్టై కూడసీరే కోపించకురే యాతని_ 
సీడ కాతండు విచ్చేసేయెమ్మెలే చాలు 
షాడిపంతా లాడంబోతే పదను దప్పునో యేమో 
మేడెపు సరసవేళశ మెచ్చినంతే చాలును ॥ ఎచ్చు॥ 


వుండిన ్టై వుండనీరే వొరయకురే యాతని. 
నండ గా నిక్కిచూచిన నదియే చాలు 
సిండా శ్రీవేంకటాద్రి నిలయు.డు నన్ను. గూడె 


కొండుక మేన(జేసినగురుతే చాలును ॥ ఎచ్చు! కిక 
శంకరాభరణం 
కర్కస మిపుడే కావలెనా 
వొక్కించుక వడి వుండ(గరాదా ॥ పల్లవి ॥ 


వేరుపుమాటలు సీకే యమక్వును 
కూరిమి( గొసరంగ గుటి లేదు 
తేరినయప్పుడె తెలినేం(పేం) గానీ 
పోరక్త లోనికి. బోరాదా కకక్క- ॥ 


సలవులనవ్వులు చెల్లును క! 

తఆఈపెట్టం జలము తతిగాద్రో 

వలసినయప్పుడె వచ్చె గానీ 

పలువురు! బిలువక. పదరాదా ॥కక్క ॥ 
తమకించీ కలయ: దగవవు నీకే 

జఎమ్మళి నలుక లి౧ంక6 జవిగావు 

చెమరించె మేను శ్రీవేంక పేశ్వర 

నమముగ( గూడికి చనవీరాదా ॥ కక్క ॥ 886 


శృంగార సంకీర్తనలు 


నాదరామ్మ క్రియ 


వాడిక నీమతికిని వలపు వేగా 
వీడెమిచ్చి యాతనితో వేసరుకోనేలే 


కలికికన్నులకును కాంకలచూపులు వేంగా 
వొలిసీనొల్లక యాల వూరకుండే వే 
పలువన్నెనీమోవికి పచ్చిమాటలు వేంగా 
మలసి పతితోనేల మాంటాడవే 


చేతిమీ(దిచెక్కులకు నెలవినవ్వులు వేంగా 
యీతల. జింత( బొరలనేలే నీకు 
కాతరపృమేనికిని కమ్మ(బులకలు వేంగా 
ఘాతల6 బయ్యదనేల కప్పేవే నీవు 


కొండలకుచములకు గోరిచందురులు వేంగా 
బెండుగా( జెలువునితో. బెనంగనేలే 


అండనె (శ్రీవేంక పేళుం డాతండె నిన్నుంగూడెను 


నిండు[(గళలతో నీకు నివ్వెరగులేలే 


“రాష్ట్రం 
గక్కన నిద్దకుం గలయు టివి 
మక్కువ మాయెడమాంట లి.కేలా 


పాదపువా((వ్రాం)తలు భావప్పుటీంతలు 
ఆదెసం జెలికిని యాసలంటో 
'మోదపు(బలుకులు ముంచినపులకలు 
యీదెస సీకును యిక్కడ. గలిగె 


లగ్ర్‌థీ 


॥ పల్లవి ॥ 


॥ వాడి ॥ 


॥ వొడి ॥ 


వాడి ॥ 5? 


1వళివి | 
ఉం 


॥ గర్క ॥ 


00 థ్రీ తాళ్లపాక అన్నమాబార్యుల 


కన్నులకెంపులు కౌ(కలసొంపులు 
వన్నెలసతికిని వలపృనంటో 
సన్నపుంజెమరులు సరసపుతిమురులు 
నిన్ననేంటనే నీకును గలిగె 

పేవైనుసురులు పయ్యదవిసరులు 
నీపొందు చెలికి నిలువంగంటో 
యేపున (శ్రీనేంక కేళశ్వర నీకును 
యాపడ(తికూట మింతలో6 గలిగె 


తెలుంగు6ంగాంటోది 
చెల(గి నావిభు(6 డింత సేయుమనెనా 
చలమరికోరికలు సాదించీంగాక 


మాయదారిమరునేటు మనసులో గుణీ యింతే 
కాయముమీ€దికి నేల కాంకరేంగీనే 


పాయపుమోహము లివి బయలీ6దేపను లింతే 


ఆయపునిట్టూర్చు లేల అలయించీనే 


చందురునివెన్నెలలు జగమెజి(గిన వింతే 
పందెమాడి నన్నునేల [భమయించీనే 


కుందనికోవిలకూ6త కు _త్తికలో పస యింతే 


సందడీ నాగుండె యేల జాలిలరేంచీనే 


పంతప్పటీచల్ల గాలి పాణముతోలంకి యింతే 
వింతలుగా నన్నునేల వేసరించీనే 
యింతలోన ,శ్రీవేంకపేశండు గలయంగాను 
చింతలెల్లాం బాపె(గాక సిగ్గులేల ముంచీనే 


॥ గర్క ॥ 


॥ గక్క ॥ 08 


॥ పలవి ॥ 
భ్‌ 


8 చెల6॥ 


॥ చెల6॥ 


॥ చెలం॥ 089 


శృంగార సంకీర్తనలు 


మేంచబాళి 


నటనలు రెండూ నడపసేవే 
కుటిలపునవ్వులు6 గోపము6€ గలదా 


వదనకమల మిటు వంచేవేమే 
చదురులమా6టలు చల్లుచును 
"పెదవులు గదల(గ బిలిచి గొణంగేవే 
చెదరనిపొం దిటు నేయుచును 


చెక్కుచేతితో చింతయిదేమే 
వొక్కమంచమున నుండుచును 
మొక్కులలోనే ములిగే వేమే 
చొక్కులచూపుల. జూచుచును 


రతివేళనె యీరాజసమేమే 
అళకిబాసలు నన్నడుగుచును 
యితవుగ (శ్రీవేంక కేళుండం గూడితి 
మతకములేలే మైమఅచుచును 


రేక 060 భైరవి 
ఏల దూరీ నేల పోరీ నితండే తాను 
వేళతో బుద్దిచెప్ప(గా విననై తినా 


అత్తి నే నలిగికింటో అప్పుడే రమణుడు 
పొత్తుకు రమ్మనంగా నేం జోనై తినా 


మత్తుండై యాపొద్దుక జై మజబె(వో ఇప్పుడై 


వత్తునని ఇెప్పెంపంగా వద్ష్గంటినా 
అలాల మ 


లి] 


॥పలవి॥ 
టై. 


॥నటి ॥ 


నట ॥ 


(నట ॥ 301] 


/పలవి | 
ద 


॥ ఎల! 


282 ఛ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వుంటి(భో నాచలముతో నోరుపుగలవా€డై తే 
నంటుగా. దా నవ్వగా నే నవ్వనైతినా 
కంటకాన నొకతప్పు గలిగెంటో ఇ(కనైనా 


జంటన నన్ను6 జెనకంగా సమ్మతించకుంటినా 


లతితో సిగ్గన నే తలవంచుకుండితి(బో 
రతుల( గరం గర(గగనై తినా 


ఇతవై- (శ్రీవేంక పేశు( డింత నేసి నన్ను గూడె 


కతగా, ఇదె తొల్లి కాదంటినా 


వళవంజరం 


ఒకటి కొకటి గూడ దువిదకడకు నిజై 
వెకలివిభుని. జేర విచ్చేయమనవే 


పతియింటికే(గేటిపడ6తివేగిరానకు 
సతిపిరిందిభారము సంగరమాయ 
మతిలో నాతని. బొందేమచ్చికకోరికలకు 
మితిలేనివలపులే మీందమీ(దం దొడుసు 


సొలసి యాతని, జూచేచూపులవాండ్లకు 
చఇెలియానందజలాలు చిట్టంట్లాయ 


మల్ససి యాతనితోడ మాటలాడేయందుకు 


నిలువునిన్వెరగులు నేరములై నిలిచె 


కమ్మర నాతని రతి కాంగిలించేయందుకు 
కొమ్మకంకణరవాలే కొండెములాయ 


1 ఏల॥ 


॥ ఏల; 80! 


॥ పల్లవి ॥ 
గ 


/ ఒక ॥ 


॥ ఒక ॥ 


ఇమ్ముల శ్రీవేంక పేక, డింతలో విచ్చేసి కూడె. 
నెమ్మది నున్నారు నేండు నిన్ననే యింతాయను ॥౭,క ॥ 8092 


శృంగార సంకీర్తనలు 
లలిత 
తనిసితి నుండనీవే తనవలసినయట్టు 
చినుకులేనిచిత్తడి సిగ్గులేలే ఇంకను 


ఆడినదే మాటా ఆతడే యెరుంగును 
యేడరేనిబుద్దులు మీరేమిచెప్పేరే 
గోడలేనిచిత్తరువు కొలచీ నందే కొలపు 
తాడులేనికట్టు వట్టితగులేలే యి6కను 


తుద నేమనీనే దూరులెల్లా వచ్చె 
సదమనవే యింక బనిలేదు 
యెదురులేనిమాట' కదురువలెనే వుండు 
పెదవిపై తేనెల్వపియ మేలే యింకను 


యింటికి దా వచ్చినదే యిన్నిటికీ గురియాయ 
జంటలయెడమాటలు చాలు(జాలునే 
అంటిముటి (శ్రీవేంకటాద్రీశు( డిదె కూడి 
ట్‌ ఖ్‌ 
'వెంటవెంట౦ దిరిగిని వెరపేలే యి6కను 


మంగళకొశిక 
ఏల నేనే వడియాస లిందా(కాను 
ఆలకించి వున్నదాన నందా6కాను 


వచ్చి వచ్చి వేగిరాలు వలవనిజాగరాలు 
యిచ్చల నడపితిగా యిందా(కాను 
వెచ్చసివూరుపులును వీరిడినేరుప్పలును 
అచ్చుపడె నాకైతే నందా(కాను 


2ి(8ి 


॥పలవి ॥ 
గా 


తని ॥ 


తని ॥ 


॥ తని ॥ 8098 


1 పలవి॥ 
చం 


॥ ఏల ॥॥ 


264 ఖ్రీతా శ్లపోఠ అన్నమాచార్యుల 


మాటలలో తీపులును మాయదారి చూప్పులును 
యేటవెట్టి నడపితి విందా€కాను 
వాంటమైన కా(కలును వట్టి కొమరా6(కలును 
ఆంటదాన నే6 బడితి' నందా(€కాను ॥ ఏల ॥ 


'నెలవులనగవులు చే చాంచి తగవులు 
యెలమి€ జేసితివిగా యిందా(కాను 
చెలంగి శ్రీవేంక కేశ చెక్కునొక్కి కూడితి నే 


నలవోకతోడ నుంటి నందా6కాను ॥ ఏల ॥ 8014 
ముఖారి, 
తగిలి నేం దడవితే( దడవంగవలె( గాక 
మిగుల వాసికానికి మేరమీరంెల్లునా ॥ పల్లవి ॥ 


చూడకుండంగానే తాను చూచీ తప్పక నన్ను 
యేడాను జగడగాని కింతగలదా 
ఆడకుండంగానే మాటలాడించీ నూరకైన 
జాడతో మాసటీనికి చంచలము చెల్లునా ॥తగి ॥ 


ఇంటికి. దోంకుండంగ మాఇంటికి వచ్చీ. దాను 
అంటి చలపాదిగాని కది దగునా 
అంటుకోకుండంగ తానే అంటుకొనీ నామేనా 
దంటపంతగానికి దైన్యమింత చెల్లునా (తగి ॥ 


కా6గిలించకుండ(గానే కా(గిలించీ నిదె నన్ను 
యే6గేటియెమ్మెకానికి నిది దగునా 

స కాంగిననన్ను (శ్రీవేంకటపతి యిదె కూడె 
చేంగదేరేదొరలకు చేంత లింత చెలునా 1/1 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
ననుపున నూరకె నవ్వకుకా! నీ 
మనసు రానె నే మాటాడేరా 
మొదలిమాంట నిను మోచివచ్చితే .. 
* వదనకమల మిక వంచకురా 
కొదలు మాని నాకొంగు వట్టితే 
పదివేలు దెలిసేం బదగదరా 


సారెకు నీచేంత సరిగాం జూపిన . 
వీరముతో. గోపించకురా 
శారుకాణలకు దగ్గరి వచ్చిన 
తేరకొనంగ నిటు తెలిపేరా 


అలమి కా(గిటను ఆయము అంటిన. 
మలసీ సొలసి మైమణవకురా 
యెలమిని-(శ్రీవేంక పే కూడితివి 
నెలవయి యురమున నిలిచితిరా 


రేకు 000 సామంతం 
నీవేమి నేసినాను నిన్ను నేర మెంచరాదు 
'మూవంక నానిజానిశే మొక్కే(జుమ్మీ 


కన్నుల నీమర్మములు కాండిపారం జూచితి 
.. వున్నతి నాతప్పు నీవే వోరుచుకొమ్మీ 
వెన్నెలనవ్వులు నవ్వి వేండిసిగ్గు 'రేంచితి 
మున్నుమున్నే యిందుకు మొక్కితింజుమ్మీ 
70 19- ౯19 


285 


1పలవి ॥ 
యం 


నను ॥ 


॥ నను ॥ 


॥నను॥ 8986 


॥ పలవి ॥ 
ట్‌ 


॥ నీవే ॥ 


266 శ్రీ శాళ్లపాక అన్నమాచా వ్యల. 


మాటలనే నీమనసు మాయింటికి( గొంటం(చు(? 
యేంటికై నా నన్న నెగ్గు తెంచకుమీ 
వు న. 
వాంటపువినయముణ వలపు లీ(దించితి 
మూటగా వేవేలకు మొక్కేంజుమ్మీ 


కూడుతానే కా6గిటిలో కొవగోరు సోంకించితి 
వేడుక నన్ను వెనక వేసుకొమ్మీ. 
యీడనే శ్రీవేంక పే; ఇన్నియు నే6 జేసితి 
మోడి నేసి ఇందుకేకా మొక్కే(ంజుమ్మీ 


దేవగాంధారి 
నెలంతకు6 జీ(కటి నీకే వెన్నెల 
చలువయి వేండియు సంగడి6 గలిగె 


వాడినమోమును వంచినశిరసును 
యేడ6 గలిగెనో యీవెలికి 
వీడెపుమోవియు వేడుకనవ్వులు _ 
నీడనే రమణుండ నీకే కలిగె 


చెక్కుమీ(దిచేయి చెదరిననెరులును 
యెక్కడ గలిగెనో యీచెలికి 
తక్కినకళలును తనువుచెమటలును 
నిక్శ_ప్వదొరవగునీకే కలిగె 


1 నీవే 11 


॥నీవే॥ 007? 


॥ నెల(౪॥ 


॥ నల6॥ 


॥ నెలం॥ 808 


శృంగార నంకీర్తనలు 


సామంతం 
చెప్పకు నీసుద్ది సరిచేసుకోకు :నిన్ను నన్ను 
వుస్పు గప్పురమువళలె నుండితేనే ఆయనా 


కన్నులే తెల్లనగాసీ కాయమెల్లా నలుపే 
యన్నిటా నన్ను నేరా లెంచవచ్చేవా 
చన్నులే ఘనముగాక, సరి సానడుము చిన్న 
వన్నెల నేనూ నీవంటిదాననా 


చేతులే నాలుగుగానీ చెలులు పదారువేలు, 
పోతరించి నీవు నాకు బుద్దిషెప్పేవా 
ఆతల మాటలే వాండి యధరము మెత్తన 
యీతల నీతో నన్ను నీడు వె ప్టేవా 


చూడ బాలుండవుగానీ. సోంకేది మేను మిన్నంత 
_ కూడేటి నావలపులు గోరనేనేవా 

యీడనే (శ్రీవేంక టేళ యిసై నీతో నేకమైతి 
మే డెపురతుల నన్ను మెచ్చకుండేవా 


- మలహరి 
కందు౭గుందు నింత గావలినా 
అందరిలోపల నవుననరాదా 


చేరి నాపొందులు చిత్తము రాకున్న 
నారుకొన( గొంత నవ్వరాదా 
మారుమాటాడంగ మనను రాకున్న 
వూరకై నం గొంత వూ(కొనరాదా 


207 


౨ పలవి ॥ 


॥1 చెస్ప (1 


॥ చెప? ॥ 


చెప్ప ॥ 000, 


॥ పలప్‌.॥ 
ఉరి 


॥ కందు6॥ 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


"'సెకొని నారాక పరాకె యుండిన 
యూ వూ. 
చౌకగాం టైం జేయి చాంచరాదా 
యేకడో నీచి త మెరవె యుండిన 
లవి న. 
ఆకుముడి చిచ్చే నందుకొనరాదా 


కాంగిట నీమేను కడుమజచిన 
వేంగి నాపై మేనువేయరాదా 
చేంగవలపుల శ్రీవేంక 'పేస్వర 
పాంగినరతులం బంత మీరాదా 


గుజరి 


మ! 
కడదాకా నీమేఠే కాణావైై వున్నది 
అడియాల మి€క వేరే అరయ జో జేదిరా 


నించినకూరిమి నాపై నిజముగ నున్నది 
మంచినీగుణాలు నామనసులో నున్నవి 
అంచెల నీసరసము లంగమ్ముపై నున్నవి 
కొంచి కొంచి ని న్నింకం గొసరం జో పేదిరా 


చెప్పిపంపిననీరాక చెవులనే వున్నది 
రెప్పలెదుట నీరూపు రేపుమాపు నున్నది 
చిప్పిలునిమోవితేనె సెలవుల నున్నవి 
వుప్పతించి నిన్ను నిశ నారయం జో కేదిరా 


కందువ నీమర్మమెల్లా వాంగిటిలో నున్నది 
అంది నీముద్దుటుం గర మదె నావేల నున్నది 
ఇందుకే (శ్రీవేంక పేళ ఇటు నన్ను. గూడితివి 
చిం దేటిసిగ్గులు నీపై జిమ్మ(గం జో పేదిరా 


॥; కందు(॥ 


॥కందు6॥ 400 


॥ కడ ॥ 


॥ కడ ॥ 


॥కడ॥ 401 


శృంగార సంకీర్తనలా ణి 


(శ్రీరాగం 


చింతవం౮త లి(కనేల చెలుల దూరంగనేేల 
దొంతులరతులే నీకు. దోడాయంగా ॥ పల్లవి ॥ 


తల(చంగానే వచ్చె తనుందానే రమణుండు 
మలసి నీకి మొక్క మనసాయంగా 
అలుక లిన్నియు( బానె' నత6డె నీతో నవ్వె 
పలుకుంబింతము నొక్కపాటాయంగా " ॥ చింత ॥ 


అనుమానించ(గనే యతండు నీచేయి వై 
యెనయునీకోరి కెల్లా సీడేరెంగా 
చనవెల్తా నీకు జెలై సరసుండు నిను మెచ్చె 
క రం శ 
కొన కెక్కినవలపు గురుతాయ(గా ॥1చింత ॥ 


మొక్క(గా నాత(డు నీకు ముందర వరము లిచ్చె 
_చక్కనైైనసకినాలు సరిదా6కెంగా 

. చెక్కులెల్లా6 జెమరించె (శ్రీవేంక టేళుండు గూడె 
యెక్కువ నీ సంతసము లిరవాయంగా ॥ చింత ॥ 402 


రేకు 970; సామంతం 
మానరా నవ్వు మానరా వద్దు మానరా 
మాతో మానరా యేల మానరా 1 నీవు 
మానకుంటే నిన్ను నిందరు వినగా 
మాటల దిట్టక మానరా ॥ పల్లవి । 


బి0 థ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


వారి వీరితోడ వావులు చెప్పెంపే 

వట్టిదోస మేల క స్టేవురా 
శేరకొన నన్ను. జూచి వట్టి యాసం 
దేర నుస్సుర నేంటికి రా 
పోరి పోరి నీవే నిజమరి నంటా 

_ -బొంకుచు నన్నేల ముప్టేవురా 
కోరి వూరకున్నవారి కింకేసి- 

_ కొడిమె లే6టికి వచ్చీరా. ॥ మాన ॥ 


చక్కనివారికి నీయెదుట నేండు 
సారె నిలువరాదటరా 
వొక్కమాంటలోనే నీవింత గరంగి 
వొళ్ల చెమరించనే(టికిరా 
చికనిచన్నులు నాకు గలిగితే 
చింతి6 బొరలంగ సీ కేలరా 
మొక్కలాన నీవు నే నేరోంతలకు 
_ మొదలనే నాకు సిగ్గవురా ॥ మాన ॥ 


కారణములేక వూరివారితోడ 
కాలుదొక్క నేలవచ్చేవురా 
నీరవంక తుంగవంటీవా(డ వింతే 
నీతోడిపొందుకు నేనోపరా " 
కూరిమితోడుత (శ్రీవేంక పేశ్వర 
కూడితివి నిన్ను నేమందురా 
.కోరినకోరికలెల్లా6 దలకూడె 
గోరనన్ను నూందనేంటికిరా ॥ మాన ॥ 408 


శృంగార సంకీర్తనలు 
నాదరామ్మక్రియ 


ఇటువంటి వేడుక లెవ్వరికి( గలవమ్మ 
తటుకన మజచేరు తమలోనే మేనులు 


కలికి రమణునికి( గస్తూరినామము వెట్టి 
చెలరేంగి తాం జూపే6 జెక్కుటద్గాలు 
౧ 


2 


॥పలవి ॥ 
గి 


ములువా(డికొనగోళ్ళు ముంచి కొప్పు దువ్విదువ్వి 


తొలసితో మొల్లలప్టే తురిమీ( జూప్పలను 


వడ6తి విభునిమీందం బన్నీరు చిలికించి 
తడియొ శ్రీం గుచషుల తగుపొట్లాల 
చిడుముడి .సొౌమ్ములతో సింగారములు నేసి 
అడరి నివాళించీ నంగప్పంగాంతులను 


సోవగా6 వీళ౪ాంబరము చుంగులువార! గట్టి 
మోవి యాని తమ్ముల మిమ్ముల బెస్టైను 
ఆవేళ (శ్రీవేంక పేశు నస్టై మోహించి చూచి 
తానిమంచానకు. దీసి తమకించి కూడెను 


ఆహిరి 
ఏమి నెజు,గను నేను ఇంక నీచిత్తమురా 
దోమటివయను నాపై 6 దోసినశ్టై తోయ5ా 


తలంపెల్లా నీది తనుకమే నాది 
చెలగి యేమినేసినా( జేయరా నీవు 
పలుకు నీతోనే పంతమే నాలోను 
చళివలప్పులు నాపై ( జల్లినట్టు చల్లరా 


॥ ఇటు ॥ 


॥ ఇటు ॥ 


1 ఇటు ॥ 404 


॥ పలివి ॥ 
ఛి 


॥ ఏమి 1॥ 


శ్‌? థీ ఠా కక అన్నమాచార్యుల 


వాలుంజూపులు సీపై వడియంచేమప నాపై 
కేల నాచన్నులు లు పిసికినట్టే పిసుకరా 
ఆలకింపు నీకొరకు అలయిక నాకొరకు * 
నాలి'నేసి నీవు 'నాత్తో నవ్వినప్టే నవ్వఠా . 
కా6గిలిదె నీకు కళదాంకేది. నాకు 
యేంగక నీమోవి నాకు నిచ్చినంతా నియ్యరా 
_పాంగినథ్రీవేంకటేళ వైకొని కూడితినదె 
ఆంగె నిద్దరిమనసు లంటినజ్టై యంటరా 


సాళంగం 
కానవచ్చె నందులోనె కాదామటజి 
' ఆనవెట్టి అడిగీని అట్టెకాదా మటీ 


వున్నతి నేమీంజేయక వుండగానే. దన్నుంజూచి 
. కన్నుల నవ్వితినట కాదామటి = 
- చిన్నిచెక్కులమీ (దటిచిలు(డెమటలు చూచి 
మిన్నక మొక్కితినట మేలుగాదా మజటి. 


వుమ్మడి సీతని వేలివుంగర మెక్కడిదంటా 
కమ్మజ( జూచితినట కౌదామటి 

. కమ్మినట్టితన మేనికస్తూరివాసనలకు 
సమ్మతించనై తివట సటగాదా మజీ 

తీప్యులై నతనమోవి తెగువ చూపితినట 
కా౭పురము. లెస్సాయ కోదామజీ 
పెవె ్రీవేంకటాాద్రిపతి నన్ను నిటు గూడే 
చేపట్టి తనకిన్నీ( జెల్లే: గాదామజీ 


॥ ఏమి ॥ 


॥ఏమి'॥ 405 


॥ పల్తవి ॥ 
క రం 


కొన ॥ 


"కాన ॥ 


॥కాన॥ 4060. 


శృంగాడ నంకీ“ర్తనలు ౭13 
కేదారగొశ 
ఓయమ్మ యేడకేడే వోయమ్మా 
యీయెడ మీసాలతేనె యావలపు ॥ పల్లవి ॥ 


రమ్మని పిలువరాదు రాకుండి తే( దిట్టరాదు 
యెమైల6 గొండం౦తదొరే' యీవిభుండు 
విమ్మిటి మెడవట్టదు పెట్టరాదు ముక్కునాకు 
గుమ్మదికాయంతము త్తె శెమే యీకూటమి "; ఓయ ॥ 


పూస వే(గిరించరాదు బొంకితే నలుగరాదు 
యీనెలంత లెందరైనా నీశనికి " 
తానూ. జేతికి, వీడు దగ్గరి తీసుకోరాదు 
యేను గచేతిచెఅ కే నామ ॥ ఓయ 


ముంచి చేయి చాంచరాదు 'మొనగోరు మోపరాదు 
మించిన థ్రీవేంకట్నాద్రిమే6టి యీతండు 
కంచపుమో విచ్చి కూడె కడుందమకాలు రేంచె' 


యెంచ6(గ6 జుక్కలలెక్కే. యీమరులు టీయ ॥ 407 
దేసాశం 
ఇద్దరిచలము. జెల్లై నిదే మేలు 
వద్దువద్దు నాతోడి వట్టినవ్వు లే(టికి ॥ పల్లవి ॥ 


. వేడుకలేనిపనికి వేసరివుండు పే మేలు 
కూడనిమా(టకు వట్టిగుప్టే మేలు 
యీడుజొడకా (పురాన కేడనుండినా మేలు 


శాడుపడె వలపులు తలవయ్య నీవు 1 ఇద్ద ॥ 
18 


ల థీ తాళ్ళపాక అన్నమాచార్యుల ' 


చనవులేనిచోటికి చాయపా ప్లే మేలు 
"పెనంగినా రాకుంకే విగువే మేలు 
మనసురానియందుకు మజి మజచుపే మేలు 
వెనకం జెప్పేంగాని విడవయ్య కొంగు 


వొలసీనొల్ల నిపొందు వూరకై నపాపే మేలు 
కలసినరతులకు( గలంతే మేలు 
అలయించి శ్రీవేంకటాధిప కూడితి నన్ను 
వులివచ్చికా(గిలేల వుండవయ్య యీడనే 


రామ[క్రియ 
చేతికి. గొంత చేరనీవే 
ఘాతలః దనమేను కర6గించేంగాని 


రానీవే వాని రవ్వ నేయక 
ఆనిపట్టి నేనే అడిగేను 
పూని తొలుతనం పే బొంకీని 
నానినకౌ6గిట న్వవించే(గాని 


తిరుగనీవే వాని. దెగనాడక 
మరిగించే నేనే మాంటలను 
తరవాత నేమనినా. దలవంచీని 
మరుతర్శతములన్నీ మరి నేసే(గాని 


వుండనీవే వానినొకటాడక 
అండనే రతికేలి నలయించేను 
దండి (శ్రీవేంకట దైవ మీతండే 
నిండి వురముమీ(దనే మొక్కే/గాని 


॥ ఇద్ద ॥ 
ధ్‌ 


1 ఇద్ద 408 
ది 


1 పలవి ॥ 
గం 


॥ చేతిః 


౪ చేతి ॥ 


చేతి 400 


శృంగార 'స్వక్షీర్తనలు_ 


ముఖారి 
సార సారె మీరేల సందడింబెప్టేరే సై 
మారునిమాయలు నే(;డు మందుల6ం బొయ్యినా 


వలపు వెంచ(6గ(టోతే వంతులకు( జవులవునా 
అలవానిపొందు మానుమని యేల చెప్పేరే 
తల పాతనిమీందట. దనువి యీడనే యింతే 
మెలమి మీరేనున్నా నిక మానంబొయ్యేనా 


మనసున బాలు దాగ మజీ కడుపు నిండునా 
పొనిగేల యెడమాట( బొద్దువుచ్చేరే 
కనుచూ పొతనిమీంద కా6క లివె నామీ(ద 
వెనక మీరేమన్నా వినంబొయ్యేనా 


మాటలు విసుక(బోతే మాపుదా6కా మె త్తనొనా 
పూట వూట నాకేల బుద్దిచెప్పేరే 
యీటులేని (శ్రీవేంక పేపం డిశై నన్ను. గూడె 
ఉట 
మేటుల నే. డింకనేల మీరే నేంగానా 


పాడి 
రమ్మనవే చెలువుని రవ్వ మమ్ము( జేయనేల 
తమ్మిపువ్వులవాట్లు దాళకుదా(కానా 


గక్కన( జూచినంతనే కన్నులనే పెండ్రాయ 
న్న దే 
వెక్కసప్పతల(బాలు వేగినంతానా 
పక్కన నవ్వినంతనే పాలకూళ్ల "నెలవాయ 
మక్కువతో బువ్న్వ్నములు మాప్పదా€కొనా 


భ్‌ 


॥4పలవి। 
౮ 


॥సారె॥ 


॥సారె॥ 


॥సారె॥ 410 


॥ పల్ల వి॥ 
గ 


7] రమ్మ ॥ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తొలుతటిసిగ్గులె దొడ్డ తెరమజ(గాయ 
వలిపెపుతెరమాటు వడి సింకావా 
పొలపులమాటలనే పోబాన పాటళలాయ 
చలివానె పేరటాండ్ల సంద డింకానా 


పెనొరగినప్పుడే పరవనిపరపాయ 
నానంబెట్టి నాగవల్లి నాంటిదా(కౌనా 


. అనుక శ్రీవేంక కేకు. డంతలోనె నన్నుః గూడె. 


|| రమ్మ'॥ 


మేనిలతోనిసంతసాలు మెచ్చుదా(కానా ॥ రమ్మ ॥ ఢ11 


“వరాళి 
నేరుపరి వొదువే నీడకు రావే। నాకు 
- దారుకాణలొయ నింక తప్పులేలే 


. కిన్నెరమీట్లలోని గిలిగింతలూ నీ_ 
'సవ్నలచాయలలోని చలి వేండ్లు 
వన్నెలకౌ6కల మేనివసివాడులూ నే_ 
'మిన్నిటికి లోనై తి మి(కనేలే పనులు 


జం కెనచూప్పలలోని సరిబేసులూ నీ_ 
తెంకులమాటలలోని తెల్లనల్లలు 
కంకినగవులతోనికాయపండు 
మంకు లిన్నిటా బడితి మరియేలే కతలు 


అచ్చపుసిగ్గులలోని అంగభంగాలూ నీ_ 
అచ్చుపడ్డకాంగిటిలో నరమఅలూ 
తచ్చి గ్రీవేంకటపతి( దగిలి నేం గూడితిని 


॥ పలవి ॥ 
ఉం 


॥ నేరు ॥ 


॥ నేరు ॥ 


యెచ్చుకుందులెల్లా. గంటి నిపుడేలే బొంకులూ ॥ నేరు॥ 412 


శృంగార సంకీర్తనణ వ? 


సామంతం 


పంతము 'ప్తాడియు నీభావములోవే కంటి 
యెంత(ప్రియముచెప్పినా నిది మెచ్చుగాదురా ॥ పల్లవి ॥ 


చిత్తములో తమకము చిలుంజెమటల( గంటి 
కా _త్తకొత్తనీపొందులు కొప సపువ్వులనే కంటి 
త త్తరపుసీగుణాలు తనుపులకల౯ గంటి 
రుత్తమాట లేమన్నా రుచిగావు మానరా 4 పంత 


కా(కల నీవసివాడు కనుచూప్పలనే కంటి 
వే/కప్పనీయల పెల్లా వెడనిట్టూర్పుల6 గంటి 
సోంకుల నీవేడుకలు సొంపుంగళలనే కంటి ] 
వూ6కొనేంగాని సీసుద్దు లొడంబాటు గావురా పంత ॥ 


వాటకప్పనీవిద్దె నగవులలో6 గంటి 
గాంటపునీవలపెల్లా కొంగిటిలోనే కంటి 
పొటించి థ్రీవేంకపేళ పై పెకొని నన్ను( గూడితి-_ 
విటు రా( దొల్లిటివలె నందులోం జెల్లదురా ॥ పంత ॥ 418 


రేకు $72 బౌ? 
నేనే యందుకు రానట5ా 
పోనీపోనీ యింతనేసి వట్టిపొందులనే క 
అప్టేకానీకానీ శ్రీ శ్రచేంకటరాయా ॥ పల్లవి ॥ 


చెలులతో 'నిన్నమాపే చెప్పిపంపనా నీకు 
యెలమి వమాయింటికి నేలవచ్చితి । కానుగ లిచ్చితి 
_ వేగిరించితి శ్రీ వేంళటరాయా  4నేనే॥ 


ర్య - థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెప్పున మెడపై నీకు నిక్కి సన్న నేయనా 
యిష్పుడే చన్నువ ప్టేవు యేమిరా నీవే 
నేమురా బలిమేలరా (శ్రీవేంకటరాయా ॥నేనే॥ 


నిచ్చలు మాచన వొలినిలయా నేం గోరంగానే 
'మెచ్చుగా నన్ను(గూడి మేలమాడితి । మేలు మేలురా 


(శ్రీవేంకటరాయా + ॥ నేనే॥ 414 
ఆహిరి 
కోపగించుకొన నోప గొరబూ నోవ 
తీపులమీ6దటియెత్తు తెలినేంగాని ॥ పల్లవి ॥ 


చెలుల దూరగనోప చిల్లరవాదుల కోప 
చలపట్టి పతితోడ జంకించనోప 
అలిగి పానుపుమీంద నవ్వలిమోమై యుండ(గం 
గలిగినపా'పే మేలు కనుకొనేంగాని ॥ కోప ॥ 


దైవము దూర(గ నోప తమకించి పడనోప 
మోవనాడేవెంగెములు మొదల నోప 
చేవదేరేచింతతోడ చెక్కుచేత నుండంగాను 
కావలసినపనులు కనుకొ నే(గాని ॥ కోప ॥ 


పంతములియ్య6గ నోప బచ్చెనమాటల కోప 
వంతువాసులకు నోప వరుస లోప 
ఇంతట (శ్రీవేంక పేశు, డీటు నన్ను6 గూడె నెండు 
కాంతు( డితినితల(పు కనుకొనేంగాని ॥కోప॥ 415 


శృంగార సంకీర్తనలు 


ఇ సాళంగం 
వద్దువద్దు దోసమూ వావిగాదు నీకు నాకు 
అద్దో తొలంగుబావ వంటుకోకు వయ్యా 


యేమి నేనేవోయంటా నిటు నన్ను జూడనంపె 
దీమసపునీతల(పు తెలియ నంసె 
వాములై న నీతలోనివలపులు రేంచంగ నంసే 
కామించి నీవేల నన్ను, గా(గిలించేవయ్యా 


ఇందుకే విచ్చేనేవంటా నెదురుగా నన్నంపె 
కందువ నీనేరుపెల్లా( గనుకో నంపె 
చందమామగుటుకలు చవులుచూడ.(గ నంపె 
యిందులోనే నీవు నాతో నేల నవ్వేవయ్యా 


చేరువకు వచ్చి నిన్ను6 జెలి యచ్చరించ నంపె 
వీరాన నాచేత నిన్ను6 బిలువ నంపె 


తిర 


॥ పలవి ॥ 


॥ వదు ॥ 
గ! 


॥ వద్దు ॥ 
౧ 


యీరీతి (శ్రీవేంకటేశ యీడ నన్ను6 గూడి యాకె6 
గూరిమి. గూడితి విజ్ఞై కొత్త యేంటిదయ్యా ॥వద్దు॥ 416 


భైరవి 
ఎంత నమ్మనిదానవు యేమే నీవు 
చింతతో( బగచా పేవు చెల్లంటో నీవు 


జమళిమోహాలు మనసరుసనే వుండ(గాను 
తమకించి మాటలాడ: దగవా నీవు 
చెమటకా(గిలి మనచేతులలో నుండ(గాను 
అమరనివెంగెమాడే వొనే నీవు 


॥పలవి॥ 


1 ఎంత ॥ 


శ్రీ తాశ్లపాక అన్నమాచార్యుల 


నూంటినమోవులు మననోళ్ళలో నుండంగాను 
యేంటికి. గొసరంజొచ్చే వేమే నీవు. 
కూటములు చెక్కులపై గుటుతురై వుండ/(గామ - 
పాటించి యేడవోయంటా (భమనేవే నీవు ॥ ఎంత ॥ 


బచ్చనరతులు మనపానుపుపై నుండఃగాను 
ఇచ్చగించి మజచేవు యేమే నీవు 
పచ్చిగా (శ్రీవేంకట్నాదిపతి నే( గూడితి నిన్ను 


'మెచ్చితి మొకరొకరి మేలే నీవు ॥ ఎంత ॥ 417 
పాడి 
ఊరకుండేవో లేదో వోసి చెంచెతా । నోరి 
కోరి నిన్ను నెంచుకొంటి గొల్లండవు గదరా ॥ పల్లవి ॥ 


జమళిప్లీకిలిదండ సరి సీకేలే 
నెమలిచుంగులపాగా నీకేలరా 
అమరెనే సంకుంగజె మందుకు. దోడు 
(భ్రమసి నీవేల గుల్ల పట్టుకున్నాండవురా ౪ ఊర ॥ 


పలుమెకాలవెంటను పారేవేలే । నీవు 
యెలమి( బులుగునేల యెక్కితివిరా 
పలచనిపా రెటాకుసయ్య దే(టికే 
అల మళ్దేకుపానుపు అది నీకు నేలరా ॥ ఊర ॥ 


కాకి కిపె ండిబొట్టు స్‌క( గడు,పియమా 
ఆకు(దొలసిదండ నీకది బా(ళా 
క్రైకొంటి శ్రీవేంకటాద్రిఘనుండ నిన్ను _ 
ా నేకమైకిం గదరా నీయిందిరాదేవిని ॥ఊర॥ 416 


శృంగార సంకీర్తనలు 


నాగవరాళి 
ఆడా నీడా నదివో రమణుండు 
వేడుకలు రే(చీ వింటి నేనవవే 


కానీకొనీ కసుగాటుమా(టలు 
నానంబెట్టీని నాతోను 
రానీపోనీ రాజస మె60(మెంబితైనా 
మాన: డెంతయినా మజవకుమనవే 


'మేలుమేలు మేనరికమే నాకు( 
జాలా గ్టైను సరసానము 
మూలమూలా ముసిముసినవ్వులు 
చాలుకొనెనట సరిదాంకెననవే 


నవ్వి నవ్వి నను (శ్రీవేంకటపతి 
జవ్వనము రే(చి సరింగూ డెను 
దవ్వులటు మాని దగ్గరి నావద్దం 
బవ్వళించెను పదరకుమనవే 


రేకు 070 లలిత 
వీడెపుంబెదవితోడి విట్టలేశండు 
వేడుకలే పచరించీ విట్టలేశుండు 


నిలుచున్నా( డలవా,డు నిక్కి నామోము చూచి 
వెలుసల సన్ననేనె విట్టలేశుండు 
'నెలవుల నవ్వి చెలితోడ మాటలాడి 
వెలుగొందీ సొమ్ములతో విట్టలేశుండు 
౪70 19-౯20 


&ి! 


క పలవి॥ 
మ. 


॥ ఆడా ॥ 


1 ఆడా | 


41 ఆడా॥ 4109 


॥పలవి॥ 
గా 


॥వీడె ॥ 


2? థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రన్నులనే మెచ్చుమెచ్చి కండువకు( జేయిచా[చి 
విన్నపము లడిగీని విట్టరేశుండు 
తన్నుందానె విజ్ఞవీంగీ తనమీంద నానవెట్టీ 
వెన్నదిన్ననోరితోడి విట్టలేపండు 1వీడె॥ 


ఐడిబఐడినే వ పెకొని నన్ను(గూడి 
విడువ(గ: నాచెఅంగు విట్టలేళుండు 
కడు(గడు( దమకించీ కప్పురమే చేతికిచ్చి 


వెడ(గు శ్రీ వేంకటాదద్రివిటలేశుండు ॥వీడె॥ 420 
వసంతవరాళి 
చెప్పితే* నారచికత చెప్పకుండితే వెత 
దప్పికి నీరే మందు తలపోయ(గదరే ॥ పల్లవి 


చిగురులోపలిచే(గ చెప్పరే మీరు 
నిగురులోపలి నిప్పు నిలుపరాదె 
పగలు చీ6కటి గమ్మి పాయ దెంతైనా 
తెగరాసీచోట తరితీపులమందేదే ॥ చెప్పి 


ఆకాశపంచాంగము అందుకు. బేరేదే (7) 
రాకపోకజగడము రా(జీనదే 
వాళునిమ్టూరాలు వచ్చీ వసముగా దెంతయినా 
సృయేకచిత్తమైనమందు యెన్నం డిచ్చేరే 1చెప్పి 
వానలేనిచి తడికి వైపు లింకం జూచుకోరే 
కానరానిగుణుతులు కాండిపారెనే 
ఆనుక "శ్రీ వేంకపేశ( డంతలో విచ్చేసి కూడె 
వీనుల వినేమందు వేధించె దేహము ॥చెప్పి॥ 421 


1. ఆరచికత=రహస్యపుకతయా? ఇదిగూడ పకరణముతో నూహ్యము, చూ:= 1401 రేకు 


శృంగార సంకీర్తనలు 28|| 


ఆహిరి 
చేనేనావినయములు చేకొంట గాక 
ఆసలే కా(కరే(చితకే- అందుకేమినేతమే 1పలవి॥ 


చెక్కు నొక్క_(టోంగాను చేతిగోరు దాంశకె నింతే 
వెక్కసాన విదిలించివేసేవేమే 
పక్కన విందువెట్టి పలురుచులు, నేయంగా _ 
నక్కడా6 గరంగదు అందుకేమి నేత మే 4చేనే, 


సరసమాడంబో(గా చన్నులు బయటంబడె 
యిరవై యిందుకేల యీనసడించేవే 
గరిమ సొమ్ములు నీక6 గడుంగడు6 బెట్టంగాను 
అరగొరవెతయైతే నందుకేమి నేత మే ॥చేనే॥ 


పొంది కొంగువట్ట( జోంగా పోకముడి వీడె నింతే 
చిందువందై గ్లందుకేల సిగ్గువడే వే 
కందువ (శ్రీవేంకటాద్రిఘను(డ నేం గలసితి 
అందపుటాయాలు సో6ంకె నందుకేమినేతమే  ॥చేనే॥ 422 


'దేసాళం 
ఊరకే గడించుకొనీ నొకటొకకపే కాను 
రారమ్మని పిలువ(గ రాన్రైతినా ॥ పలవి। 


పట్టినచలముతోడ, బదరవద్దంటి. గాక 
యిజ్టై మోవి యడిగితే నియ్యనంటినా 
దిట్టకనాన౦ బయ్యద తియ్యకుమనంటి. గాక 
నట్టుకొట్టి తనతో నవ్వనంటినా * ॥ ఊర ॥ 


214 ఫ్రీ తాళ్లపాక అన్నమాచాళ్యుల 


పల్ల దపుమాటలకు6 బగచాటితి( గాక 
చెల్లంటోం తా్భ జెప్పినట్టు 'పేయనై తినా 
వొలకొలకుండ.(గానే వొడ(బడనె తి, గొక 
ఛి లా రా 7 
తొల్లింటివలెనే అఇతే తుదకెక్కనా ॥ ఊర ॥ 


పయ్యదకొంగు దియ్యంగా బలిమిచూపితి. గాక 
వొాయ్యనే రతులకు నోపనంటినా 
యియ్యెడ శ్రీవేంక పేక. డింత నేసి కూడె6 గాక 


నెయ్యమున నప్పుడే నే( దను. బిలువనా ॥ ఊర ॥ 428 
పౌరాష్ట్రం 
తనజాడ లేలమాను తానే తాను 
ననిచియున్నాండే నాకు నాటకీండే తాను ॥ పల్లవి ॥ 


రాతిరెల్లా వద్దనుండె రవ్వగా నవ్వుచునుండె 
ఆతల నప్పుడే మాటలాడీనే కాను 
చేతికిలోనాయనంటా నేస నాపై6 బెస్టైెనంటా - 
కా(ంతరించి వుండ(గాను కాంకచలీ( దాను ॥తన॥ 


కొప్పు కొనగోర 'దువ్వె కూరిమితో బుజ్జగించె_ 
అప్పుడే పరాకయ్యి నదేమే తాను 
కప్పుర మిచ్చినందుకు కాంతలు చెప్పినందుకు 
నెప్పున నేం జెనకంగ నిద్దిరించీ. దాను తన ॥ 


కాంగిట నిప్టే కూడె కడునలయుచు వాడె 
మూ6గినమోహాన నాకు మొక్కీనే తాను 
కాంగి భూపతిచెరువుకాడ (శ్రీవేంక పేశుండు 
వీ(గకండ రతి నన్ను వెలియించె. దాను *తన!॥ 424 


శృంగార సంకీర్తనలు తైల 


గుండ్యక్రియ 


పిగులు సింగారాలు చెల్లునే పీకు 
నీగ్గులు సిడలు మాతో నెరప(గ+ జెల్లానే ॥ వల్లివి ॥ 


వుక్కున సీరమణు,డువొ త్తిన రేకలు దాంచ 
చెష్కమీందిచేయి నీకు చెల్లునే నేండు 
సెక్కుటధరపానపుపెదవిచొప్పులు మాప 
ముక్కుమీందివేలు నేండు మోప నీకు( జెల్లునే ॥ సిగ్గు ॥ 


పొంది నీమేనిమీ6ది పులకలన్నియు దాంచ 
చెందినపయ్యదకప్పు చెల్లునే నీకు 
కందువ నీసమరతి కళలు మొర6గుటకు 
' చించేముసిముసినవ్వు చెల్లునే నీకు ॥ సిగ్గు ॥ 


అంగప్పుకా(గిటిలోనిఅలపు అన్నియు దాంచ 
సింగారపుతోంట కేంగంజెల్లునే నీకు 
రంగగు (శ్రీవేంకట్యాదిరాయండు నిన్ను గూడె 


ముంగురులు జారినవి ముడువంగంజెల్లునే ॥ సిగ్గు ఢీ2్‌ 
రేకు 974 ముఖారి 
కానీకానీ ఇప్పుడేల కడు(బంతాలు 
తాను నేను6 గూడితేంగా తలపోంతలు ॥ పల్లవి ॥ 


చెక్కుచెక్కు( గదియించి చేయి(జేయి బిగియించి 
అక్కడగా నీతో నామాటలు 
పుక్కిటితమ్ముల మిడి బుజాన గడ్డమానించి 
చిక్కి ంచుకొన్నపుడుగా నే నేచేంతలు ॥ కౌనీ ॥ 


*. (్ర ళాళ్లివాక. అన్నమాచార్యుల 


పాదము పాదాన(దొక్కి పానుపుపై (6 ఐవ్వళించి 
పాదుకొన్నప్పుడుగా నాబలిమెల్లాన్ను 
పోదిగా జన్నులు మోపి పుళకలు మేన ర్వేంచి 
ఆదెస నింతేకా నెయ్యపునవ్వులు ॥1 కౌనీ ॥ 


కాయము(6 గాయము మోపి కమ్మరనే మోవి ఇచ్చి 
యీయెడ నింతేకా నాఇంపుసొౌంపులు 
- ,పాయపు శ్రీ వేంకటాద్రిపతి నన్ను నిదె కూడె 


చాయల నీమీ(దంగా నాసరసములు ॥ కానీ ॥ 416 
సామంతం 
చెయ్యి ముంచినవానికి చెప్పితే రోంత 
తియ్యనినోర( జేందు తెగి నంజేనా ॥ పల్లవి ॥ 


కూర వండి కస వేర(గూడదు నాకు నయితే 
యేరా నిన్ను6ంగూడి యింకా నెగ్గుప ప్టేనా 
నీరవంకతుంగవంటినిమన నెందుండినాను 
ఆరయంగ నేనింక నడ్డ పెస్టేనా ॥ చెయ్యి ॥ 


గోడంబూసినసున్నము కూడ పెట్ట నేరనోప 
ఆడుకోలు మాటదప్పెనని యెంచేనా 
జీడిపంటిగింజ "వంటి చెంగియుండె నీగుణము 
కోడెమారునిక త్తికి గురి నేనేనా ॥ చెయ్యి ॥ 


వెన్నచేతంబట్టి నేయి వెదక నే( జాలంగాక 
నన్ను నీవు గూడుండంగ నవ్వకుండేనా 
ఇన్నిటాను శ్రీవేంక పేళ నీకు నాకు నొక్క 
పన్నుగడ దైవ మిచ్చె పచ్చిసెనేనా ॥చెయ్యి॥ 427 


తాల. 


1. ఈ *వంటి*కి (కియావిశేషణమగు “వలె” అని యర్థమా ? 


శృంగార సంకీర్తనలు 


బౌళి 


అప్పుడు గాని కొనరా దాయములు(6 బాయములు 
రెప్పలెత్తి చూడంగానే రేను లింకా నేలరా 


వచ్చి వచ్చి మామీంద వలశే పే చల్లేవుగాని. 
చొచ్చి నారతిం జెనకి చూడవేలరా త్‌ 
మచ్చికల నాలోనిమననే చూచేవుగాని 
ముచ్చట నీతేనెగారేమోవి ఇయ్య వేలరా 


"మాటకు మునుపనే మందులు నూరేవుగాని 
గాంటిపుగుబ్బలకు దగ్గరవేలరా . 
చీటికిమాటికి నాతో సిగ్గులే పడేవుగాని 
నాటనినెలవులను నవ్వ వఏింక నేలరా 


చల్లనికాంగిటిలోన చవులే చెసే ప్పవుగాని 
"అల్లి విత్లై తగుందగదన శే ఒజలరా 


యెన్లిగా గా శ్రీవేంక పేళ యేలితివి నన్ను నిస 


బల్లి దండు నిమిషము( బాయ వింక చశేలరా 


సామంతం 


ఇంత నీకు వెణజపేల ఇద్దరి గన్నులం గంటి 
యెంతైనా నీహితవే ఇటు నాహితవురా 


యెవ్వతెకు నీవు మోహించి వుండినాను 
నివ్వటిల్ల నాకె నాకు నీమాగే 
జవ్వనియెవ్వ తెతోడ సారె నీవు నవ్వినాను 
నవ్వుగాదు అది నీవు నాతో నవ్వుతరా 


వ్ర? 


॥॥ అప్పు ॥ 


1) అప్పు ॥ 


అప్పు 4లికి 


4 పలవి ॥ 
గా 


1 ఇంత ॥ 


£కికి " శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఇద్దరు మీరేకశాన నేమి మాటలాడుకొన్నా 
ముద్దుల నవి నాతోడి ముచ్చటలురా 
. గద్దించి యెవ్వతె నిమ్న( గాగిలించుకొన్నాను. 
కొద్దిమీరినట్లివే నాకూటములురా ॥ ఇంత ॥ 
చెక్కునొక్కి యెన్వతై నాం జేంత నిన్ను. జేసినాను 
అక్కరతో నాచేత అవియెల్లారా 
ఇక్కువతో శ్రీవేంకటేశ నన్ను గూడితివి 


నిక్కముగ వారెల్లా నే నొకతెనేరా “॥ ఇంత ॥ 420 
శంకరాభరణం 
సరిమోహా లిద్దరికి సాటికి. బెన(గం జొచ్చె 
వరుసతో జవ్వనము వావెరు(గునా “1 పల్లవి ॥ 


పొంచి నీతో నవ్వ(బోతే పోంకముడి నాకు జాలీ 
నించి యంతలో( జెమట నీకు( గారీని 
పంచల జెలులివి చూచి పకపక నవ్వేరు 
' చించుకొని వలప్పలు నెగ్గనుంగునా.. ॥ సరి ॥ 


మాట నీతో నాడంటోతే మర్మములు గరంగె నాకు 
గాంటమై నీ కంతలోనే గరుపారెను 
 తేటతెల్లమాయనంటా తెఖవ లాడుకొనేరు 
వాంటమైన మనసిది వానెజు(గునా ్య ॥సరి॥ 


కౌ6గిట నిన్ను( గూడంగా కళదాంతె నాకు నేండు 
మూంగినవరవళాలు ముంచె నీకును 
చేంగదేరం గూడితిమి (శ్రవేంకపేశ మనము 
దాంగరాలి రతులివి తతెజు(గునా ॥నరి॥ 400 


శృంగార సంకీర్తనలు 


సామంతం 


కై కొనంగవచ్చు.గాని కడమ వెట్టంగరాదు 
దీకొని యిన్నియు, దానే తెలుసుకొమ్మనవే 


పొందు నేయ(గవచ్చు.గాని పురివిచ్చి పాయరాదు 
' అందునుండే యెడమాట లాడు పేచాలు 
అంది నవ్వవచ్చు.గాని ఆంపరాదు తమకము 
చందమామగుటుకలే చాలు(జాలుననవే 


కన్నుల జూడ6గవచ్చు కాంకల( బొరలరాదు 
విన్నవినుకులలోని వేడుకే చాలు. 
మన్నన బొంద(గవచ్చు మరితీలుపడరాదు 
సన్నలచాయలనుం పే జాణతనమనవే 


చిత్త మియ్య(గవచ్చు.గాని సిగ్గునం బడ6గరాదు 
పొ త్తులవలపుతోడిభోగమే చాలు 


288. 


॥ పలువి ॥ 
బస్స, 


॥3కా|॥ 


॥3కొ॥ 


౮ 


యిదత్తల శ్రీ వేంక పేళుః డింతలోనె నన్ను. గూడె 


కొత్తలాయ నిన్నియును గుజుతాయననవే 


రేకు 8075 భైరవి 
నీవూ( బోయి వెదకరా నిలుచుండనేల యీడ 
తేవల నామాట గై తే మజఖీరారా 


చెప్పేరా నీకొకసుద్ది చెవులపండుగంగాను 
ఇప్పు డొకతె వెదకె నిందా6కా నిన్ను 
వొప్పగుదోమతెరలో నున్నదో కాక నీ_ 


చప్పరమాళిగెలోన సరి నొంటి నున్నదో 
19 


॥3.కొ॥ 48] 


॥ నీవూ6॥ 


వ00 థ్రీశా శ్‌ పాఠ అన్నమాచార్యుల 


ఇచ్చెవా నీకొక మేలు ఇదివో వొకతె వచ్చి 
గచ్చుల' నీపేరం గమ్మ గట్టి పోయను 
మెచ్చులనీమాణికాల మేడపై నెక్కున్నదో 
ముచ్చటసింగారవనములోన నున్నదో 

అంటెరా పాదములు ఆకె సీవురముమీంద 
సౌంటుల్లు సోదించ వచ్చి చొచ్చేనంటాను 


నంటు సేసి యప్పటిని నన్ను( గూడితివి నేండు 


॥నీవూ(॥ 


'దంటవు శ్రీవేంక పేళ తా నిన్ను నేమన్నదో నీవూ ॥ 481 


పొడి 
' ఒకటొకటికి మాట వొనగూడెనే 
వొకటి కినుమడొరా వుప్పొలికి తేను 


మజచితినే మేను మంచినీమాటలకే 
మజవక జబోయపగా మముబో(టికి 
కరంగెనే నామనసు కాయము నిన్నుసోంకితే 
కర౭గ( గరగ వన్నె కనకమొ( గదరా 


విడువంజుమ్మీ సీవేడుకపొంను 
విడువ ముడువ నేమి విసమా ఇది 
కడిగినట్టు చెమట గారె న్గామేను 
కడుగ( కడుగ రొంపి కడచోట నీకు 

విగిరించ. బులకలు చెక్కుల నాకు 
చిగురుంగొమ్ము చేంగె చెప్పితే నిన్ను 
తగిలితి (శ్రీవేంకటో త్తముండ నిన్ను 
తగులువిరికూటములు శార్కాణ నావ 


1. ఇది వాకోవాళ్యము 


॥ ఓర్‌ ॥ 


1 ఒక ॥ 


ఒక ॥ 400 


శృంగార సంకీర్తనలు న! 


శంకరాభరణం 
మించి యెప్పుడును నేము మీవారమే 
కంచపుపొత్తు గలసి కసిగాటు లే6టికే "పల్లవి ॥ 


చిక్కనివెన్నెలతేట చిందీ నెలవులను 
చెక్కుమీ6ది చేయేల చెలియ నీకు 
మొక్కళపు(దుమ్మిదలు మూగి గన్నులతుద 
ముక్కున గోపములేలే ముట్టినంతలోననే 1 మించి ॥ 


పూంపలు6 బిందెలు నజ్టైపొాడ మె. బయ్యదలోన 
శై పునేసీ నీనడుమ( గరవే(టికే 
పెపె6 బఐబదారువన్నెపసిండిపొడి రాలీని 
కోపపుగుంపెనలేలే కొంగు వట్టితేను ॥ మించి ॥ 


నిలువు నూరు బండీని నిచ్చలు నీసింగారాలు 
తలకొన సిర్గులలో దాంగేవేఠే 
యెలమితో (శ్రీవేంక పేశుండ కూడితి నిన్ను -_ 


నలివేణి మజపేలే ఆయ మంటితేను ॥మించి॥ 4! 
లలిత 
"పెళ్ళిచెటు మందుగాదు 'పెదకొండ లెకిి. తెచే-_ 
ఇ చెట్టి థ్‌ రా 
నెల్లి చెట్టు చవిగాక నేమేల నీకు ॥ పల్లవి ॥ 


చెచ్చెరః బోరువెట్టినసితకమ్మ వుండంగాను 
నిచ్చలు( బియముబెప్పేనే మేల నీకు 
చొచ్చి వలచివచ్చిన సుష్పనాతి వుండ.(గాను 
నెచ్చెలినై పాయకుండేనేమేల నీకు ॥ పెళ్ళి॥ 


202 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పట్టితెచ్చినచెరలు పదారువే లుండంగాను 
*నిట్టిపిడి మేనదాన నేనేల నీకు 
గుట్టున వెల వెట్టనిగోపసతు లుండ6గాను 
నెట్టన పుంకువగొన్న నేమేల నీకు ॥ పెళ్ళి॥ 


బూతుమాటలక. జిక్కి పురసతు లుండ6గాను 
నీతితో బుద్దులుచెప్పేనే మేల నీకు 
యీితల (శ్రీవేంకటేశ యిటు నన్ను( గూడితివి 


నీతో. గాదనంటోతే నేమేల నీకు ॥ పెళ్ళి॥ 405 
పళవంజరం 
ఏలే నీష్టూరము లింత యేమిగట్టుకొంటి విందు 
గాలింటోయేవాసనలు గంటుగజ్టై నందురా ॥ పల్లవి ॥ 


అన్నువ నీమోము చూపి అంతలోనే దాంచేవేమే 
పున్నమచందురు.డై నా పోడొకరాత్రి 
తిన్ననిగుబ్బలకు నాదిష్టి దాంకెనంటా( గప్పి 
యెన్న(గ దిక్కుల గొండ కెండదా6కీ నందురా ॥ఏలే॥ 


నవ్వునవ్వి కొంతగొంత నాతో దాంచే విదియేమే 
పువ్వువంటి వెన్నెలై నా. బోదొక వేళ 
జవ్వనముపైరు విత్తి చాంచి చేయిదీనేవేవ్వే' 
మవ్వాన బారిననీరు మగుడించే నందురా ॥ ఏలే ॥ 


కోరి నాతో వచ్చేనని కొంకి ఇస్టే బొంకితివి 
ఆరునెల్లు( గోయిలకూంతైన నిజము 
వేరులేక (శ్రీవేంకటనిభుండ నేం గూడితిని 
నారువోసి వలపులు నాటుకొనె నందురా ॥ఏలే॥ 4086 


1. “నిట్లి” “నిట్టి కు మారుహవమా? వ్యావహారిక మా ౩ 


శృంగార సంకీ _ర్తనలు లిఫీతి 


అలిత 


చేతికిలోనై నపతి( జేకొందు(గాక 
ఆతలివారిమాటల కానవెట్టనేలే ॥| పల్లవి ॥ 


అంది మాటాడకతొల్లె అవు6(గాములు చెల్లుంగాక 
అందముగా. గూడి విడనాడంగనేలే 
పం ధెములాడకతొళ్లే బలుములు చెల్లుంగాక 
నిందమోపి యాతనినే నేరమెంచనేలే 


చేయిమోపకతొలుతే సిగ్గవడ+ జెల్లు(గాక 
కాయము లంటినమీ(ద( గడమలేలే 
రాయడి దవ్వులనుండే రాజసాలు చెల్లుంగాక 
యీియెడ మోమోము చూచి యెడమా(టలేలే 1 


కొత్తవలపుల కెల్ల గురుతులు చెల్లుంగాక 
హత్తి ననుపై నమీ6ద నాసుద్దులేళే 
యెత్తుక శ్రీవేంక పేళుం డింతచేసి నిన్ను. గూడె 
అణటీ 


పొత్తుగూడినమీ(దట బొరపొచ్చమేలే ॥ చేతి॥ 407 
రేకు 076 కన్నడగాళ 
ఇంకనేల మారుమాట లింతితోను 
లంకె చేసుకొన జెలి లావులకే పెనగి 11 ల ం॥ 


మాటలతేనెలతీపు మరిగి | నిన్ను( 
గాటుక కన్నుల జూచీ కలికి 
పాటించి నీనవ్వులకే భ్రమసి అస్టై 
నాటించె గుబ్బల నిన్ను ననుపుతో( గదిసి ౪ ఇంలి ॥ 


20 థీ తాళ్ల పాఠ అన్నమాచార్యుల 


తత్తరాన సీమన్నన దలంచి 
హా త్తి చేతులెత్తి మొక్కీ నతివ 
అజాత. నం. 
వా 'ల్పిననీకొనగోరి కులికి | 
గుత్తప్ప నీకొంగువ టై కొంత గొంత కరగి 


తెల్లమి సీరతులెల్లా( దెలిసి 
వుల్లము నీకొప్పగించె నువిద 
కొల్లగా శ్రీవేంక పేళ కూడితివి।1యీకె 
సల్లదాన నిన్ను గూడె బాసగొనె. గొసరి 


సామంతం | 
తనకే సంతోసమైతే దప్పితో నేనుండరాదా 
పొనింగి యెట్టుంటి మేమి పొమ్మనరాదా 
రాకుంంపే6 దా మానెంగాక రతిరాజు యేట్ల కు 
చేకొని ములుగరాదా సిగ్గుతో నేము 
అఆకెకే మోహించు(గాక ఆపసోపపు(దాపాన 
చీకాకుపడి నాలో. జిన్న(టోరాదా 


సవ్వళించు(గాక తాను పంచలనే కాచుకుండి 
అవ్వల నాలో నుస్సురనంగరాదా 


॥ ఇంక ॥ 


॥ ఇంక ॥ 488 


ల. 
ఉగ 


॥తన ॥ 


దవ్వులై తే నాయంగాక తలంపులో రన్ను6 జూచి 


పువ్వువంటికోరికతో పొద్దుగడపరాదా 
పరాకై తే నాయంగాక పట్టి తనకా6గిటిలో 
సరాగాన6 గూరిములు చల్ల(గరాదా 


విరాళి. గూడెను (శ్రీవేంక పేశు డిటు నన్ను 
సురాళ మైనరతి జొక్కి వుండరాదా 


॥తన ॥ 


₹ 


॥తన,; 480 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
మిక్కిలిపంతాలు నేండు మీతోనేలే 
పక్కన వై (డమ్ములిడ( బారవేయవలెనా 


ఆయలేరే యెడమాట లః(లం+ిదరికి. జెప్పనోప 
చేయిముం చాతని( గంటకే. జెప్పేలేరే 
వేయకురే వొల నాపై వెన్నెలగలప్పుడే 
వ. 
ఆయెడ నల్లునే రేళ్ళనుటి యెజ(గరా 


ఎంటిలేరే మీమాట వీనులు చొరవు నాకు 
అంటిముట్టి పతి. గంటే నడిగేం బోరే 
కంటకము లాడకురే గాలిగలయప్పుడే 
తొంటివాస వెళ్ళనాడి తూరుపె త్తే నింకను 


వచ్చీ. బిలువకురే వడి నిష్టే విచ్చేసితే( 
గొచ్చి ,శ్రీవేంకటపతిం గూడే నేను 
విచ్చనవిడినే యేశ్ళవెనక వే చాళ్ళవుత 


లతిక 


8 పల వి ॥ 
డా 


4 మిక్కి ॥ 


| మిక్కి ॥1 


తచ్చితచ్చి కాంగిటిలోం దారుకాణ లాయను ॥ మిక్కి ॥ 440 


ఆహిరి 
శిరసుండ మోకాల శేస యేఃటికి 
సరసము లాకెపెనే చలరాదా నీవు 
మ. ఉం 


ఆకెతో మారుత్తరము లాడరాదా విచ్చేసి 
పైకొని ముమ్మే వొడంబరచే వీడ 
యీకడ మాకు బియము లేలచెస్పే వింతేసి 
తూకొని మొక్క(గరాదా తొయ్యలికే నీవు 


॥ పల్రవి॥ 
రా 


1 శిర ॥ 


లలి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంగనతో వచ్చేనంటా నానవెట్టుక రారాదా 
వుంగిటి మాతో వట్టివొళ్లేటికి 
సంగతిగానిమాతోడ్‌ ॥ బా లేమిటికి 
కంగువాయ. జెలితోనే కడునవ్వరాదా ॥ శిర ॥ 


వొక్కమారే ఆకెమీ(ద నొరగుకొనంగరాదా 
వెక్కసాన మాపై జేయివేయ నేటికి 
ఇక్కువ (శ్రీవేంక కేశ ఇంతి నేండు గూడితివి 
పక్కన నెన్నండు నింక(6 బాయకుండరాదా ॥ శిరః 44] 


| శ్రీరాగం 
నాకు జేసినదియెల్లా నడుమ నీదేకాదా 
దాకొని యిన్నియును నేండు తారుకాణలాయ(6గా ॥ పల్లవి ॥॥ 


కందువ నీవిరహాగ్ని. గాంగినట్టినా మేను 
యిందు నీకాంగిటికి నెక్కెంగా నేండు 
అంది కడువేండిగాంగా నలిగి చూచినచూపు 
సందడినీకూటములో చల్లు వెదలాయ(గా ॥ నాకు6॥ 


తెగి నీతో వాదడచి తిట్టుకొన్నయీనోరే 
నగి నీతో మాటలాడ ననుపాయ.గా 
చిగురుచింతలచే( జెక్కుచేరిచినచేయి 
పగటున నేండు చెట్టిపట్టి.గం బాలాయ(గా ॥నాకు(॥ 


వడి నీవు పిలువ(గ వంచినట్టియీశిరసు 
అడరుమోవితేనియ అంది ఇచ్చెంగా 
యెడలేక శ్రీవేంక కేళ నన్ను. గూడితివి 
విడువనిసిగ్గులెల్లా విడిపించితివిగా 1నాకుం॥ 412 


1. “తోడికు “తోడి” అని అక్కడక్కడ గలదు, 


జంగాగ నంక్షీ దనలు 


లలిత 
ఏల రేంచీ నన్ను నింత యేమనినా వెగటొను 
గాలి మూటగట్టంబోతే కడునవ్వుందాట్లు 


మారుమాట లాడంటోతే మనసునొచ్చీ( దనకు 
కేరికేరి నవ్వ(బోతే కేరడమౌను 
తారుకాణించ6గంబో తే తనకు. గొరంతవచ్చు 
నేరనైతి నాండే నాండే నిజము నిష్టారము 


కను(గవ నవ్వ(టోతే కడువెంగెమొ6 దనకు 
కొనగోర నంటంబోతే కోపమునొను 
చనవున( దిట్టంటోతే జగడాలు ముమరును 
వినకున్నా( జెప్ప(టోతే విందు వెట్టి బగలు 


కదిసి మోవడిగితే గంట్లు తనకు రాంగు 
పదరి కాంగిలించితే పచ్చిదేరును 
అదన శ్రీవేంక పేళు. డంగవించి నన్ను6 గూ; 
అద నెరింగినయడుగగుగే నిక్షేపషము 


రేకు $77 రామ్మక్రియ 
చాయలసన్నల. దన్ను సాదించనేలే 
పోయినదే పొల్లుగాక పురివిచ్చ నేంటికే 


కాయమిది తనసామ్ము కా(కలే నాసొమ్ము 
ఆయాలు మోవ. దన్ను నాడనే6టికే 
'నేయరానిచేంత చేనె చెక్కుచేయి నాకు వచ్చె 
దాయగాండు తనతోడిదంటతన మే(టికే 
౪0 19-౯21 


ల్లి 


॥ పల్రవి ॥ 
ఉలి 


11 ఏల [1 


ఏల! 


1 ఏల1॥ 44 


చాయ 


208 థీ క్యాళ్లపాక అన్నమాచార్యుల 


మననెల్లా. దనసామ్ము మచ్చికలే నాసొమ్ము 
చెనకి తన్నంత రట్ట'నేయ నే;టికే 
తనకే నిదుర యెచ్చె తగె నాకు జాగరాలు 
ఘనుడు తన్నింక నే గద్దించ(గలనా ॥ చాయ ॥ 


కౌంగిలిదె తనసామ్ము కళ దా(శేది నాసొమ్ము 
తోంగి చూచి తనతోడి దొమ్ము లే(టికే 
వీ(గక శ్రీ వేంకటాదివిభు డిస్టై నన్ను( గూడె 
పాంగితి నే నన్నిటాను పంతమాడ నేంటికే ॥ చాయ॥ 444 


తెలుంగుకాం((గాంబిబోది 
ఏల వట్టిజోలి నేనే వేమిగట్టుకొంటి విందు 
కాలమందె యీ మేలు గట్టుకొనరాదా ॥ పలవి 


వండవండనట్లాయ వలచినతరితీపు 
యెండమావులాయ నీపై నెచ్చినయాస 
వుండ దీయాసలం జెలి వొగి నే వచ్చినదాంకా 
అండనే ఇంకొకమాట ఆనతియ్యరాదా ఏల ॥ 


పుచ్చ(బుచ్చ పున్నమాయ పూంచిననీసరసాలు 
వచ్చీరానిపాటలాయ వట్టిప్రియాలు, 
ఇచ్చలనే వచ్చేనంటా నిందుకే కాచుకున్నది 
అచ్చముగ నన్ను నాడ కంపివిడరాదా ॥ ఏల. 


వూరవూర నూటలాయ వొప్పగు సీమోవితేనె 
చేర జేర జేరువాయ చెలికాంగిలి 
యీరీతి శ్రీ వేంక పేళ ఇద్ద గూడితి రీడ 
సారెకు నీపొండు లిప్లే ఉజరప(గరాదా ॥ఏల॥ 445 


శృంగార సంకీర్తనలు 200 


ఆహిరి 
ఇటు చేసినదేవర నేమని మెత్తు నే నింక 
కటకటా నే నిందుకే కరంగుదురా పలవి॥ 


శనువులే వేరులై తల. పొక్క మైనమీ6ద 
ననిచి నిన్నేమనినా నన్ను ' నంపేపో 
వెనుకొని నీవు రానివేళ గోపించంబోతే 
జునిగి నాగుండె నాకే చుజుకనురా ॥ ఇటు ॥ 


వయసులు సమములైై. వావులు గూడినమీ (ద 
నయమై నీమేలెల్లా నామేలే పో 
(ప్రియము చెప్పేవేళ పెనంగంగంబోయి నేనే 
దయదలంచి నీమీంద6 దమకింతురా ॥ ఇటు 


కాంకల నిందాంకా( బొంది కొంగిటం గూడినమీ(ంద 
యేంకళటనీ కెంతగల్లా నిది నాదేపో 
సోకుల (శ్రీవేంక పేళ చొక్కించితివి నన్ను 


వేంకపుగుబ్బలమ్ముద్ర వేసితి నీపెరా = ఇటు 1 446 
మాళవ,శ్రీ 
నీ వేమినేతువనయ్య నేరమి నాదే కాక 
కావిరి నాయాసలకు( గడము లేదు ॥ పల్లవి ॥ 


కొంతవడి సీరాక గోరుదు నీవు వచ్చితే 
అంతమీ6ద నీతో మాటలాడ(గోరుదు 
చెంత మాటల. దనిసి చేయివేయ. గోరుదు 
దొంతుల నాయాసలకు తుద యెందు లేదు ॥1నీవే 





1. అంపే=అనుపే? 


800 ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


ముచ్చట నొకవేశ సనీమోము చూడవలె నంద 
వచ్చి యామీ(ద నీమోవి వఠె నందును 
కచ్చుపెట్టి రాంగా రాంగాం గాంగిలించవలెనందు 
అచ్చపునాయాసలకు నరకువే లేదు ॥సీవే ॥ 


మేనులంటినట్టిచోట మేలములే కొసరుదు 
కోనల నప్పటి రతి గొసరుదును 
కానీలే శ్రీవేంక కేళ శై కొని కూడితి నన్ను 
యం 


మేనిలోనియాసలకు మితి మేర లేదు ॥నీవే॥ 447 
లలిత 
ఇచ్చకమాడితే మీకు నేమిదోసమాయ నేండు 
అచ్చమైనమీకు మాతో నంతచల మేలే ॥ పల్లవి ॥ 


చెప్పకురే చెలులార చెలువుని మానుమని 
అప్పుడే వీనులకు వెట్టయి తోంచీఎ 
తిప్పకురే నామనసు తెమ్మలుగా వలచితి 
నెప్పున నేం బాయ వట్టినిష్టూర మేలే ॥ ఇచ్చ ॥ 


తీయకురే చేయివట్టి తెగి వానింటికింటో6గా 
కాయమెల్ల నిందువంక( గాంకరేంగీని 
పాయ మాతని కిచ్చితి పంతానకు దక్కితిని 
యీయెడ వట్టికయ్యాన కేల 'పెనంగేరే ॥ ఇచ్చ ॥ 


వుప్పతించకురే వానివద్ద నేం గూ చుండంగాను 
రెప్పలం గోవము మీపై రేసులెక్కిని 
వొప్పుగ శ్రీవేంక పేశు( డూరడించి నన్న( గూడె 
కప్పుర మియృరే మీలోం గడమ లింకేలే. | ఇచ్చ॥ 446 


శృంగార సంకీర్తనలు 801 


రామ్మకియ 
పొన్నలలో "వేగం బొద్దు పోనీవే యింక 
కన్నదే కొంటి గురుమ కానీవే యింక 1 పల్లవి ॥ 


వంచించి యెందు వోయినా వచ్చీ(గానీ జొ సీడకు 
పొంచి యానలువెట్టక ఫోనీవే యింక 
యెంచరాదు పంచరాదు యివే మింటిపై చుక్కలు 
కంచుపెంచుమాటలాడీ కానీవే ఇంక ॥ పొన్న ॥ 


యీరీతి మాయింటిగుజణు తెజ(గండా తానేమి 
పోరి సారెం బిలువక పోనీవే యింక 
“నీరులేదు మేరలేదు నిండినయెండమావులు 
కారపువలపు చల్లీ 6 గాసీవే యింక ॥ సొన్న ॥ 


యెందుండి వచ్చినారానీ యేమననా నియ్యకొనే 
పొందులెల్ల నొనగుడె పోనీవే యి((యింిక 
విందువలె శ్రీ వేంకటవిభుండు నన్ను6 గలనె 


కందుకుందులెల్లా6 బానె కానీవే ఇంక ॥పొన్న॥ 440 
కు 070 కాంటోది 
| పట్టకురా ముట్టకురా పసలేనిపనులకు 
యెట్టువలసినొ వచ్చు నిదివో చేసన్నలు ॥ పల్లవి ॥ 
శు ఉ 


అంతనవ్వు నవ్వకురా అలవాటయ్యి సీకు 
బంతినే రాంగా రాంగా భావము లౌను 
రంతులు నేయకురా - రచ్న కెక్కీ6 బనులెల్లా 
' ఇంతటిమీ(దటిపను లిపుడే చెప్పేను 


ల 
౭6 


8027 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నన్ను నంతమెచ్చకురా నాటకమే నిజమౌను 
నిన్ను నన్ను నెంచుకొం'పే విక్కము లౌను 
మిన్నక దగ్గరకురా మితిమీరు. దమకము 
కన్నసుద్ది చెప్పకున్న కడుంగడుదోసము 


వోరగండ్ల  జూడకురా వుపమే నెపమొను 
సారెకు రతులమీ£.ద చలమెక్కుును 
యేరా శ్రీవేంక పేళ యింతలో నన్ను6 గూడితి 
కోరినకో రికలెల్లా6 గొజంత లేదింకను 


ఆహిరి 


ఇదివో నావంకం దప్పు ఇంతే మరేమీ లేదు 
యెదురుగా( బైకొన్న దిది నేరమాయను 


వొంటి. దనతో వెంగె మొకమాటు నాడక 
కంటగించి తా ముట్టితే గసురుకొనక 
దంటతనాన( జెలుల6 దారుకాణ నేయక 
ఇంటిలో నే నూరకున్న దిది నేరమాయనే 


యెందువోయినా వెంట నింతుల నే నంసక 
కందువ మైకౌ.కలకు( గాంతాళించి పడక 
సందడించి వేగుదాంకా జాగుల నే పెట్టక 
ఇందు రమ్మని పిలుచు టిది నేరమాయనే 


అన్హే కా(గిలించరా(గా నవ్వవిమోము గాక 
వెట్టగా రతులం దన్ను వెస నలయించక ' 
గట్టిగా శ్రీవేంక పేశు. గలసితి నీవేళ 
ఇష్ట పై6 గాలుమో౭చీ నిది నేరమాయను 


॥ సలవి ॥ 
ఉం 


॥ ఇది ॥ 


4 ఇది / 


॥ఇది ॥ 45! 


శృంగార సంకీర్తనలు 800 


1..." ఆహిరి 
అడుగరే చెలులాల ఆతనినే యీమాట 
యెడసినవిరహము యెవ్వరిదో కాని ॥ పల్లవి ॥ 


చూపులలోపలియాస చూచుదాంకా వేగిరము.. 
యేపునం దనకు నాపై నెట్లోకాని 
అపై. జన్నులయాస జహా ఫో వేగిరము 
వోపిక దనకుండునో వుండదోకాని 1 అడు॥ 


మనసులోపలియాస మాటాడుదా(కా వేగిర -_ 
మెనలేనితనకి(క నెట్లోకాని 
తనువుమీందటియాస దగ్గరుదా(కా 'వేగిర_ 
మనుగు తనకు సమ్మతౌనో కాదో ' ॥ అడు ॥ 


కాంగిటియాస రెంకెము గప్పుదా(కా వేగిరము 
యేఃగివచ్చెం దనక్రై తే. నెట్లోకాని 
వీంగక ్రీవేంకటా ద్రివిభుండు నన్ను మన్నించె 


వేంగచేరె వలపులు సిగ్గులేవో కాని ॥ అడు ॥ 452 
శంకరాభరణం 
సరికిబేసికి మీరు చలము లింకానేలే 
సరసములు విరసములు చౌకగదే ఇప్పడు ॥ పల్లవి ॥ 


మనసులోపలిగుట్టు మాటలలోపలిరట్టు 
చనవుగలపతితోడ జరపందగునా 
కొనచూపులో కొసరు గొణంగులో నసురుసురు 
_ మునుపనే 'పతికి పతి ముంచెంగదె అతడు ॥సరి॥ 


1. “పతికి పతి అనుటకు వ్యావహారికము. 


804 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


నెలవిలోపలి నగవు చేసన్నలో బిగువు 
పిలువ(గా( బతితోడ పెంచందగునా 
నిలువులో నివ్వెరగు నిండుంజెమటలకరంగు 
చలివాయ నీమీ(ద. జల్లెంగదె అతండు ॥ సరి ॥ 


పచ్చిదేరేటియాస పదరి అడి గెడిబాస 
ముచ్చట శ్రీవేంక పేక ముంచ(దగునా 
"పెచ్చువెరిగేటి (ప్రియము బిగువు. గాంగిటినయము 


నిచ్చలును నీమీంద నెరపుంగదె అతండు ॥సరి॥ 450 
మాళవిగాళ 
అంపవయ్యా నేం బోయే నప్టేని వావాత 
తెంపున నాయంతనై తే తెగరాదు పనులు ॥ పలవి ॥ 


కోపము గాదుగదా గొబ్బున నే వచ్చినది 
ఆపెతో నీ వేకతము లాగేవేళ 
చేపట్టి నేం దొలంగితే సిగ్గువుచ్చినట్టయ్యి 
టి రి లట 
యీపొద్దు నీవద్గనుం పే నేమౌనో నీయాస ॥ ఆంప॥ 


యెగ్గు లెంచవుగదా ఇశ్లై ముసుంగు దీసితే 

వొగ్గి ఆకెతోడిరతి నున్న వేళను 

కగ్గి కమ్మరః గప్పితే కల్ల మోపినట్టయ్యి 

నిగ్గుల నే నూరకున్న నీ కెంత వెజపో ॥ అంప ॥ 
నేరమి గాదుగదా నే నిన్ను( గాంగిలించితి 

నేరపున నాకెం గూడి న్నిద్రించేవేళ 

యేరా థ్రీవేంక పేళ యెఅంగనళ్లై నన్ను 

యీరీతిః గూడితివి నీ విక(క్కడి మోమగుచు ॥ అంప 464 


శృంగార సంకీర్తనలు 8065 


పొడి 


దూతికలకు నీతో( బొద్దులు వృచ్చందగునొ 
నీతిగాదు యీడనుంపే నింద వచ్చుంజుమ్మీ ॥ పల్లవి ॥ 


యేమని చెప్పుదు నేను యింతితో మారుమాటలు 
నేమాన నన్ను నంపవు నీవును రావు 
కోమలినే రమ్మందునో కొంత వోరుచుమందునో 
జామువోయె నంపరాదా చాలు(€జాలు తడవు ॥ దూతి॥ 


నేను వచ్చినపనికి నెలంత కుత్తర మేది 
పూని నాచేయి విడువవు పొందు గానము 
నీనవ్వులు నెరపేవో నిజమును నిట్లనో 
కానీలే మమ్మంపరాదా కడుబలి మేంటికి 1 దూతి॥ 


అంతేకదా అసపెతోడి ఆడుకోలుమాట నీకు 
ఇంతివాకిట నిలిచే వేమో నవ్వేవు 
పంతాన (శ్రీవేంక కేశ పడంతి/ గూడితి విశ 
పొంతనే మమ్మంపరాదా పొసంగె మాపనులు ॥ దూతి ॥ జీర్‌ర్‌ 


రేక 070 సాళంగనాట 
నీ వెజ(గవా యింత నిండుదొోరవు 
చేవలే చిగురులౌను సిగ్గుననుం పేను ॥ పల్తవి॥ 


అంటి విజె మిచ్చేవు అందుకొనకుండరాదు 
వెంటనే పెండ్రికో వీడుకోలుకో 
వొంటి నున్నదాన నేను వొకరు సాకిరి లేరు 


ఇంటివా రేమందురో నే నియ్యకొం పే(గనక నీవె ॥ 
20 


804 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెక్కు గోర నదిమేవు చేయివట్టి తోయరాదు 
పక్కన( గూరిమికో పగనేనేవో 
చిక్కితి నీపాల నేను చెప్పిచూప నెడలేదు 
వొక్కట గురుతుపడి వూరకుండి తేను 

కా6గిలించవచ్చేవు కాదని తొలంగరాదు 
ఆగిన జెట్టిసామో అంగరతియో 


॥ నీవె ॥ 


మూంగుచు (శ్రీవేంక'పేళ ముంచి నన్ను(. గూడితివి 


కాంగి ఇ(కనేమన్నా శై తప్పులౌను 


సాళంగం 
1 ఆళగరి చక్కనళగరి వోయళగరి 
తలంచుకోర నామాట తారుకొణసుమ్మీ 
అలిగితే. బోనీడు ఆకెకు లోనై నమీంద 
_ వలపు రే(పుచు నిన్ను వంచుంగాని 
పలుకక పోనీదు పక్కుననవ్వినమీ(ద 
సళుపుంజూపులు నీపై జొంచుంగాని 
చవులుచూపకపోదు సరసమాడినమీ6ద 
చివురులగెమ్మోవి గంటిచేసుగాని 
అవల మాటాడనీదు అతివ( జేకొన్నమీంద 
తివిరి నీవెంటవెంట. దిరుగాడు(గాని 
నిన్ను మెచ్చించకపోదు నెలంతం గూడినమీ6ద 
కన్నులు దేలగిలంగం గరయంగాని 
అన్నిటా శ్రీవేంకటాద్రి నళగు(దిరుమలను 
కన్నె నీవురముమీ(ద6 గా(పురమౌంగాని 


*నీవె॥ 456 


॥ పల్లవి ॥ 
లా 


॥ అళ ॥ 


1 అళ ॥ 


[అళ॥ 457 


1. తాటైకు౬ు ఖఖీ అని అరవము. ఇదియే “అళగరి కావచ్చు. అళగిరి సింగం 
అని ఆహోదిల సనం నలక పీక అళగిరి =అందమైనకొండ, అదే స్వామికి పేర్లై 


యుండనచ్చు, 


శృంగార సంకీర్తనలు 807 


ఆహిరి 
నే నొకటీ నేయంటోతే నేరుపు వేరొకటాయ 
నానెను వలపులెల్లా నాండెనాండే అయ్యా ॥ పల్ల వి॥ 


మొక్కంటోంగానేపో ముంచినపయ్యద జారె 
గక్కన నీతో నవ్వ(గా6 గారె. జెమట 
వెక్కసాన మాటాడంగా వేండినిట్టూర్చులు రేంగె 
యెక్కడిగొడవ మాఇంట నుండేనయ్యా "4 నేనొ॥ 


దగ్గరి రా(గాంటో తనువెల్లాం బులకించె 
సిగ్గువడంగానేపో చింత రేంగెను 
వొగ్గి విడె మియ్యంగాంటో వొడలెల్లా6 గాక వుట్టై 
యెగ్గతప్పులకు నోప ఇంటనుండేనయ్యా జ నేనా ॥ 


కా(గిలించంగానేపో కళదాంతె మేనెల్లా 
రాంగుందమకాననేపో రచ్చకెక్కెను 
పాంగిన (శ్రీవేంక కేళ పెపె6 గూడితి నిన్ను | 
'యేంగుంబెండ్డి తో మాయింట నుండేనయ్యా ॥ నేనొ॥ 458 


లలిత 
అఆడకేనె వచ్చినప్పు డయ్యి!గాని 
బూడిద వసంతమాడ6 బొమ్మనవే వానిని ॥ పల్వవి ॥ 


వలపు. జాతెజ(గము వాసి నీతి యెజ(గదు 
కలిమి ముందువెనక గాననియ్యదు 
తెలిసితేం బసలేదు దిష్టమూయ మాకిన్ని 
పొలసి కొసరనేల పొమ్మనవే వానిని 1 ఆడ 1 
1. పెండి మెరవణి. 


808 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కోపము దయయెజఅ(గదు కూటమి సిగ్గెజంగదు 
తీపులమోవి దప్పితీరనియ్యదు, 
రాంపృనేయం బనిలేదు రచ్చ కెక్కె. బనులెల్లా 
పోపో అదేడసుద్ది పొమ్మనవే వానిని ॥ ఆడ ॥ 


పాయము భీతెజంగదు సంతము తన్నెఅంగదు 
చాయలఫసన్నలముద్దు చవెజ6గదు 
యీయెడ (శ్రీవేంక'పేళు, డిప్ప డిస్టై నన్ను( గూడె 
పోయి ఇస్టే వచ్చీంగాని పొమ్మనవే వానిని ॥ ఆడ ॥ 400 


రామ్మక్రియ 
పాపమంటా. బాలిచ్చితే( బైపై నోకిలింతలాయ 
కోపము శాంతముతోడ గూడె6గా నీచనవు ॥ పల్లవీ ॥ 


నిండినది నామనసు నీమేంద నేపొద్దు 
,_పండెను నాకెమ్మోవి పంటలుగాను 
,వండ వండనట్లాయ వలపులు నీకై తే 
యెండలు నీడలు నాయ నిదివో సీకరుణ ॥ పాప ॥ 


ననిచెను నాచూపు నంటిననీ మేనిమీంద 
మొననెను నానవ్వు ముంచి నీతోను 
పొనింగి పుచ్చంగ( బుచ్చ పున్నమాయం బొద్దు నీకు 
ఇనుము బంగేరమాయ నిదివో నీమాటలు పాప ॥ 


తతివచ్చె నాకు నీకు దగ్గరి కా6గిటిలోన 
ప్రతివచ్చె నిద్దరికి బాయములివి 
ఇతవైన శ్రీవేంకపేశ నన్ను6 గూడితీవి 
కతకు( గాళ్లవచ్చె, గలిగె సమన్నన ॥పాప॥ 4600 


శృంగార సంకీర్తనలు 


సామంతం 


సీవెజింగనిబుద్దులు నేము చెప్పేమా 
భావమే యెరుంగుంగాన పచ్చి నేయ(గలమా 


పూవువంటిది వయసు భోగించవలె(గాక 
చేవదేరే యాసిగ్గు చెల్ల (బోయెలే 
మీవంటివారికా మీ రరానివొట్లి వి 
దైవము దూరుతగాక తగదన(గలమా 


కప్పురమువంటి దిజ్హై కలిగె నీమోహము 
_నిస్పువంటి విరహము నీశేలే 
యిస్పుడిది వేళా ఇద్దరి యెగ్గులకును 
చెస్పరానిచేంత మీచే( జేయించంగలమా 


పండువంటిది మోవి పదరి చేకొంటగాక 
కొండవంటికోపము చేకొన నీశేలే 
అండనే శ్రీవేంక పేశు నలమి కూడితి విస్టె 
'మెండుననుండేటిమిమ్ము మెచ్చనై నంగలమా 


రేకు 080 బ్‌ొళి 
ఏమని తా భావించునో యెర6గ నేను 
చీమక(ల)ిదొంతర మేలు చిమ్మి రేంగెననవే 


అప్పుడే వచ్చేనంటి నటు నావిభునితోడ 
అప్పస మెవ్వతుండునో యని మానితి 
కప్పుర మంపేనంటి. గదియ నీవిరహాన 
వుష్పతిల్లు. దాపమంటా నూరరుంటిని 


800 


॥ పలివి ॥ 
ఉం 


॥ నీవె! 


॥నీవె॥ 46! 


॥ ఏమ ॥ 


810 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వీడెమిచ్చి యంపేనంటి 'వెల(దిచేత( దనకు 
ఆడ వేళశదెలియక అంపనై తిని 
వేడుక విరులబంతి వేనేనంటా నుంటి 
ఆడ నవి మరునమ్ము లవునని మానితి 1 ఏమ ॥ 


కాంగిటం గూడినవేళశ(. గళలు రేంచేనంటి 
మా(గినరతుల నేనే మజచితిని 
చేంగదేర నన్ను€ గూడె శ్రీవేంక పేశుండు వచ్చి 


దాంగనినవ్వులు నేనే తనమీ(ద6 జల్లితి ॥ ఏమ ॥ 461 
శంకరాభరణం 
ఒక్క పే విన్నపమిది వున్న వెల్లా నేమిటిక్తి 
పక్కన విచ్చేయు మా కాపని గాదుసుమ్మీ ॥ పల్లవి ॥ 


తమకించినది చెలి తడవాయ నే వచ్చి 
నిమిషము రాకున్న నీకే తెలుసు 
చెమటలవెల్లి వారె చింకాజలధి నిండె 
(భమసితి మి6క మాకు. బనిగాదుసుమ్మీ ॥ ఒక్క ॥ 


చూప్పల నున్నది యాస సుదతిమనను లేంత 

యేపాటి గలంగినా నింక నేమౌనో 

మోపులాయం గోరికలు ముక్కున నూర్చులు రే(గె 

పాపము పుణ్యము మా కాపని గాదుసుమ్మీ ॥ ఒక్క 8 
దోమతెర మీకు మాటు తొయ్యలికి వినవచ్చు 

యేమాటయిన నాడు ఇక మమ్మంప్ప 

సామాన శ్రీవేంక టేళ సంధించి కూడితి విజ్జై 

భామ మెచ్చె నింక మా కాపని గాదుసుమ్మీ ॥ ఒక్క ॥ 48 


శృంగార సంకీర్తనలు &11 


సామంతం 


నిండెను కళలు సతినిలు వెల్లను 
పండినజవ్వన మేరుపరచేటి దెట్లో ॥ పల్లవి ॥ 
ళ్‌ గం 


చిత్తము చీ(కటివడె చెలి నిన్ను. బాయంగాను 
పొత్తుల జుక్కలుగా నె. బులకలను 
వి త్తరపుమోనానం బికములు గూండ్లెక్కె 
అణాల ఉం 
వుత్తలాన కాంత కింళళ6 నుదయమౌొ "పపుడో ॥నిండె ॥ 


మెలుంతకు కొప్పు వీడి మేఘములు ముంచుకొనె 
జలజల6 జెమటలజడి వజ్టైను 
కలువకన్నులు మంచికారుమెటు.గులు మించె 
కలికికి వెలుతురు గనియేది యెపుడో ॥నిండె॥ 


పడంతికి నీరాక పచ్చిగాలియై వీచె 
చిడుముడి( గోరికఠె చిగురించెను 
యెడయక శ్రీవేంకపేశ ఇంతి. గూడితివి 


కడ6గె పసంతవేళ కందువ యి6కేదో ॥నిండె॥ 464 
పాడి 
నిచ్చా జగడ మేల నీ వెజంగవా 
యిచ్చట నీమేన నవే యియ్యకోరాదా ॥ పల్లవి ॥ 


తప్పనిబొంకనిమా(ట తల(పులోపలితీంట 
నెప్పున నే నాడనేల నీ వెజంగవా 
కపస్పురవిడెముకా6క కమ్మ (బులకలమూ6క 
చొప్పువట్టిచ్చీ నద్దము చూచుకోరాదా ॥నిచ్చా॥ 


812 ఫ్రీ శాశ్లపాక అన్నమాచార్యుల 


చుక్కలు నిండినమోవి సాలపుంగన్నులకావి 
నిక్కమౌత కల్లవుత సీవెజ6ంగవా 
ముక్కున నీబుసకొట్టు ముసిముసినవ్వులగుట్లు 
ట్‌ టి 
దిక్కులవారి నడిగి తెలుసుకోరాదా ॥ నిచ్చా |] 
వుబ్బునంజేసినచేంత వొడలిఫై గోరివా((వ్రాల్రత 


నిబ్బరపురతివేళ నీవెజ(గవా 
గొబ్బున (శ్రీవేంక కేశ కూడితివి నన్ను నిశ్పై 


తబ్బిబ్బు తడంబాట్లు దాంచుకోరాదా 1 నిచ్చా॥ 4605 
గౌళ 
అసురుసురుల నీకు నలసే6టికే 
వసమె యత,డు నీవద నుండీ(గాక ॥ పల్లవి ॥ 
వ. ౧ ఉం 


యెలజవ్వ నివి సీవు యేల చిన్న(టోతివే 
వలచినపతి నేండే వచ్చీ(గాక 
నిలుపునం దలవంచి నేలవా((వా()త లేంటికే 
చెలువప్పునీచనవే చెల్లించీంగాక ॥ అను ॥ 


చెక్కుచేతితోడ వట్టి చింత బొరల నేంటికే 

వొక్కమై పకింగూడి నీ వుండేవు గాక 

ముక్కున వేలుమోపి మోనపువెర గే(టికే 

మిక్కిలి విభుండు నిన్నే మెప్పించీ(గాక ॥ అసు ॥ 
పచ్చికస్తూరి నుదుట బట్టువెట్ట నేంటికే 

మచ్చిక నీరమణుడే మన్నించీ( గాక 

అచ్చపు (శ్రీవేంక 'పేశు. డాత(డే నిన్నుంగూడె 

యిచ్చట నొడ(దాపేలే యీడ నుండీంగాక ॥ అను ॥' 406 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
కస్పురము దిననేల కడుంజలి( బడనేల 
అప్పటికి నాభాగ్య మంటి నంతె చాలును 


'వద్దు వద్దు అంతలేసివట్టిచనపవులు మాకు 
ెద్దరికముతో నుండేబిగువే చాలు 
తిద్దనేల నీగుణాలు తిట్టించుకొననేల 
అద్దో యీడ నుండంగా న్వైనపాకే చాలును 


ఆయ నాయ జాణతనా లంతేసి కోప [నేను 
చేయి చెక్కిటితో నుండేసిగ్లే చాలు 
ఆయము అంటఃగనేల అద్దలింపించుకో నేల 
చాయల సన్నలలోని సంతసమే చాలును 


పట్టకు పట్టకు నీతో పంతము నెరప(గనేర . 
గుట్టుతో 'నీసముకపు(గొలువే చాలు 
యిహపె (శ్రీవేంకపేళ యిదె నన్ను6 గూడితివి 
యల్‌ 
జట్టిగొన్న నీ మోవిచవులే చాలును' 


రేకు 881 . రామ్మక్రియ 
ఆతని. గూడినప్పుడే అన్నియు సాదించవమ్మా 
రాతిరాయ ని(కనైనా రమ్మనవమ్మా 


అంపినమాట కుత్తర మానతియ్యవమ్మా = 
వంపుమోముతో నలుక వలదమ్మా 
పంపుడుచెలుల మింతే పలుక విదేమమ్మ 


చెంప జారినతురుము చెరుగుకోవమ్మా 
౪01 19- ౯22. య 


॥ పలవి॥ 


కప్పు ॥ 


“కప్పు 11 


॥కప్పు॥ 461 


; పలవి॥ 
గొ 


॥ ఆత ॥ 


814 థ్రీకా శ్లపాక అన్నమాచార్యుల 


తమకించేపతితో నీతలంపు లేమందుమమ్మ 
కొవురు(జూపులలోన కోప మేలమ్మా 
జమళ నిద్దరి కూడిగములవారమమ్మ 
చెమరించే ,మేనెల్లా జిన్న6టోకువమ్మా ॥ ఆత ॥ 


యెమరుగ్గా వచ్చు నాత( డిజె" మమ్మంవవమ్మ 
కదిసితి విం నీకు( గడుమేలమ్మా , 
యెదుట శ్రీవేంక పేశు( డే(గివచ్చి నిన్ను€ గూడె 


వదలండు దిన మిశ్సై వచ్చీ నోయమ్మా ॥ ఆత ॥ 468 
పాడి 
గక్కున నింట లేనిది గానుగకాడ నున్నదా 
. నక్కువడ నిందుకేపో నవ్వితి నే ననరే ॥ పల్లవి ॥ 


తా నేడనుండిన నేమి తల( పొక్క మైనం జాలు 

ఆనలు సత్యాలూ6౬ జెప్పి యంపవలెనా 

దానికే మెదురుమాట తనతో నే నాడేనా 

మోనాన నిజ్టై తనకు మొక్కితతి నే ననరే ॥ గక్కు ॥ 
యేదిక్కు. చూచిననేమి యీడకు విచ్చేనెం జాలు 

యీదెస నొడ(బరచ నింతవలెనా 

కాదని తనచేంతలు ఖండించ6జెల్లునా 

వాదు లడువక తలవంచితి నే ననే 4 గక్కు 1 
అసురుసు రై తేనేమి అట్టె నన్ను( గూజెం జాలు 

వసమై నాకింక వెరవ(గవలెనా 

యెసంగి (శ్రీవేంకపేళం డిన్నిటా నన్ను మన్నించె 

రసికుండు తాను నారపమాయ ననరే ॥ గక్కు ॥ 460 


శృంగార నంకిర్తనలు 815 


ముఖారి 


దగ్గరి కూడుటకం'బ దవ్వులపొందే. మేలు 
సిగ్గుతో నున్నది చెలి చిత్త మిక ననవే ॥.పల్లవి ॥ 


చిత్తమును నీరుచేనె చిగిరింపించెం గోరిక 

' వుత్తలపువిరహాగ్ని వొప్పదా యేమి 
హత్తి తనపొం(పొంబదై తే నంగనమర్మము గాండి 
వత్తివలె వాడించె(చి:), వడచల్లీ నిదివో ॥ దగ్గ £ 


తలంపించెం దనరూపు ' తమకము పెడరేంచె 
వొలసి చెక్క్సిటిచేయి వొప్పదా యేమి 
బలిమి. దనకాంగిలి పడంతిని (భమయించి 
నిలువెల్లా మజపించె నేర మిందు. గలిగె ॥ దగ్గ ॥ 


తఅవు రతికి రేంచె తనువెల్లా నెచ్చరించె 
వొజపైనకొనగోరు వొప్పదా యేమి 
_ గుటి. శ్రీవేంక యేశుండు కూడినకూటములయితే 
మజవనీక సతికి మరులాయ ననవే ॥ దగ్గః 470 


దేసాళం 


కానమే నే మింత తాను కదిరికాండౌత 
_ మోనాన నే నూరకున్న మోముచూచీ. దాను ౪ పల్లవి ॥ 


_నగుతా నేనొకమాంట నాలో గొణంగుకొంపే 
తగిలి సూడుకు. బాడు తానిదేమే 
_ మొగి నాపుక్కిటితమ్మ ముందర నే నుమిసితే 
- జగడానకే వచ్చీ జాణండౌనే తాను ౨. ॥కౌన॥ 


816 ్రీకాళ్ళపాక అన్నమాచార్యుల 
వీది. బోతా చమ్మాళిగె వెస నే6 దాటించితేను 
ఆదిగొని కోపగించీ నదేమే తాను 


'నేదదేని బొమ్మలను చెలుల నే జంకించితే 
పోదితో వహించుకొని పోరీనే తాను ॥కౌన॥ 


కివిసి మాగోడండ6 గేకరించుకొంకేను 
ఇెనకి నాకొంగువట్టీ చెల్లంటో తాను 
యెనసి శ్రీవేంక పేళుం డేమీ ననకుండి తేను 


తనివితో నను/గూడె తల(గండే తాను ॥కాన॥ 471 
' వరాళి 
ఎంతచెప్పినా మాన విందాంకా నేము 
అంతలో. బెద్దరికములాయనా నేండు ॥ పల్లవి ॥ 


చెక్కనొక్కె నేసవెజ్లె చెలియ నీకాలు దొక్కె 
టబ 
తెక్కుల సీజగడాలు దీరెనా నేండు 
చుక్కలు మోవిపై నాంపె చొక్కపుగుబ్బలు మోపె 
'వక్కణించి నీపంతము వచ్చెనా నేండు ॥ ఎంత ॥ 


కన్నువేనె మాటలాడె కమ్మనినవ్వులు నవ్వె 
చిన్ననాందే, నీచలము చెల్లెనా నేండు 
మున్ను నీకు. జేత మొక్క ముచ్చటలన్నియు. జెప్పె 
పన్నిననీలోనిచింత పానెనా నేండు ॥ ఎంత ॥ 


చేయివేనె చెట్టవప్పై సిగు నీ కొప్పగించె 
టబ ట్‌ గె 
చాయలనీ కిదియైనా సమ్మతా నేండు 
యీభమెడ శ వేంక పేళ ఇంతి దానే నిన్నుం గూడె 
మాయప్పనీమేనికా;క మానెనా నేండు ॥ ఎంత ॥ 472 


శృంగార సంకీర్తనలు 817 


రామ్మక్రియ 
ఆతనికి నీకే తగు నందుకే పోవే 
యీితల నే మిందు కెల్లా నిష్ట తలవంతుమే 1 పలవి ॥ 


సటిలివి మాక్రై తే సగియించ వింకాను 
నటిన నాతనితోనే నవ్వవే పోయి 
యిటువలె( జేసి మాయింటికి వచ్చే వప్పటి 
కటకటా నేమెతే కడుసిగు విడమే ॥ ఆత ॥ 


చెంగట నీమాట వింటే చిమ్మిరేంగీ మేనెల్లా 
అంగడి నాతనితోడ నాడవే పోయి 
వెంగలితనాన నాకే విడెమియ్య వచ్చేవు 
యింగితాన నేమైతే నింతరొచ్చు కోపమే ॥1 ఆత ॥ 


నిలు వెల్లా( గాంకరేంగీ నిన్నుంజూచితే నాకు 
వొలిసి నీపతివద్ద నుండవే పోయి 
యెలమి శ్రీవేంక పేక. డిప్పు డిజ్టై నక్నుం గూడె 
వలచి నే మిందుకెల్లా వాసిదెచ్చుకొందుమే ॥ ఆత ॥ 478 


రేకు 082 వైరవి 
సీకేల ఇంతవెరపు నేనుండగా -_ 
చేకొని నీకిచ్చకాలు నేయవద్దా నాకును ॥ పల్లవి 1 


పూని మాయింటికి రాను పొంచి సిగ్గువడేవు 
దానికేమి యేమైనానుః దస్పు సేసితో 
పోనీలే బలిమి నిన్ను( బొల౭తు లేమి నేసినాను 
కానంబడ నొకతప్పు గానవద్దా నాకును ॥ నీకే ॥ 


018 


శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


మాముచూడ వెజచేవు మొదలనే తలవంచి 
యేమైనా మావారు నేరాలెంచిరా నిన్ను 
భామ లెవ్వరైనా నిన్ను  బతిమి చెరిచినాను 
.. వేమారు నిన్ను వెనకవేసుకోక 'పోవునా 


_మాంటలాడం గొంకేవు మచ్చిక, నిన్నిటు గూడీ 


తూంటమోవి గంమైతే దోసమా యేమి 
నేంటనే శ్రీవేంకటేశ నీవే నన్నుం గూడెేతివి 
నాంటకీండవై న నిన్ను నమ్మవద్దా ఇపుడు 


సౌరాష్ట్రం 
మమ్ము నింక( దడవక మానేవయ్యా 


నెమ్మి వేవేలు దండాలు నీకుం బెప్టేమయ్యా _ 


" చెప్పరానినాచింత చేతిమీ(దికి వచ్చె 


శప్పక నన్నేమి చూచి తడవేవయ్యా 
నెప్పున వలచినట్టినేరమి నావొళ్ళం గద్దు 


వొప్పులు6 దప్పులు ఫ్రే వోరుచుకోవయ్యా 


. కన్నులలోపలికాంక్ష కడు. బయ్యద దడినె 


నన్ను౯ జూచి ఇంకనేమి నవ్వేవయ్యా 
పన్ని నీతో నలిగినఫలమెల్లా' నేం గంటి 
ఇన్నిటికి నీకు. బంత మిచ్చేము కోవయ్యా 


తలకెక్కె వలప్పలు తనుందానె దిగజారె 
మలసి మాతో నేటిమాటలయ్యా 


యెలమి శ్రీవేంక పేళ ఇబ్టై నన్ను( గూడితివి' 
॥ మమ్ము ॥ శీ70 


చెలంగి మాచనవులు చెల్లించవయ్యా 
1. ఐతమునకు రూపాంతరమా ? వ్యానవారికమా? 


॥ సీకే 1. 


వీకే ॥ 474 


* పల్లవి ॥ 
॥ మమ్ము ॥ 


॥ మమ్ము ॥| 


శృంగార సంకీర్తనలు 


కాంబోది 
కటకటా మీందయెత్తు కానదాయ నెవ్వతెరా 
కుటిలపు(బులకలు కుష్పవడీ మేనను 


కడు నీమోవిచిగురు గంటినేనె నెవ్వతెరా 
వడిసీ6 దేనెలు అందువర్గక్ర నింతాను 
పొడమించె చెమటలు పొలింతి యెవ్వతెరా 
కడలేనినీిమనసు కరంగు నందునను 


రేసులనిట్టూరుపులు రేంచిన దెవ్వతెరా 
గాసిగా నీవలపులు గాలి/టోయీనీ 
తోసి నీకన్నుల నిద్ర తొట్టించిన దెవ్వతెరా 
వోసరిలి తమకము లుమ్మగిలీ నందు(నను 


గందపు గుబ్బలము[ద్ర కడునొత్తె నెవ్వతెరా 
అందువల్ల సిగ్గు నీకు నచ్చుపడెను 
కందువ శ్రీవేంకశేశ కలసితి విటు నన్ను 
నిందవానె నిందువంక నే. డెందున్నదిరా 


పళవంజరం 
సారె నాటిసుద్ది నేండు చవులనవే 
కోరి నేండు రాజై. తే కూరిమివోదనవే 


మంచముపైై నన్నమాట మజవకుమనవే 
లఅంచపునామోవి తలంచుకొమ్మనవే 
అంచల నాకొప్పు దువ్వె నది సీ వడుగవే 
యెంచ నేండు తాదొరె తే నేమిదోస మనవే 


818 


*॥|పలవి॥ 


౪కట॥ 


కట ॥ 


1కటి॥ 476 


॥సారె॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దాకొన్నమోవిగంటి తానే చూచుకొమ్మనవే 
లేకలు ముంజూరు నిండె లెక్కించుకొమ్మనవే 
ఆకు మడి చిచ్చినది ఆనవాలాయననవే 
యీకడ( బెద్దరికాన కేమిదప్పె ననవే ॥సారె 


నాలత్తుకరేక చిన్నినామమాయ ననవే 
చాలు(జాలు ని(కనేల సటలనవే 
యేలెను శ్రీవేంక పేశ( డిదె నన్ను6 గాంగిటను 
పోలించి తా దేవుండె తే పొందు మానదనవే ॥సార॥ 47 


బౌళి 


ఎంత వలపింఛచితివో యేమిమాయ నేసితివో 
పంతములాడుదు(గాని పాయలేనురా ॥ పల్ల వి ॥ 


కోపగించేనంటా వచ్చి గొబ్బున నీమోము చూచి 
దాపుగా నే మొగమోడి తలవంతురా 
పోపొమ్మని యలిగి నేం జోయేనంటా( బోయి 
తీప్ప్సనీమోవి దలంచి తిరుగుదురా ॥ ఎంత ॥ 


వెంగెమాడేనంటా( జూచి వినయాల నిను. గని 
కుంగుచు నానిట్టూర్చు గుకు్కుకొందురా 
వుంగిటినీమాట నీకే వొప్పగించేనంటా వచ్చి 
నింగి మోవ జేతులెల్తి నేనే మొక్కు దురా 1 ఎంత్‌ ॥ 


మిక్కిలి వింతరేకలు మేననెల్లా సోదించి 
గక్కున నే నుండలేక కాంగిలింతురా 
పక్కన శ్రీవేంక పేళశ బాసగొనేనంటా వచ్చి 
యెక్కువతో నిన్ను గూడి ఇన్ని మఅచితిరా [ఎంత ॥ 478 


శృంగార నంకీర్తనలు 821 


వరాళి 


అలిగినయలు కెల్లా నరచేత నున్న దిదె 
తలపోసి చూచుకోొంటపే తనకేమి బాంతే ॥పల్లవి ॥ 


కుప్పవడ్డయలకలు కుమ్మరింపు(జెమటలు 
చిప్పిలుమోవితేనెలు నేనా నేన 
రెప్పలతుద కెంప్ల రేసువడ్డచల్ల జంపు 
దప్పి దేరీ నివియెల్లా తనకేమి బా(తే ॥ అలి ॥ 


మాసినట్టిపై చెజంగు మంతనములో కరంగు 
పోసపుబాస పో6కకు. బుష్టైడేసి 
వేసర నీకుంచెనలు వేవేలు వెంపెనలు 
తాసున వేసి చూచితే తనకేమి బాంతే 


కోంగిటికలయికలు కందువ అలయికలు 
చేం(గృగలవావి చెట్టునం జేటండేసి 
ఆగి కూడెను (శ్రీవేంకటాధిపుండు నను నిస్టై 


దాంగరానిసరసాలు తనకేమి బాంతే ॥ అలి ॥ 470 
రేకు 088 సామంతం 
ఓపనోవ నింతేసికి వోయయ్యనేను 
కోపగించకున్నాను కొడిమె లెంచేవు ॥పలవి॥ 


నగితింటో అందుకేమి నాలోనే వొకవేళ 

నీమీ(ద నెళ్లైనా నొచ్చె మంటినా 

చిగురుంబెదవి గొంత చిమ్మి కదలించితింటో 

జగడించ నీకేల సారెకుం దిట్టితినా ॥ ఓవ ॥ 
21 


వలి థీ ఠా శ్ల్తపాక అన్నమాచార్యుల 


వుసురంటి(జో నే నొడలియలపుతోడ 
కసరి నిన్నేమైనా( గాదంటినా 
అసుదై వూరకుంటిబో అంతలోనే నీవు నన్ను 
వెస నిస్టే జరనేవు వేగిరపడితినా 1 ఓప ॥ 


కాంగిలించితిటో నిన్ను కాకలు మేన నిండంా 
రాంగిననీ మేవికాక రవ్వ పెజ్టేనా 
వీంగక శ్రీవేంక పేశ వేడుక నన్ను( గూడితి 


దాంగనేల నీమాట దా౭ట(గలనా ॥ఓప॥ 400 
కాంటోది 
ఏమమ్మ యశోద మీయింటికి నేము వచ్చితే 
గామువంటివిడ్డ నిచ్చి కలుపడ!జేసితి ॥ పల్లవి ॥ 


, పాలు గారీ నెలవుల( బక్కున( డెక్కుమీ(టితే 
వేలువెట్టితే లోకాలు వెళ్లివిరిసీ 
వీలి నేము వుగ్గువెట్ట వెరతుము మీవాండు 
బాలుండా దయ్యముగాక పట్టవమ్మా ॥ ఏమ 


నెమ్మి. దొడమీ(ద నుండి నిలువు నూరు వండీని 
పమ్మి నాల్గుమోములపాసండు లోన నున్నాండు 
నెమ్మది6 బాలు వోయంగ నే వెరతు మీవాడు 
ఇమ్ముల వీండు మానిశా యెవ్వండో కాక ॥ ఏమ ॥ 


పక్కన నీరార్చితి, బయ్యదలో నిడుకొంటి 
మక్కున నాకే తాన్ను మగండై నాండు 
చిక్కినపను లింకేమీ( జెప్పంగ నే వెరతును 
యెక్కువ శ్రీవేంక పేశు( డితందేపో యమ్మా ॥ఏమ॥ 481 


శృంగార సంక్షీర్తనలు: ణి 


బాలి. 
ఎట్టు. నమ్మవచ్చు నిన్ను నిటువంటివానిని 
నెట్టన నేండిదె నిన్ను నీవే మజచితివి 7 పల్ల వి ॥ 


కాటుకకన్నుల నాకె గక్కన నిన్ను. జూచితే 

మాటలు నాతో నాడేది మజిచితిగా 

. చీటికిమాటికి నశ్హు చిరునవ్వు నవ్వెనంటా 

నాటిన మనసుతోడ నన్ను మజచితివి . ॥ ఎట్టు 11 
ెద్దబెట్టుమాటి లాడి. పిలిచెనంటానే 

వొద్దనున్న నన్ను మజ, చుస్సురంటివి 

ముద్దు చూపి దవ్వులనే మొఅంగులు చల్లి తేనే 

పొద్దుగూయపొడప్ప లిప్పుడే మటచితివి్‌ ॥ ఎట్టు ॥ 


చిగురుజేతుల నాకె 'చేనన్న నేసితేనే 
తగవు మజచితిగా. దగ్గర నుండే 
మిగులా' భ్రీవేంకపేళ మించునాకొ.6గిట6 గూడి 


అగపడి రతి( జిక్కి అన్నీ మజచితివి ॥ ఎట్లు ॥ 482 
టె 
రామ[క్రియ 
ఇరవ్వై మన్నించవయ్య ఇంతిగుణ మిదివో య. 
తరుణివారముగాన తగుల జెప్పితిమి ; ॥ పల్లవి ॥ 


కొమ్మ సీశో పొందుచేసి కొరి పిన్ననా. డాడే.. 
. బొమ్మల దేనియ్యదు నీపొందు దగిలీనంటా 
ఇమ్ముల సవతిపోరు కిసుముంత కోప దికె 
యెమ్మె కెవ్వతెం దెచ్చినా- నెట్టవునో పనులు 8 ఇర ॥1" 


ఫ24 శ్రీ తాళ్లపాక ఆన్నమాబార్యుల 


సీవూ6 దాను గూచుండంగా నిలవుటద్దములోన 
సోవగా( బతిరూపులు చూడనోపరు 
తావుల( దననీడకు తా నలిగీని చెలి. 
ఆవలి ఇంతి. దెచ్చితే నప్పు డేమేమొనో ॥ ఇర ॥ 


తనరూపు వాసి వేరేతరుణి యయ్యినంటా 
యెనలేనితనసంది నిడుకొనెను 
ఘనుండ శ్రీవేంక కేశ కైకొంటివి ఇంతిని 


ననుపుచెలులపొందు నవ్వు(బాటు సుమ్మీ ॥ఇర॥ 461 
'ముఖారి 

ఇద్దరు నేకములై న యెదురు మీ కి(కలేదు . 

చద్ది వేండివలపులకు సటలు మరి లేవు 4 పల్లవి ॥ 


తనువు లేకములై న తప్పులునొప్పులు లేవు 
మనసు లేకములై న మరంగులే లేవు 
చనవు లేకములై న సాదింపు మరి లేదు 
“వనిత విచ్చేయగదే వరుస బతికడకు ॥ ఇద్ద ॥ 


పలుకు లేకములై నం బైకొసరు మరి లేదు 
'తెలువు లేకము లైన తెగువలే లేవు 
చెలిమి సరిదా6కితే చింతలే మరి లేవు 
వెలంది విచ్చేయంగదే వెనకకతలేల ॥ ఇద్ద ॥ 


వయసు లేకములైన వంతులువాసులు లేవు 
(ప్రియము లేకములైన బిగువులే లేవు 
దయను శ్రీవేంకటో త్తము(డు నిను( గూడె నిదె 
1పియురాల విచ్చేయు పిలిపించుకొనక ॥ ఇట్ద॥ 484 


శృంగార సంకీర్తనలు 


లలిత 


మంకు విడిచిన నిదె మంచి బుద్ది 
సుంకుల మీతోనే మీరు చూచుకొనరాదా 


నీడలెల్ల నెండలాయ నెల(త నీవు రాకున్న 
వేడుకెల్లా వేసటాయ వెచ్చందనాన 


వాడిక నడుము వేరే వయసు రిత్తవోయీని 


కూడినకూటాల మేలు కొల్లలాడరాదా 


కస్పురమే కారమాయ కదినేమాటలు లేక 
దప్పులెల్లా. దనివాయ దగ్గరి రాగా 


రెప్ప వేనేయంతలోనే రేసులెక్కు నీ మనను 


తెస్పల6 దేలంగరాదా దిష్టపుమీరతుల 


దవ్వులెల్ల  జేరువాయ6 దరుణి నీవియ్యకోంగా 
పువ్వులెల్ల ( విందిలాయ.( బూ6టపూ(టకు 


శర 


1 పల్లవి ॥ 
ట్‌. 


॥ మంకు ॥ 


॥మంకు ॥ 


యిన్వల శ్రీవేంక పేశ యింతి నీవు గూడంగాను 


నవ్వులాయ మా కెల్ల నమ్మికియ్యరాదా 


రేకు 084 సామంతం 


అడియాలాలెల్ల నిండె నంపరాదా 1నీ_ 
వడిగిన స్టెల్లా నాయ నంపరాదా 


కన్నుల నిద్దుర దేరె. గందువలు చెమరించె 
*అన్నివనులును నాయ నంపరాదా 
వన్నెమోవి కడురా(గె వసివాడె మెందీగె 
యా 
అన్నిటా జాణ(డవౌదు వంపరాదా 


1, అన్ని. పనులు 


॥మంకు ॥ 485 


॥ పల్తవి॥ 
టి 


॥ అడి ॥ 


+26 


థీ తాళ్లపాక అన్నమాచాద్యుల 


కాయమెల్లా మజపాయ( గరంగె నామననెల్ల 
ఆయములు సరిదా(కి నంపరాదా 

, పాయములు ఫలమందె పంతము లొక్కట్లాయ 
ఆయెడకే వత్తు(గాని అంపరాదా 


మచ్చికలే తనివొందె మంతనాలే చవులాయ 
అచ్చుపడె. గూటములు అంపరాదా 
ఇచ్చకు(డ (శ్రీవేంక కేశ నన్నుం గూడితి_ 
వచ్చికములెల్ల బానె నంపరాదా 


సావేరి 
వెజతుమయ్యా నీకు వింత లింకానేమైనా 
మటి నిన్ను నెప్పుడు. గమ్మరా విడువరా 


పిలువవచ్చినసతి పె దవులెల్లా6 బొక్కె 
వెలయ నీపే రెంతవేందోకాని 
చలువకు మందులేక సాదించ నే వచ్చితిరా 
పలుకకుండి తే మోవి 'పతిపొక్కింపింతురా 


చూడవచ్చినట్టిఇంతిచూపులెల్లా (6 గెంపువారె 
జాడ నీరూ సపెంతటిబాసటమోకాన 
వేడుక నిది మానుప వేండుకో నే వచ్చితిరా 
తోడనే నీ వూరకున్న తుదమీరం జేతురా 


ఆకుమడిచిచ్చేసతియం గ మెల్లా. జెమరించె 
చేకొని నీవేమిచేంత నేసితోకాని 
దాకొని (శ్రీవేంక పేశ దగ్గరి నేం గూడుండంగా 
నాకన్నీ( జెప్పకుండితే నప్వు నవ్వింపింతురా 





1 వతి. 


॥ అడి ॥ 


॥ అడి ॥ 480: 


॥ పలవి ॥ 
ళం 


॥ వెజ॥ 


॥ వెజ॥ 


( 


1 వెజ॥ 407 


శృంగార సంకీర్తనలు 


'వేభావళి 


సీకునీకే యాడుకోకు *నియ్యాన 
3 కొని నేనే సీిపె గడియించేంగాని 
రా ర్‌ 


అంతవా(€డ వవుదువు అంగనల వలపించి 
వంతులకు నీవే నవ్వనోపుదువు 
పంతమాడ బనిలేదు పలుమారు మాకెల్లా 
కాంతు(డ ని న్నెప్పుడు. బొగడవలెంగాని 


మంచివాండ వవుదువు మచ్చికలే పచరించి 
వంచి నవతుల€ జూపి వాసిరేంచయను 
కొంచ నింకంబసలేదు కోడెతనానకు నీవే 
చంచులకు రాజవంటా. జాటవలె(గాని 


రసికుండ వాదువు రళుల. గాంగిటం గూడి 
మిసిమిమమ్మెల్లా నీవు మెప్పించను - 
యెసగి (శ్రీవేంక పేశ యిటు నన్ను6 గూడితివి 
పసగానిమన సింకం బట్టవలె6గాని 


వరాళి 
ఏమిబా(తి నిజములు యీకౌలము 
జాముజాము కొకయళైనసటలే చాలు 


గక్యన మాంటాడందోతే( గలది గల 
మొక్కలాన నూరకుండుమోనమే చాలు 
చక్క. జూడంటోతేను సందేహాలే యప్పటిని 
వక్కణించరానితలవంపులే చాలు 
వ! 
1. నీషాఆన, వింత (తిక సంధి 


ఫ్రై? 


1పలవి ॥ 
గా 


॥ నీకు ॥ 


॥ నికు | 


నీకు ॥ 488 


॥1॥పలవి 
న్‌. 


। ఏమి ॥ 


828 = థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పచ్చిగా నవ్వ(బోతే. పనులెల్లాం గాన(దిడీ 
కొచ్చి మమ్ము. దడవకు కోపమే చాలు . 
అచ్చపుపేకత మైతే ఆయములు రేంగిని 
యిచ్చటః జెలులసందడిదియే చాలు ॥ ఏమి ॥ 


పానుప్పమీ(దికి6 బోతే! బంత మెల్లా బయలయ్యి. 
నానంబెట్టి యీయెదుటినటనే చాలు 
మానక శ్రీవేంకకేశ మరి నన్ను( గూడితివి 


కానంబడ్డ ఇందుకం పే కతలే చాలు ॥ ఏమి ॥ 4809 
సాళంగం 
మజచినపని రేచ మాశేలే 
తఅవాతిపను లిప్టే తమకించనేలే ॥ వల్లవి ॥ 


'పెనంగి మాయింటికి( బిలువ(గ నిలువ(గ 
మనసు వచ్చునో రాదో మాశేలే . 
_తనయంతలేనిది తడవ నేమిటి కెంత_ 
_ పనిగలిగున్నాండో పలికించనేలే ॥ మజ ॥ 


తెరయెత్సి నేం జూచి తిరిగితే జరిగితే 
మరుతండత్ర మేమొను మాకేలే 
సరసాలే విరసాలు చవిగానిపనులకు 
. పరిణామ మడిగి-నే( బచరించనేలే ॥ మఖ ॥ 


ఆరసి యప్పటిసుద్దు లడుగ6గ నొడుగ6ంగ 
మారాక కూరకుండ(గా మాకేలే 
చేరువ గడపలోన శ్రీ వేంక కేళ్వరుండు 
గారవాన నన్ను( గూడెం గాదననేలే ॥మఖఅ ॥ 400 


శృంగార సంకీర్తనలు 


తెలు(గుకాంటోది 


చెప్పరాదు చూపరాదు చెలియభావము నేండు 
వుప్పతిల్లుంజెమటళో నుస్సురనీనమ్మా 


చక్క(దన మొకవంక జవ్వన మిదొకవంక 
మొక్కలపుపతిమీ(దిమోహ 'ముకవంక 
వొక్కటొక్కటికింగా కువిద నివ్వెరగుతో 
ముక్కుమీ.దివేలితోడ మోము వంచెనమ్మా 


చి _త్తృపుకోరికలతో సిగ్గరిభావముతోడ 
పొ త్తులచెలులుచె ప్పే బుద్దులతోడ 
యె త్తినతమకమున నెదురుమా(టాడలేక 
తత్తరానం దనలోన తానే నవ్వీనమ్మా 


కన్నుల. గావులుదేరె కళలు మోమునం దేరె 
తిన్నని కెమ్మోవినెల్లా తేనెలు గారె 
ళం 
వెన్నెలవంటివలపు వేడుక దల కెక్క6గా 


శీ2లీ 


॥1 చెప్ప ॥1 


చెప్ప ॥ 


యిన్నిటా నిజ్జై శ్రీవేంక పేళుంగు గూడెనమ్మా ॥ చెప్ప ॥ 481 


రేకు 085 శంకరాభరణం 


1 కాలేరా జాణతనాలా దేవు నీవు 
లేలే నే నీవలె లెక్కలువెస్టేనా 


కస్పకురా నీగుణాలు కందువ పొద్దాయ; నే. 
గప్పిన స్టే సీకుచాలు గప్పేవు గాక 
ముప్పిరి. గరంగకురా ముదితల( జూచి; నీవే 
కస్పురము నోరితో చే కరంచేవుగాక 

1. ఇది వాకోవాక్యము, 


౪౦ 19-౯2 


11 పల్లవి || 


॥ బొలే ॥ 


880 


థీ తాళ్లపాక అస్నృమాచార్గ్యుల 


ల స్నులు గీంటకురా కొాంతలల; నేనా నీవే, 
కిన్నెరతంతుల గోర గీంయేవు గాక 
యెన్నక చెమట చింద నేలరా చెక్కులవెంట; 
చిన్ని హావి6 దేనె నీవే చిందేవే యిప్పుడు 


జాఅనీకురా ?గు సంగడిరతుల; నీకే 
జాజె(గ కీ మునిగొంగు సంతసాలతో ' 
మీఅి శ్రీవేంక పేశ్వర మేలుతోం గూడితివి; 
ఆజడికూటములెల్లా నబ్బెంగదే నీకు 


పొడి 


నిక్కి యెండదా(కనేల నీడకు(బోనేల నాకు 
చక్కనినీకెమ్మోవి చవిగొం పే చాలును 


కందువ నీ మాటలకు! గల్లపరచంగనేల 
అందుకొని అవి నిజమననేల 
నిందలాడేవారు నీవు నెజీ, దగవాడుకో(గా 
విందువలె( జెవులార వింపే నాకు( జాలును 


గుట్టున నీ చేంతలకుం గోపగించుకొననేల 
వెట్టంబడి కమ్మటిని 'వేండుకోనేల 
తిట్టులాడి సీవు వారు దీదీపులాడ(గాను 
నట్టనడుమ నే వచ్చి నవ్వు పే చాలును 


చేసన్నచేసి నిన్ను జేరం బిలువంగ నేల 
దోసాలు నీవై నించి తోయనేల 
నేసవెట్టి కడపలో (శ్రీవేంకటేశ నన్ను 
వాసిమీరం గూడితివి వద్దనుం పే( జాలును 


॥బొలే ॥ 


॥ బొలే ॥ 402 


॥ పలవి ॥ 
య 


॥ నిక్కి ॥ 


॥ నిక్కి 1 498 


శృంగార సంకీర్తనలు 


సామంతం 


చిగురో చేంగ చూపండెల్లి దే నీకు 
అగపడె నీరమణు. డదిగో నీకు 


వలపులే కడు(బెంచి వాలుక రెప్పలు వంచి 
'నెలవినవ్వులనేల చిందేవే సిగ్గు 
నిలువున దమిరే.చి నెయ్యపుటాసలు పూంచి 
మలసి యంతలోనే మాననేబే నీకు 


మాటలతేనెలు చూపి మదనముదద్రలు మోపి 
యీటున6 దలుపుమాటు కేల పొయ్యేవే 
గీంటుచు( గన్నుల నవ్వి కిందటిమోహాలు దవ్వి 
మాటికిమాటికి మేనిమఅపేలే నీకు 


కా6గిటిరతికి. జొచ్చి కమ్మటి నీకెమ్మోవి ఇచ్చి 
కాంగినగుబ్బలనేల ఘాత సేనేవే 
వీంగుచు6 గూడితివి (శ్రీవేంక పేళుని వి(నిశశె 
యట 
మూ.(గినపులకల యీమోపేలే నీకు 


సాళంగనాట 
* అరుదు రామునిచేంత లదిగో పుష్పకమును 
సౌరిది మనబాలులే సోద్యము గదమ్మా 


హరునివిల్లు విరిచె అప్లై సీతం బెండ్రాడె 
యు ల్‌ న. 
పరశురాముని జాహుబలము గొనె 
సురలకు మునులకు సారిది నభయమిచ్చె 
.వరుస నయోధ్య యేలవచ్చె నటవమ్మా 
1. 495, 408 పాటలు అధ్యాత్మ కీర్తనలు. 


881 


॥ చిగు 


॥ చిగు ॥ 


1 చిగు ॥ 494 


/(నవలవి॥ 


1 ఆరు ॥ 


(ఫ్రీ శాళ్లపాక అన్న మాబార్యుల 


వాలి గొటి సుగ్రీివువరరాజ్య మిచ్చెనట 
చాలుగా6 గొండలనే జలధిగ ట్రై 
తీలుగా రావణు( జంపి తెగి లంక సాధించి 
వాలిన సేనల గూడీ- వచ్చెనటవమ్మా 


కాంతయైనసీఠం గూడి కలుషములెల్ల( బాపి 
పంతదు తో విఖీషణు( బట్టముగట్టి 
* ఇంతటా శ్రీవేంకటాద్రి నిరవున వే(టలాడి 
వంతులకు రాజ్య మేలవచ్చెనటవమ్మా 


. వేభావ 


అన్నియు నందె యున్నవి అదిగో మాట 
యెన్నుకొనె దినములు ఇదిగో మాట 


సీత నీకు జెప్పి పంపి శిరోమణి నీకిచ్చె-_, 
నాతల నే మెజ(గము అచేమాట 
ఓ చేతినీవుంగరమును శిరసున నెత్తుకొనె 
“యేతలంపు లెట్లానో ఇదిగో మాల 


తాడుపడ్డ మేనితోడ తలంపు నీకొప్పగించి 
యేడవుకా నెజంగదు ఇదివో మాట 
పాడిదస్ప దించుకంతా పదిల మాకెగుణము 
ఆడ నేమీ(జోటులేదు అదిగో మాటి 


తెలవ నీకు బాసిచ్నె దేవతలమాట విను 
యెజింగినదే ఇందరు ఇదిగో మాట 
గుణుత్రై శ్రీవేంకట్నాద్రిం గూడితి రిద్దరు మీరు 
అజిముఖజీ రామచంద్ర అదిగో మాట 

“1. “నీచేతి వుంగరము అనుట నహజమ 





॥ అరు ॥ 


అరు ॥ 40ిగ్ర్‌ 


॥ పలవి ॥ 
రి 


॥ అన్ని ॥ 


| అన్ని (| 


॥ అన్ని ॥ 


శృంగార నంకీర్తనలు 888 


నాదరామ్మ్శక్రియ 
కోంటిమిగా నీగుట్లు కాలమందునే 
అంటితేనే లోనై తి వయ్యో నాయకుండా ౫ పల్లవి ॥ 
లా గ్‌ 


కన్నులనే మాటలాడ్‌ కప్పురప్పసిగ్గు చల్లి 
కిన్నెరమీంట్ల నాకె గిలిగించెను 
నిన్ను6. జూడవలె నింక సిలు వెల్లాం జెమరించి 
అన్నిటా మెయిమజచ్చితి వయ్యో నాయకుడా ॥ కంటి ॥ 


వనయ్యద బయలుచేసి పగడవాతెర చూపి 
తియ్యనివలపులనే శేలించెను 
*నియ్యిచ్చ దెలిీసిదెపో నివ్వెరగు నీకు నిండె 
అయ్యెడ నుండి పాయవు అయ్యో నాయకు(డా ॥ కంటి ॥ 


కాంగిటనే వలవేసి కందువ రతికి(దీసి 
తీ(గెసరసాల నాకె తెరవేనెను 
వీంగక శ్రీవేంక కేశ వేగిరమే ఆకెం గూడి 
ఆగి నన్ను. గూడితివి అయ్యో నాయకుడా ॥కంటి॥ 407 


రేకు 9086 హిజ్జిజి 
ఎదురుచూచీ( జెలి యేమయ్యా" 
నిదుర కన్నుల. దేరీ సీ కేలయ్యా ॥ పల్లవి ॥ 


చెక్కిటంబెట్టినచెయ్యి చిత్తములోపలినుయ్యి 
యెక్కడికి. గాదు చెలి యేమయ్యా 
పక్కుననవ్వేవు కొప్పు పైపైగోర దువ్వేవు 
నెక్కొని వట్టిదోసాలు నీకేలయ్యా 1 ఎదు ॥ 


1. సీ/-ఇచ్చ. ఇవి యీ వాజ్బ్యయములో కొన్నిచోట్ల వింతలు. 
2, తెరిని.. ఇదే, ఇవి చాలనహజము లీవాజయములో. 


884 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాదపునేలలనవ్రాంత బలినె నూరుపుమో(త 
యీదెస చెలియకేల యేమయ్యా 
మోదమున నొరగేవు మొక్కలానం దిరిగేవు 
సీదయ నేండు దాచంగ నీకేలయ్యా ॥ ఎదు ॥ 


మూపు పైజారినకొప్పు ముంచినచెమటచొప్పు 
యేపొద్దుం జెలికిం బాయ దేమయ్యా 
దాపై (శ్రీవేంక పేశ తరుణి. గూడితి విశ్పై 
రు లబ 


నీపరవశాలు చూప నీకేలయ్యా ॥ ఎదు ॥ 408 
వరాళి 
ఎవ్వరి నడుగనేల యేడలేనియానలేల 
దివ్వె చేతంబట్టుకొని తెరువు దస్పకురో ॥ పల్లవి ॥ 
యల్‌ ర 


పంతమాడ నోప6గాని భావము నీ దిట్టిదని 
పొంతనే నేం డక్కునను. బోసి చూసేరా 
యెంతదా(చినను. బోదు యేల నాతో బొంక నీవు 
అంతా నీకే కానవచ్చీ నద్దము చూచుకోరా 4 ఎవ్వ & 


నిన్ను6 గల్ల నేయః గొని నీక గలమోహ మెల్లా 
వన్నెగా. బూవులచేరువలె న్నెత్తేరా 
కన్ను గిరిపితే( గాదు కాంతలెల్లా నెరింగిరి 
మొన్నటినిన్నటివి నీమోముపై నున్నవిరా ॥ ఎవ్వ ॥ 


వాదడువ( జాలంగాని వక్కణించి నీ గు స్టెల్లా 
సోదించి నీరుకంజప6 బలచన నేనేరా 
పోదిగా (శ్రీవేంకపేశ పొంచి నన్ను. గూడితివి 
వేదేల నావుంగరము వేల నీ కున్నదిరా ॥ ఎవ్వ ॥ 400 


శృంగార సంకీర్తనలు 885 


శంకరాభరణం 
నీకు. దెలయదుగాక నీమంచిగుణాలే కావా 
పెకొని మమ్మింతచేసి ([భ్రమయించేవి ॥ పల్లవి ॥ 


వంచి నీరెప్పలలోనివాలుకచూపులు గావా 
మంచితనమున నామెయి మజపించేవి 
ఇంచుకంత నెలవుల యీనవ్వులే కావా 
తుంచి తుంచి ఆయములు తూరిపారేవి ॥ నీకు. ॥ 


కొంత కొంత గొణంగుల కొనమాటలే కావా 
చింతతో నాచెక్కిటికి. జేయి దెచ్చేవి 
పంతప్పటలుకలతో పచ్చివొప్లే కౌవా 
అంతలోనే న న్నుసురనిపించేవి ॥ నీకు( ॥ 


కూరిమి నీ వేకతానం గూడినరతులే కావా 
తారుకాణలై సారెం దలంపించేవి 
యీరీతి (శ్రీవేంక పేళ యిద్దరము నున్నారము 
సారె నీపొందుబేకావా చవులయినవి ॥ నీకు ॥ 500 


శంకరాభరణం 
మొదల నేమి నెజంగదాయ ముంచిన దెంతపరవళంటో 
కదిసినప్పటిచేంతలు; విభునిం గనుచు విభుని దూరెను పల్లవి ॥ 


ఇంతి మోము గడుగ6(బోయి యెలమి దోసిట సీరు వించి 
అంతట మోవి కెంపులనీడ యందు. జూవి నవ్వెను 
రంతు వేసి ముంజేతిచిలుక రతిపలుకు లప్పిడు నుడుగ 
అంతలోనే పంజరమున నదిమి శిరసువంచెను ॥ మొద ॥ 


888 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెలత సొమ్ములు వెట్టంగ(టోయి నిలువుటద్దములోన మదన_ 
కళలు చెదరు(గురులు చూచి గక్కున సిగ్గున ముని(గెను 
చెలులమీ6ద( జేయి వేసి చేతనున్నవిభునివేలి_ 
అలరుముద్దుటుం గరంబు అపుడు చూచి భ్రమనెను _॥& మొద॥ 


పానుపుమీ(ద6 బవ్వళించ పడ.తి ఉేంగి యందుమీ(ంద్‌ 
కానకమైనవిభునిం జూచి దగ్గరి కాంగిలించెను 
అనిన (శ్రీవేంక కేకు. డంతటిజాణ గనక కలసి 
మోనముతోడ( జొక్కిచొక్కి మున్నిటివెల్ల నడిగెను 
ఇ ॥ మొద॥ 501 


, పొడి 


ఇంచుకంత చాలదా యీడవారికి 
'పెంచిపెంచి నీవె రచ్చంబెట్టుకోవయ్యా ॥వలవి॥ 
ట్‌ గ 


చిటుకం పే6 జాలదా సిగ్గుగలదానికి 
తటుకన నీవద్దం దలవంచను 
కటకట నవ్వ(టబోయి కన్నవారిచేతనెల్ల 
ర 
“ దిటముగా నీవఠె. దిట్టించుకోవలెనా ॥ ఇంచు ॥ 


గొణ(గితే. జాలదా గుటుతోడిదానికి 
వాణ6కె(కుబతోం గన్నుల నీ రొలికించను 
అణ(గక కన్నవారి ఆయాలకు( జేచాంచి 
సణ(6గుల నీవలె ౬౦కెబడవలెనా ॥ ఇంచు ॥ 


డగరితే. జాలదా తమకించేదానికి 
వొగ్గినరతులలో నోలలాడను 
నిగ్గుల(శ్రీ వేంక కేళ నీవు నన్ను( గూడితివి 
బగ్గన నీవలె వేరేపంత మియ్యవలెనా ఇంచు ॥ 502 


శృంగార సంకేశ్రన్దలు శ్‌? 


రామ్మక్రియ 
ఎవ్వరుంటా నెజంగవు యేఠా నీవు 
యివ్వల దగ్గళివనా కిచి వెద్దలా ॥ పల్లవి ॥ 


మానరా నీవు నాతోడిమం దెమేళాలు 
నానంబెట్టి యేడబవై నా నవ్వవచ్చేవు 
నేనూ నీపొరుగైళే నేరమాయనా 
పూని మావా శిదిగంపే పోరులు రాజా ॥ ఎవ్వ | 


గుట్టుతోడ నుండరా కొంతైనా సీవు 
చిట్టకానకు నామీ(ద6 జేయి వేనేవు 
ఇట్టె సీమోము చూచితే నియ్యకొంటినా 
గట్టిగా మగనాలను6 గానా నేను ॥ ఎవ్వ। 


తలో నేం డింతలోనే అన్న్మసన్నులు 
ఆయములు సో6క నన్ను నానవెశ్చేవు 
యీయెడ "శ్రీవేంక పే య్మెనసిత్రిని | నన్ను 


చాయల సన్హుల ,విధె సతమాయ్యంగా 1ఎవ్వ ॥ 508 
రేకు 087 పొడి 
ఈవల కాంతలగుణా లేకమే కావా 
పూవులవాటు కోసవు పూ(సవాటు కో సేవా 1 పలవి ॥ 


కస్పురపువీడెముతో కలికి మాటలాడంగ . 
దప్పిదేరే 'షేంటికోయి దగ్గరివుండి 
చెస్పరానికారాలే చిందీ మాకన్నులను 


యిప్పుడే నన్ను( జెనకే విందు కోసేవా ॥ ఈవన 4 
రె 


నికి థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చిగురుచేతుళ నిన్ను6 జెలియ విలువంగానే 
వొగరుంజెమటలతో నుస్సురనేవు 
మిగులవా(డి మొనలు మెరిచీ మాచన్నులను 
యెగువ నన్ను( బిలిచే విందు కో సేవా ॥ ఈవ ॥ 
అద్దపుమెళు(గు( జెక్కులా కె నిన్ను వలపించి 
ముద్దుచూపితే (భమసి మోమువంచేవు, 
పొద్దుపొడపుగోళ్ళపొలంతి నన్ను6 గూడీళి- 


విదరికి ్రీవేంకపేళ వోసేవా | ॥ ఈవ॥ 504 
౧ 
తోండి' 
కాసీవే గొల్లెతా కమ్మటి నవ్వకువే 
నాననీవే రేపటికి నయమవును దా(చవే ॥ పల్లవి ॥ 


తీప్పుచేసి వలపులు తీర నాపై( జల్ల కువే 

పోపో నీగొల్ల చల్ల పుల్లనేకాదా 

-మాజీటంత పళ్చీంగాని' మగుడి చూడకువే 

చేపట్టి చూడంజూడంగ చీంకటిండ్లే వెలుంగు ॥ కౌనీ జ 
మాటలనే నామీద మందులు నూరకువే 

మూటగట్టితే గొల్లముంజులేకావా 

చీటికిమాటికి నాపై చేతులు చాంచకువే 

వా(టమైతే సీరు" వారు వచ్చే నే నాడకు ॥ కౌనీ క 
“.జేయివట్టి 'తియ్యకువే చేరి నన్ను లోనికి 

పాయపుగొల్లె తలకు బలువేకాదా 

వేయిటికి( గూడితి శ్రీవేంక పేశుండను నేను 

యీయెడ జాతొకటాయ నింటికి వచ్చేనే ॥కానీ॥ 50% 


నో హయ నననననాననననలాత 


1. నీరు (పారు 


శృంగార సంకీర్తనలు 


మాళవి 


ఎట్టు నమ్మవచ్చునే ఇంతి-నీమనసు నేండు 
వొట్టి యొక వేళబుద్ది. యొకవేళ వచ్చునా ॥ పలవి॥ 


వెన్నెలబయట నుండి వేండింబడ్‌ యిందా€కా 
సన్నల నీపతిః గూడి చల్లనై తివి 
తి 
వున్నతపుంజందురు.: డొక్క6డే వెన్నెలొక్క కే 
కన్నెథావాలు రెండుగళులాయ' 'నివిగో' ॥ ఎట్టు ॥ 


కోయిలకూ6తలకే గుండె బెదరి యిందోంకా 
యీయెడ' నీపతి. గూడి యిచ్చగించేవు 
ఆయెడాం ఐలు కొక్క పే అప్పటి సీవు నీవే 
రాయడి నీగుణములే రండు దెజంగులాయ ॥ ఎట్టు ॥ 


వేడుక చల్లగాలికి విసిగితి విందా(క్రా 
కూడి శ్రీవేంక పేవతో కోరే వదియే - 
ఆడనే సీయాలవట్ట మదియును నొకటే 


యూడా నాడా6 దలపోంత లివియే ' వేరు ॥ ఎట్టు ॥ 508 
స ప్లా లలిత 

ఊరకే గడించుకొనీ.నోయన్మూ । తన= 
నోరే ఘనముచేసీనో చూడరమ్మా .. ॥ పల్లవి ॥ 


'తనీవార నొకమా(టు తప్పక చూచితి నింతే 
వెనక తనచేం౦తకు వెంగెమా యిది 
నన్గుమైనదానంగాన, నవ్వితే నింతే :కాక 
చెనకేతనతో గేలిచేసితినా ' “॥ ఊర ॥ 


(థీ అాశ్లఫాశ అన్నమాళోర్యుల 


వుబ్బసపోక నేనే వుస్సురంటి చొాకమా6టు 
గొబ్బునను( దవమీంది కోపమా యిది 
విబ్బరాన( దనమాం పే విపమజిటిగాక నేను 
దబ్బరలుచేసీనట్టితల6పా యిది ॥ ఊర ॥ 


కడు(దమకాన( దన్ను గాళగిట నించితి(గాక 
సుడిగొన్నశనకాంక చూచుటా యిది 
యెడయక శ్రీవేంక పేకండు గాంగాం దన్ను 


“ఐడివాయంగాక యిది వపైయద్దికములా | ఊర॥ 607 
ఖ్రైరవి 
తరవాతిపనులెల్ల 6 దా నెజ6గండా 
విరుదే నెరప్పగాక పిలిపించనే(టికే ॥ పల్లవి ॥ 


గోరుకొన సో(కకతొలుతే కోపగించేవాండు తాను 
,యీరీతి నుంగరము నా కేటి కంపెనే 
వీరివారిమాటలకు వెజ పింతగలవాండు 
దారకు(డై వుండుంగాక దగ్గరి రానే(టికే ॥తర క్ష 


వీసము నేయనందుకే విడనాడేవాండు దాను 
ఆసమాటలేల చెప్పియంపెనే నాండు 
వాసిమెర మెచ్చులకు బయలీ.దించేటివాండు 
వేసాన నే నున్నచోటు వెదకంగనే(టికే ॥ తర ॥ 


అండకు రాకమునుపే యంతా మజవేవాండు 
నిండినమోహము న్మాపె నించనే6టికే 
'మెండగు (శ్రీవేంకటాద్రి మేటి ఇబ్జై నన్ను( గూడి 
వుండినక్షు వుండి నన్ను వూరడించనేంటి కే ॥తర॥ 5608 


శృఇగార్త సంకీర్తన శ1 


పాడీ 
గుట్టున నుండుటచాలు కూడివదా€కా 
అపె ఆమీ(దివను లప్పుడే చెప్పేను 4 పల్తవి ॥ 
ట్‌ ళా 


చూడకురా అద్దము సౌంపగు నీ నుదుటను 
యేడో లత్తుక చూచి యెంత సిగ్గవుశో 
ఆడకురా మా(టలు ఆయపునీమోవిమీ(ది.. 
సీడో కెంపులు లాంగితే నీ కెంత నొచ్చునో 1 గుట్టు ॥ 


వెలి వెళ్ళకురా సీవేండిచెమట గారితే 
చెలుల యెదుట నెంత చింత వుట్టునో 
కలికి నవ్వకురా కొప్పునేస రాలితే 
యెలమి నీబాసలు ని న్నేమనునో ॥ గుట్టు ॥ 


కొంగిట6ం బెనంగకురా కమ్మ(గస్తూరి బేంట్లు 
చేంగల్సై రాలితే నీచ్చిత్త మెట్టవునో 
తూంగుబడి నన్ను నీవు తోడుతనే కూడితివి 
పాంగిన శ్రీవేంక పేళ పచ్చి యెంత దోంచునో ॥ గుట్టు ॥ 6500 


గేకు 088 ఆహిరి 


చిక్కితి మీపాలనూ ఛేయరె యీవేళనూ 
ఇక్కడనే వేగిరించే రేమందు నేనూ ॥ పల్లవి ॥ 


చెక్కిటిమీ6దికి చెయ్యి చిత్తములోనిది నుయ్యి 
యెక్కడిబుద్దులు నాకు నేమిచెస్పేరే 
ముక్కుమీ6దటిది వేలు మోహములు వేవేలు 
ఇక్కువ లెజింగలేరు యేమందు నేను ॥ చిక్కి ॥ 


0 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


నిలువెల్లా నివ్వెరగు నిద్దర శెస్పమరంగు. 
కలిగినమీ(దకెత్తు కనుంగొనరే 
వెలవులనే నగవు చెప్పంటోతేనే విగువు 
యెలమి మీరు మొక్క6గ నే నేమందునే ॥ చిక్కి ॥ 


చైదరిన సీ(యీ?)కురుల్లు- నేసకొస్పున విరులు 
తుదమొద లెఖ(గరు తొలంగరే 
యెదుట శ్రీవేంక కేళు, డిదె వచ్చి నన్ను( గూడె_ 


నిదెవో మీతో నింక నేమందు నేను 1 చిక్కి 1 510 
శ్రీరాగం 
ఇచ్చకమే మది6 దోంచీ నేమందునే 
వచ్చినది పదివేలు వాని నేమందునే 1 పల్లవి ॥ 


కన్నుల6 జూచినప్పుడే కాంకలెల్లా( బెడందానె 
యెన్నికల కేడలేదు యేమందునే 
మున్నిటినుద్దు లెంచితే మోహములు చవిదప్పీ 
విన్నదే విందవుత మేలు విభుని నేమందునే ॥ ఇచ్చ ॥ 


నెలవి నవ్వినప్పుడే చిక్కులెల్లా. బెడంబానె - 
యెలయించ6 దరిగాదు యేమందునే 
పలికితే సంతోషభానములు చవిదప్పీ 
పిలుపే కోటానంగోటి ప్రియుని నేమందునే ॥ ఇచ్చ ॥ 


కాంగిటి నించినప్పుడే కడమలు వానె నిజ్వై 
యే(గకున్న జవిదప్పీ నేమందునే 
పాంగిన(శ్రీ వేంకటోద్రిపతి యిన్నిటా నాతో | 
రా(గినమోవికేనెలరసికు నేమందునే ॥ఇచ్చ 8 511 


శృంగార నంకీ ర్తనలు' శ43 


,నొగవరాళి. 
నీవు మంచివా6డవే నీచేంతలే నన్ను 
చేవముంటి(ముట్టిఇ, పోటుల్లై చిమ్మిశేంచీశాని పల్లవి ॥ 


కన్నులు నీవి మంచివి కడల6 గెంపులు నిండి' 
యెన్న6గ6 గోపమురేగ్లొ నిదే కానిది 
అన్నిటా నీమాట లెస్స అందులోనే 'దగదొట్టి' 
విన్నని నీయలపులే వెత రేంచీం గాని ॥ నీవు ॥ 


ముంగిటినవ్వు మంచిది మోవిని పొక్కులు నాకు 
చెంగట. జిగురుచేందులే చేసీ(గాని 
అంగడి6 జక్కనివాండ వొదువు వీమేనిమీంది_ 
వుంగిటివింతవానన, లుడికిం బీ(గాని' ॥ నీవు॥ 


అతిరతి నీయధరామృతము తియ్యనె 
సతులెల్లా. జవిగొంపే6 జప్పన్న గాని, 
ఇకవుగా (శ్రీ వేంకపేశ నన్ను. గూడితివి 


కతలుగావా నిన్ను( గైకొంటిం గాని ॥నీవు॥ 512 
ఆందోళి 
ఇంతులాల నావంక నిదే తప్పు 
కొంతై నాం బిలువనంటా6 గొసరీ మనసు ॥ పల్లవి ॥ 


మాటకు మాటాడను మరి కల్లలెంచను 
నాంటుకొన్న చూపులతో నవ్వితి నేను 
గీలపె. గొనగోర దానే కిందుపడ నొక్కె.( దానే 
కూటమికి రానంటా( గోపగించీం దాను, ॥ఇంతు ॥ 


844 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పతికి. బతి నేయను పను లేమి నడుగను 
అకికా(క6 దనమేనే అంటితి నేను 
కతలు చెప్ప్నీశ జానే ఖభూతలునేసీః దానే 
తతితో దగ్గరనంటా. దమకించీ€ దాను ॥ ఇంతు ॥ 


కాదుగూడ దనను కజకరి నేయను. 
యీదెసల దనకు( బంతమిచ్చితి నేను 
నేదదేర నన్ను6 గూడె శ్రీవేంక పేప,డు దానె 


పోదితో మెచ్చితినంటా( బొదిగీ( దాను ॥ ఇంతు ॥ 510 
లలిత 
*నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లండా 
యెవ్వ రేమనిరే నిన్ను నియ్యకొంటి. బదరా ॥ పల్లవి ॥ 


కానీవే గొలెతా కదులేరా గొలండా 
ళం ౧ యం 
జొనా మజవకువే అపే కానీరా 
నే నేమంటిని నిన్ను నీకే తెలుసురా 
- మానితినే అమాట మంచిదాయ! ఐదరా ॥ నవ్వి ॥ 


అదియేమే గొల్లెతా అందుకేరా గొల్లండా 
కదినె€ గడుపనులు కల్లగాదురా 
ఇది నిక్కైమటవే ఇంతకంటె నటరా 
సదరకువే నీవు పలుమారు నేలరా ॥ నవి? ॥ 


మెచ్చీతినే గొల్లెతా మేలు లేరా గొల్లండా 
కుచ్చితి. గాంగిట నిన్నే. గూడుకొంటిరా 
యిచ్చకుండ (శ్రీవేంక పేకండను నేనే 
యెచ్చరించవలెనా, యెజఖు(గుము6 బదరా 1 నవ్వి ౪ 814 


1. ఇది కృష్ణ-గోపికాసరససంవాదము, 


శృంగార సంకీర్తనలు 8 


తోండి 


మానీకేకొర మాశేలరా 
1రమజ( గింతే నీవు తీసివేయనేలరా ॥ పలవి! 


కురా నాముందర ఆశకెగుణములు సారె 
గోడ గడుగ నసలే కుష్పవడీని 
వోడక నీ కితవై తే వట్టి గట్టు కుందు గాని 


సూడుబంటుతో బలాలు చూపి చెప్పనేలరా యుగ , 


యెంచకురా ఆకెపటొందు యెక్కుడుగా నాయెదుట 
యెంచంటోతే మంచముకిందింతా నుయ్యే 
కంచముపొత్తు గలితే కలవెల్లా నితవుగా. 
నించుకాం జలిలేకున్న నేండగాయ నేలరా స కుగత 


కస్పకురా ఆకెచీర గట్టుకొంటి వదె నీవు 
వుప్పొలికి యినుమడౌ నొద్దికై తేను 
యిస్ప్రుడె శ్రీవేంక కేశ యిటు నన్ను( గూడితివి 
దప్పికి నీరేకొక తగ నీ నెయ్యేలరా ॥మరి॥ 515 


రేకు 080 ఎలిత 


ఎంతట'(గాని 'మెచ్చవు ఇంకా నిది 
పంతానకు నీవే పెకొనవద్గా యిది పల వి॥ 


పక్కు(క్కిన నలిగినట్టిప డ6తి ఇవ్వలిమోమై 
చక్క(గా నిన్ను జూచె. జొలదా యిది 
గుక్కక కానిమాటలు గొణ(గిననోటనే 


/( 
స | గక్కున నిన్ను6 బిలిచె. గాదా యిది మావ 


8460 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నలవంత( గోపగించి వంచినట్టి రెప్పలనే 
మెలుపున నిన్ను( జూచె మేలుగా యిది 
చలములే యిందా(కా సాదించినట్టినీ _ 
చెలియ నీతో నవ్వె చెల్లదా యిది , ఎంత ॥ 


వేడుక నీవు వట్టితే విదిలించుకొన్న చేత 
వీడెమిచ్చి వూరకుండె వెలితా యిది" 
వీడుపడ్డచోనే శ్రీవేంక పేళ కూడేం జెలి 


యీడ( దనివిదీరదా ఇంకొ నిది 1 ఎంత ॥గ16 
హిందోళం 
నిడా యండా నొక్కపే నినుబోంటికి 
ఆడకరా మారుమాట లాయనాయ. బదరా ॥ పల్లవి 1 


తెల్లని వెల్లా6 బాలే తెలిసితి వవులేరా 
గొల్ల దోమటాయ “నాండుంగులమెల్లాను 
చల్లలమ్మ( బోనీరా సారె నన్ను6 బట్టకుం- 
ఉం ట్‌ 
చల్లువలపులు పైపై6 జస్పనాయ బదరా ॥ నీడా 
ఉగ వ 


కన్న దే కంటి గురుమ కంటివి నీవవులేరా 
అన్నిటా నీ కాండు(టోడి అగ్గువా యను 
నన్ను నింటి కేంగనీరా నవ్వులెల్ల  జాలుంజాలు 
వెన్న నున్నగా నూరితే వేసటాయ బదరా 


పట్టినదే పంతమాయ( బైకొంటి వవులేరా 
కట్టినకంకణ మాయః గాంత లెల్లాను 
ఇట్టె (శ్రీవేంక పేళశ ఇరవై కూడితి నన్ను 
టి రూం 
దట్టమైనత మక మే తగులాయ! బదరా 
“1. అఆండు(గులము = అండువారంజాత? 


శృంగార సంకీర్తనలు 


ఇళఇంకరాభరణం 
ఎరవులకోప( బిం(పంబిం)కనెల 
తెరమజంగున నిళక6 దిరుగంగవలదే 


చెలియ నీనగవు నెలవుల నుండగ 
యెలమి మారుముగ మీ6క6 దగదే 
కలిగినయాసలు కన్నుల నుండ6ంగ 
చలముల బొమ్మాల జంకెన దగదే 


ననుపులమా(టలు నాలుక నుండ.6గ 
'పెనంగేటివిగువులు పెంచకువే 
చెనకేటితమకము చేతుల నుండ6గ 
యెనలేనిజగడ మి6క6 బేర్చకువే 


కరంగినభావము కౌగిట నుండ6గ 
పరగేటిమోనము పనిలేదే 
యిరవుగ (శ్రీవేంక టేశుండం గూడితి 
సరి వెనకటి వెంచ6గం బణఎలదే 


శ్రీరాగం 
16 బాసి రమణికి నిమిష మెందును *నేండే 
మన్నించితి రమణు(,డ మాచెలిని నేండే 


త్తమెల్లా నీరాయ చెమట లేరులు వారె 
యెతత్త్రినవానకాల మింతా నేడే 
మొతత్తమి( జెలితురుముమొయిలు విరినె నిదె 
హ తి వెలుతురుంగాల మది నేండే 

1. ఎందునున్‌ -( ఏండే. 


847 


॥పలవి 1 


1 ఎర ॥ 


॥ పర 


,ఎర॥ 518 


॥॥ నిన్ను6 ॥1 


న! 


థ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


చలిసిగ్గులెల్ల ముంచె పులకలవంచు ఘుంచె 


చలిమంచికాలాలు సతికి వేండే 
తల+పెల్లా( జిగిరించె తమకప్తపెండ గానె 
వెలయువసంతము వేసవియు నేండే 


పగడవుమోవివంటిపచ్చి వెచ్చికొండ నిండె 


మొగి యామనికాలము మొదల నేడే 
నిగిడీ ఫ్రీవేంక'పేళ నీవే యింతి( గూడిడివి 
బగివాయ నిద్దరికి( బండుగలు నేండే 


లలిత 


జయ 'లక్మీ వరలక్ష్మీ నం[గ్రామనీరలక్ష్మీ 


ప్రియరాలవె హరికి6 బెరసితివమ్మా 
ర 


పాలజలనిధిలోని పసనై నమీంగ డ్త 


మేలిమితామరలోని మించువాసన 
నీలవర్జునురము పై నిండిననిధానమవై 
యేఠలేవు లోకములు మమ్మేలవమ్మా 


చందురుతోడంబుట్టినసంపదల మెలు(గవో 


కందువ (బ్రహ్మల' గా చేకల్పవల్లి 
అందినగోవిందునికి అండనే తోడునీడవై 
వుందానవు మాఖఇంటనే వుండవమ్మా 


పదియారువన్నెలతో దబింగారుపతిమ 


[ 


చెదరన వేదములచిగురు(టోడి 
యెదుట శ్రీవేంక పేజనిల్లాలవై నీవు 
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా 


ఇది ఆధ్యాత్మకీ  ర్తనలలో నుండ దగినది. 


4 నిన్ను6 ॥ 


॥ నిన్ను (॥ ర్‌18ీ 


॥పలవి* 


॥ జయ 4 


య్‌ ॥ 


బి 


70 
4శజయ॥ 51 


శృరగార సంకీర్తనలు. 84 


ముఖారి 


చెలువుండ యెంత్రె నా. జెల్లదా సీకు 
'నెలవు వెట్టితి మాకు పెల్లదా శక్ర ॥పలవి ॥ 


వొరసి చేమిద్దరము నూరకే వాదు లడువ€లగ 
శిరసువంచుకుండ(గ( జెల్లదా నీ 
సరగ మాలో నేమే పగలు చాటుకోంగా 
సీరులతో నవ్వేపు చెల్లదా నీకు ॥ చెలు ॥ 


ముప్పిరి నీకుగా మొకాలు చూడకుండ6గ 
చెప్పవచ్చేవు సాకిరి చెల్లదా సక 
రెప్పలతుదల మాకు రేసులు వుంటుండ€గాను 
చిప్పిలి మోముకళలు చెల్లదా నీకు ॥ చెలు॥ 


ముక్క-డనే దగ్గరితి మిందరినడుమా వచ్చి 
చెక్కుల నొక్కేవు యింతచెల్లదా నీకు 
మక్కువ (శ్రీవేంక 'పేళశ మమ్ము(గూడితి విద్దరి 


చిక్కితిమి నీపాల. జెల్లదా నీకు ॥బెలు! 6! 
రేకు 190 హిజ్జిజి 
ఒకటిపై నొకపేల వొద్దే యింత 
చికురము వీడె. జాలు సిగ్గులు నీకేలే | పల్లవి ॥ 


తియ్యనిపెదవినోట6 దెగి వెంగెమూాడంటోతే 
వొయ్యనే కారములయ్యి వొద్దే యింత 
పయ్యదలోనిజక్కవపత్తు లడి చేయట్టి._ 
కయ్యము చాలదా నాతో కయ్యము నీకేలే ॥ ఒక ॥ 


శ్‌ ్రీ -కాశ్రపాక అన్నమాచార్యుల 


తెల్లనికన్నుల నీవు దిష్టించి చూడంజోతే 
వుల్లసపుచేంగదేరీ వొద్దే యింత 
చెల్లంటో నడపుకరి సింహమునడుము నీమై. 
పెల్లున( బెనంగీ నాతో. బెనంగ నీకేలే ॥ ఒక ॥ 


మె త్తనితామెరచేత మీటి నన్ను దొబ్బంటోతే 
వొత్తి మరునమ్ములయ్యి వొద్దే యింత 
గయెలత్తి నిన్ను శ్రీవేంకకేశుండ నేం గలసితి 


పొ త్తులరతులు చెల్లె పూ౭పనవ్వు లేలే ॥ ఒక ॥ 5282 
శంకరాభరణం 
ఎట్టు గడించుకొంటివే' ఇవి చక్కందనమంటా 
చుటములు గావే అవే సూడుబంటు ॥పల్రవి ॥ 
టి ద డా 


తామేరలవంటివేమో తరుణి నీకన్నులు ఆ_ 
తామెరలే మరునికి తగ బాణాలు 
సోమునివంటిదే నీసౌంపై (సాంపై ఇనమొగము ఆ 
సోము. డాతనిం. గలసి జోడౌతెజ(గవా ॥ ఎట్టు ॥ 


జక్కవల. బోలినవి సతి నీకుచములు ఆ_ 
. జక్కవలే మరునికి. జవవరులు 
మిక్కిలి తేంట్ల 6 జోలె మేలిమి నీకురులు 
పక్కన నాతని కవి 'బంట్లాతెణ(గవా ॥ ఎట్లు ॥ 
గం టి 


చిగురు. బోలినదె చెలియ నీమేను ఆ_ 
చిగురేపో మరునికి. జేక త్తులు 
నగుతా శ్రీవేంకటాదినాయకుని( గూడితి నే 
తగ నీతండే యాతనితంథడ్రౌ తెజ(గవా ॥ ఎట్టు ॥ 528 


శృంగార 'సంకీర్తనలు 


రామ్మక్రియ' 
నీకే తెలుసు(గాక నీవొళ్ళిపనులు 
కైకొని యెజు(గుదుమా' కడమ నున్నవారమ 


జొరా నీమాట నిజమందునో కల్లందునో 
దూరి దూరి యేమన్నా దోసమయ్యిని 
యేరా నీమోవి యిది.యెంగిలో పావనమో 
యేరుపరచ వెజతు మెఅ(గ 'మి6తే(మింతేల)సి 


యేచిననీకన్ను అవి యెజ్జనో తెల్లనో 
సూచించికే నిజము నిష్టారమయ్యిని 
తాచి నీగుణము మంచితనమో కపటమో 
చేచేత నడుగరా చెప్పేరు వీధిని 

సీవుగా సించినచీర నీదో. వొరులదో 
భావించి యేమన్నా( బచ్చిదోంచీని 
్రీచేంకకేళ నేండు చేరి నన్ను6 గూడితివి 


త5్‌1 


॥ పలవి ॥ 
భా 


॥ నీకే 


4నీకే | 


సీవే నే ననుకొంటి నిండుకు(డు(కుండు?) మింకను॥నీకే॥624 


శుద్ధవసంతం 
ఇందరిలో విగిసేవు యిష్పుడేలా 
నిందలమాట లన్నియు సీపై నున్నవిరా 


పంతగాండ వవుదువు పలుకరా 
యింతచాలడా కోప మింక నేలరా 
దొంతినున్నది వలపు తొలంగకురా ్ట 

' “తఅంతచలము 'రతులయందునే చూపరా 


॥పలవి ॥ 
ణ్‌ 


॥ ఇంద ॥ 


2 ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


చెల్లై నీకు రాజసము శిరనె_త్తరా 
తొల్లి నీకు మొక్కితి దూరులేలరా 
వెల్ల విరాయం బనుల్లు వెంటనే రారా 1 నీఎ 
పల్లద మేమిగల్లాను పానుపుప్టైం జూపరా 4 ఇంద ॥ 


కడుజాణ వొదువు కా(గిలించరా 
_వడంబడ నింకనేల వద్దువద్దురా 
కడంగి శ్రీవేంక పేళ కలసితిరా | నీ_ 
అడియాల మింతయు నాయంగముపై నించరా ॥ ఇంద ॥ 525 


'గేసాళం 
ఎరవులు సతమొనా యెందా(5నే | కానీ 
కరవాత నయ్యింగాక తరవెందా(కనే ॥ పల్లవి ॥ 


తతి. దనయంతటనే తనకు లేనిమోహ _ 
మితరులు యెచ్చరించే డెందాంకనే 
పతిం బిలువకతొళ్లే పెకొని వచ్చేరాక 
సతుల నంప(గ వచ్చె సట లెందా.5నే ॥ ఎర॥ 


మక్కువతో. దనంతనే మాటాడించనిమాట 
యెక్కింది మీ రాడించే దెంధాశనే 
తక్కువ గరగి తానే యెదురుకొని కాంగిలి 
చిక్కి నే గొసరంగాను చేరే దెందాకనే ॥ ఎర ॥ 


సంతతము నిదేపనై జంటవాయకుండేపొందు 
ఇంత దల(పించి కూడే దెంధదా6కనే 
చింతదీర మన్నించె శ్రీవేంక సేథండు నన్ను 
దొంతులాయ.( బులకలు దూరులెందా€కొనే 1 ఎర ॥ 626 


శృంగార నంకీర్తనలు 858 


నాదరామ[క్రియ' 


ఏమైనా నయ్యి(గాక యెందా(కనే 
ఆమనిపచ్చలమీ.డిఆస లెందా(కనే ॥ పల్లవి ॥ 


తానే వచ్చీ(గాక. తగిలి పిలువనేల 
యేనుగ6 గంబా(గంబా?)న దీనే దెంచా(కనే 
కౌనీలేవే వానిచేంత కాదుగూడదననోప 
మాననిగుణములకు మందు లెందా(కనే ॥ ఏమై 4 


శీథీ నలుకలు దానే దీమస మెడలచేల 
యేఆజులు వంకలు దిద్దే దెందా+కనే 
ఆజడి నేయ(గనేల అంది పొంది పాయనోప 
నూజేటివెన్నలకు నును పెందా(కనే ॥ ఏమై ॥ 


అండనే (శ్రీవేంక పేళశు. డాదరించి నన్ను6 గూడె 
యెండమావులదప్పు లెందా6కనే 
నిండుదొర వీనిమీంద నేరమెంచ నే నోప 


వండ వండనట్లయినవాసు లెందా6కానే ॥ ఏమై ॥ 527 
లేకు 991! శంకరాభరణం 
ఇందా€కా నెందు వోతివి' యీపొటివాండవు 
సందడి బెండ్లి నేండు చక్కంబెట్టరాదుగా 1పలవి ॥ 
ఉరి ట్‌ 


నాటంగ దొరవు నాతో నవ్వితివంటా నవ్వు 

బూటకాన నే గాదె. బోయరాదుగా 

గీ(టుచు వలపు చల్లి గిరిపేవు కన్ను లిజ్టై 

మూటగట్టి అవి నే మూలం బెట్టరాదుగా 1 ఇందా(॥ 
23 


854 ఛీ శాళ్లపాక అన్నమాచార్యుల 


సాగిన సబలలోన సరసమాడితివంటా 
చేగలనది వాంటటము సయరాదుగా 
తీగెల మాటలాడి తేనెలు పూసికివంటా 
'వేగిరించి తమకము వెళ్లంటోయరాదుగా ॥ ఇందాం॥ 


కరంగి నీ విళ్లై నన్ను. గాంగిలించితివరటా 
మరునమ్ము వాండిజెడ మందు లేదుగా 
ఇరవై. (శ్రీవేంక కేశ యేలితివి నన్ను నికై 


వొరసి నిన్నిట్రాడకుండరాదుగా ॥ ఇందా6॥ 520 
ముఖారి 
నిజమాడరా నాతో నీకు నీవే 
“బజన చెడ్డవలపు సనిలేదురా ॥ పల్లవి ॥ 


అరయ నామీ(దితల( పంత నీ కున్నదా 
వరుస వంతుకు నేచే వచ్చేంగాక 
సరసమాడేయందు చవిగద్దా నామీంద 
వొరసిన నాచేతివొత్తులుగాక ॥ నిజ ॥ 


వసమా నాకు నీవు వద్ద నుండి వూరకై నా 
అసముదించనిమాట లాడే(గాక. 
సుసరమా నీపొందు సుదతు లిందరిలోన 
రసుగాటు సీవలపు కై కొనేంగాక ॥ నిజ ॥ 


ఆరీతి నాపై తమక మంత నీకు: గలదా 
గోరపెట్టి నిన్ను నేనే కూడేంగాక 
నేరిచి యానవెస్టేవు నీవు నాపై మోహమంటా 
యేరా శ్రీ వేంక సే; యియ్యకొంటిలేరా ॥నిజ॥ 520 





1." దఐజిన == [పీతి ? 


శృంగార సంకీర్తనలు తన్‌ 


సాళశంగం 
ఆయనాయ నూరకుండు మంతే చాలు 


చాయలు సన్నలు నై కేం జస్పనయ్యి ని6కను ॥ పల్లి వి ॥ 


కన్నులు దెరచి చెలి గక్కున రెప్పలు వంచె 
వెన్నెలో అది సీకు వేస్థంగో కౌని.. 
మున్నిటిమీ మోహములముచ్చటలకొలం దింతే 


పన్ని నేము చెప్పంటోతే పచ్చిదో/చు నింకను ౫ ఆయ ॥ 


"పెదవులు. గదలించి 'పేరుకొన కూరకుందె _ 
నది నీకు. జిగురో చేగాయనో కాని 
యెదుట మీలోలోనే యెనసినకొల దింతే 


పొదిగి యేమన్నాను పొరయెత్తీ నింకను ॥ ఆయ ॥ 


చేరి నీయెదుట నుండి చిజునవ్వు నవ్వె నింతె 

ఉీరడి నీకవి పాలో సపెరుగోకాని 
కూరిమి శ్రీవేంక టేళ కూడితి రిద్దరు నిజై 
ట్‌ ల 


. మేరతో నెవ్వ 'గేమన్నా మితిమీరీ నికను ॥ ఆయ॥ 580 


| సామంతం 
చెలిపలుసోకులే నీసింగారము 
అలరె సీకిన్నియును అవధారు నేండు 


అంగన నన్ను. గూడంగ. నటు. నీపై వడి నేటి. 
అంగప్పఃజెమట నీకు నభిషేకము 
... వుంగిటిం గొప్పువిరులు వుపరినురత వేళ 


సంగతి రాలేటిచల్లు 'వేదపూజ, ॥చెలి॥ 


858 '్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


. నించినకా(గిటిలోనినెలంతనిట్టూర్చుగాలి 
అంచులుమోవ విస రేయాలవట్టాలు 
అంచెల మర్మముసో(క నాడుకొనేమాటలే 
కాంచనపుగిన్నెలతో కప్పురబాగాలు 


వనిత విడెముతోడ వంచినమోవితేనె 
ననుపైననీకు మహానై వేద్యము 
యెనసి (శ్రీవేంకశేళ యిన్నియుం గలిగె నీకు 
మె.నగోరిమాచేతి మొక్కు లిందవయ్యా 


రామ్మక్రియ 
ఏరా నీవప్పుడే నన్ను .నెంతగా( జూచితివి 
మేరమీరి సీచేతనే మెప్పించుకోనోపనా 


ఇజ్టె నామోహము నీవే యెటింగే వనుంటి. గాక 
నెట్టన నిన్ను రప్పించనేరనా నేను 
చిట్టకానకు నన్నింత నేయవని వుంటింగాక 
గట్టిగా నాచేయి మీందుగా నడవ(పనేరనా' 

తెమలించి సీవే మాట తీనేవని వుంటింగాక 
తమిరే(వి నిన్ను నాంగ తడవా నాకు 
సముండవై నవ్వే వింతే సటలని వుంటింగాక' 
రమణులతో నవ్వితే రచ్చవేయలేనా 


ఆసాసల నీమాటకు నడ్డమాడనై తి గాక 
వాసి' దెచ్చుకొని నిన్ను వంచుకోలేనా 
బాసిచ్చి (శ్రీవేంక సేళ పైకొని కూడితిగాక 


చెలి, 


(| చెలి |॥ గ8! 


॥పల వి॥ 
గ 


(ఏరా ॥ 


1 ఏరా 1 


వేసరినదా(కా నిన్ను వెంట6 దిప్పకుందునా ॥ఎరా॥ 682 


శృంగార సంకీర్తనలు 857 


శుద్ధవసంతం 
1 ఇన్నేసివావులతో నిందరిపాల6 గలిగె 
పిన్నపె దై మేలునేసీ పెంచరే యీజాలుని ॥ పలవి ॥ 
నే. ణు 


నరకౌసురునితండ్రి నడురేయి జనియించె 
అరుదుగ6 గంసుని కల్లు(డాయను 
నిరతి శికుపాలునినెయ్యపుమణంది వృష్టై 
'పెరుగంగా మేలునేసీ పెంచరే యీబాలుని _ఇన్నే ॥ 


వొద్దిక పాండవులకు నుదయించె మేనబావ 
బుద్గితో వసుదేవునిప్కుతు( డాయను 
వద్దండపుగొల్లె తల కొగి మగండు గలిగె 
పెద్దవాండై మేలు సేసీ పెంచనే యీబాలుని 


నేరనిదుస్టుల కెల్లా నిండుచిచ్చరపిడుగు 
నేరిచినశిష్టులకు సధానము 
యిీరీతి (శ్రీవేంక పేశు. డిత6డె బాలకృష్ణుండు 
ణ 


"సేరడిగా మేలునేసీ పెంచరే యీబాలుని 1ఇన్నే ॥ 518 
రేకు 002 లలిత 
గుజిగా (శ్రీకృష్ణుడు మనకు దొర దూరువాండు 
'వెజవక చేతికొద్ది వెజంజరో మీరు ॥ పలవి ॥ 


పెట్టిరి గొళైతలెల పెరుగు నెయ్యి వుట 
బ్‌ లి హః గ 
కొట్టరో కొట్టరో మీరు కోలలవారు 
తి'పేరు వారలదినో తెగి దగరకతొళె 
టబ ఖో గి భగ్న 
పట్టరో వారలు మీరు పె6గారేపాలు ॥గుటీ ॥ 


1... ఓ ఈ పాటలు ఇవి అధ్యాత్మకీ ర్తనలలో నుండదగినవి,. 


శ్‌58ి థ్రీ-శాళ్లపాక అన్నమాచార్యుల 


యెంచిపెట్టిరి దొంతుల నేడలేనిచక్కిలాలు 
దించరో కుండలతోనే దిగువకును 
"ఊసెంచులయినదా(కా పెనంగేరు మనతోడ 
తుంచి నోరవేసుకొని తొల(గరో మీరు ॥గుటి 


తక్కక యడుకులెల్లా దాంచిరి తమసామ్మంటా 
చిక్కె.( జిక్కె. దీసుకోరో నేన వున్నవి 
యెక్కైను శ్రీవేంకటాద్రి ఇదివో మనకృష్ణుండు 


చక్కనాయః బనులెల్లా( జాలించి రారో ॥గుజి రలి4 
శంకరాభరణం 
ఎవ్వనికి వలతువే చెలియా 
యెవ్వలం బిలిచిన నెణ(గవే చెలియా ॥ పల్లవి, 


చక్క6గ6 బయ్యదజారిన దెజ(గన్వు 
యెక్కడ చూచేవే యిటు చెలియా 
చెక్కులవెంటం జమటలు వనడియ€గ 
ముక్కున నూర్చులు ముంచేవే చెలియా ॥ ఎవ? ॥ 


జాతీినకొప్పును( జక్క6గ6 బెట్టవు 
మీజేవు పరాకున నేమే చెలియ 
మాజుమాటలును మాతో నాడవు 
తీణక లోవెలి( దిరిగేవే చెలియా ॥ ఎవం ॥ 


వెలయ హారములు వెనకకు వేసితి 
తల పెందున్నదె తగం జెలియ 
కలనెను స్రీ వేంకటపతి న(ని)ను నిటు 
కలికి యితని బేర్కొనవే చెలియా ॥ ఎవ ॥ 585 


శృంగార సంకీర్తనలు 8౪ 
ముఖారి 
ఎఅ€గ విన్నవించేను యిప్పుడే నేను 
తఅవాత6 దలంచుకో తప్పదు మాచేంతలు 4 పల్లవి ॥ 


కొప్పు ముడువ(గ౭టోతే కుచములు నాంటు6 జేసు-_ 
నప్పు డోరువంగలవా ఆయముచోటు 
చిప్పిల నేం జూచితేనే. చెమరించె సీమేను 
చెప్పి మాచేత నేవలు సేయించుకోంగలవా ॥ ఎఆి ॥ 


కుంకుమ వూయంగంటోతే గోరికొన దాంకుల జేసు 
కొంకక సమ్మతించేవా గుండె దాంకును 
అంకెల మాటాడంగా .సీకస్టే మదనమె త్తె 
ఇంక మావూడిగము నేయించుకోనో సేవా 1 ఎఅ6॥4 


హారములు గట్టంటోతే నదె కాంగిలౌం జేసు 
యీరీతి మారుకొన నింక వచ్చునా 
యేరా (శ్రీవేంకపేళ ఇంతలోనే కూడితి 


చేరి మాచేతిపనిలు చిత్తమువచ్చీన "॥ ఏతం 606 
శంకరాభరణం 
వలపు వేంచి కొరుక వద్దే నేండు 
చెలి నింత నేయంగాను నెలవేమే తనకు 1 పలవి ॥ 


చిగురుంబోడికి నేండు చింత ఇంత. దగునా 
వెగటు మాని యతని విచ్చేయుమనవే 
తగదు యీపె అలపు తనది గాదా 
మగవా+డే ఇంత తే గం! ॥ వల ॥ 


ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కమలగంధికి నేడు కా6క 'లింత దగునా 
తమకాన6 జేకొని దయ(జూడుమనవే 
_ అమరదు యీదోస 'మంతేసి. మేలా 
తమబోంటు లిసై రేం దప్పించరాదనరే 


వెసం గోమలికీని విరహము దగునా 
యెసంగీ (శ్రీవేంకకేళు సీపె. గావమనమే 
అసము దించక నే. డంతలో విచ్చేసి కూడె 
రసికులచే/తలెల్లా రతికెక్కెననరే. 


పొడి 
జంత కీంతే చాలదా యే(టికమ్మా 
_దోంతులొయ. వలపులు తొలరో 'వోయమ్మా 
ఆయనాయ వానిసుద్దు లందుకేమి నే మీకుం 
జేయ(గల పనులకు జెప్పరమ్మా _ 
ప్లోయినపనులు పోనీ పొద్దువోదా మీకేమి 
చోయలు సన్నలు నింక చపల గావమ్మా 


యేడ నుండెనేమి వాండు యేమిగారణము మీకు 
యీడకు వచ్చినపని యేదమ్మా 
యేడకేడ తలపో6త లింకా మరవరా 
నీడలకు యెండలకు6 గూడునా వోయమ్మా 


పుక్కట వీనికి[గాను. పూనుక రావద్దు గాని. 
తక్క_క వేరొకమాట తలంచరమ్మా 
గుక్కక ఛ్రీవేంకకేళుం. గూడి మీమాట వింటి 


॥వల॥ 


॥ వల: 58 


॥ పల్లవి ॥ 
ళం 


1 ఇంత ॥ 


| ఇంత ॥ 


యెక్కె,మీచలము నేండు యెన్నికాయనమ్మా ॥ ఇంత ॥ 588 


శృంగార సంకీర్తనలు 881 


ద 


. ఆహిరి 
ఓప నోప తియ్యకురే వొడివట్టి రమ్మంటా 
యీపొద్దు కాతనివద్ది కేంగఠే మీరు. ॥॥ పల్లవి ॥ 


'బాలేవే తననుద్దు లందరుం దెలినేరా 
తేలింపుసటలు నాకే తెలుసు.గాక 
వోలి సూడుబంటొట వొండె. జుట్ట మవుట గాక 
మైల గొంత అందులో మణు(గూ. గొంతా ॥ ఓవ ॥ 


వింటిబేవే వానికింగా వేండుకొనే మీమాంట 
' రెంటికి. గలడు తనరీ తెరుంగుదు 
ఇంట నుండవలె నొండె యీడకే రావలె నొండె 
కుంటెనలు గొంత మరి కూటములు గొెంతా ॥ ఓప ॥ 


అశ్హుకాదా మీకు దెల్లనై వెల్లా బాలవును 
గట్టిగ దనగుణాలు కన్నవే నేను 
. యెట్టకేలకు (శ్రీవేంత కేశ డికై నన్ను( గూడె 
ట్‌ య ఇ 


తిట్టు గొంతా ఇందాక దీవె ని;క( గాంఠతా' ॥ ఓప ॥ 580 
రేకు 098 శంకరాభరణం 
ఊరకున్నవారి కూరోపదన్నట్లు 
నేరనైతి నే నింక నిన్నేల కొసర 1 పల్లవి ॥ 


మగిడి చూడంగంగదా మనసు నీపైం దగిలె 
తప గలుగంగదా దైవారె వలపు 
నగుతొనే ఇంతాయ నావంకనే నేండు 
ఇగిరించె. గోర్కి సీవేమి సేతువురా. ॥ ఊర ॥ 
119-6౯25 - 


842 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మాటలాడ(గంగదా మర్మములు గడునా టె 
నాటు దమకము గదా నను( బాయనీదు 
తేటతెలెమి నేనె తెగనినాయాసలే 
వాటప్ప(దప్పు సీవల్ల నింకనేదీ - 


మొకమోటమున్యగదా మొలచె నివ్వెర 'గొకటి 
వొకటి కొకటికి లంకె.లమరె మన కిపుడు 
వెకలిన్నై కూడితిని వింతగా నిను నేను 
అకట. శ్రీవేంక టేశ అనంగం జో కేది 


వరాళి 
విచ్చేయవయ్యా వెలంది6 జూతువు గాని 
ఇచ్చకములాడేము యెట్టయినాంగాని 


మరు(డు పువ్వుల నేనె మగువ నేలలు వ్రానె 
ఇరవగునీవలపు లింతగా. జేనె 
తెళమర గిది నీవు దీసినంగాని పోదు 
యెరవు సేయక నే మేమన్నా వాదు 


చందురుండు జామెక్కె సతి చింతలో( జిక్కె 
అందప్పనీచలములే అన్నియు ధక్కె 
నింద లిన్నియు నిస్టై సీమీంద గురియాయ 
అందిపొంది గేండు మాకు నాడ( దచరియాయ 


చల్లగాలి కడు హెచ్చె సతి గరంగంగజొచ్చె 
ఇల్లి దే నీమాటపట్టు లిప్పుడే వచ్చె 
ఉం + రు 
చెల్లుంబడి( గూడితివి. శ్రీవేంక పేశ యీచెలి 
బల్లి దురాలాయ నేము పె తరవు నేయ 


॥ఊర ॥ 


॥ ఊర॥ 540 


॥ "పల ని, 


18 ళు 1] 


॥ విచ్చే ॥॥ 


(| విచ్చే 4 స1! 


శృంగార సంకీర్తనలు 888' 


సౌొమంతం 


తానేడ నేనేడ దగ్గరీ' వీండు 
పూని కన్నుల దిట్టినా పోందే వీండు ॥ పల్లవి ॥ 


సారెకు. దప్పకచూచి జాణత్షనాలాడీని 

పోరి పోరి వద్దన్నా6 బోండే వీండు 

"పేరుకొని పిలిచీని పెదవుల గొణంగీని , 

వూరకున్నా నవ్వుతాను వొరసీనే వీండు' తానే ॥ 
పానుపుపై 6 బవళించీ( బనులుచెప్ప. బిలిచీ 

మోనాన నే నుండినాను మొక్కీనే వీండు 

మానములు సో6క నవ్వీ మంతనాలే వెదకీని 

వీనులు చొరంగనీండు విన్నపాలు వినండు. ॥తానే 1% 


పట్టినచలమే పెంచీ బై6 జేయివేసీని 
గుట్టున నుండడు నాతో గొంతై నా వీండు 
యై శ్రీవే వేంక పేశు. డెలయించి' నన్ను€౬ గూడె, 


ఇక్‌ శెక్కంచెను నన్నాజడి నేసి వీండు. ॥తానే॥ 549 
థు 
శ్రీరాగం 
చెప్పంగ సిగ్గులువడే విదే చేంతలు నేమే, కంటిమి 
'ఇప్పుడుగా మాకోరిక లిటు ఫలియించినది * పల్లవి ॥ 


చెక్కుల జారినచెమటలు చిందరవందరకురులును 
గక్కూన నరవిరిబాగులు కంటిమి. నీకిపుడు. 
'మొక్కలమగుకన్నెవు నీమొలకకుచంబులమీ (దట 
ఇక్కువలంటినచందురు లెక్కడివే నీకు "1 చెప్ప6॥ 


884 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మోమున! దేరేటికళలును ముంచిన కన్నులతేటలు 
కామించినభాగ్యంబులు గలిగెనే నీ కిపుడు 
నేమే చెప్పిన నొల్లవు నీయంతనే నీ కిప్పుడు 
యీిమోహపుటసురుసురులు యెక్కండి వే నీకు' ॥ చెప్ప6॥ 
సదమదమగురతియలపులు సారెకు సారెకు వెఠగులు 
' నిదురలు మిక్కిలి మించెను నేండే నీ కిప్పుడు 
కదియుచు (శ్రీవేంకటపతికాంగిటం గూడ6(గం గల్సిగెను 
ఇదివో ఇంతకముందర యెక్కడివే నీకు ; చెప్పం॥ 548 


ముథఖారి 
అందరి మెప్పించుదా(కా నణఈ6గే( గాక । నే 
నిందులోనే పాలు నీరు నేరుపరచలేనా ॥ పల్లవి ॥ 


ఇంకా. దానే యెరింగిని ఇప్పుడేలంటా గాక 

"అంకెలం ఇదరనైతి నయ్యో నేను. 

వంకలొతత్తి నే -చనవంటిదాననై తే గన 

లంకెల మీతో దనలాగులెల్ల ( జెప్పనా. ॥ అంద ॥ 
ఇప్పటికోపము మీ6ద నిశ్లే వుండదని కాక 

కప్పుడునాచే(తలెల్ల ( గంపే నేను 

తప్పని నాగుణములు తనగుణములం బోలితే 

చొప్పుతో నక్కునం బోసి చూపనా మీకు ॥ ఆంద॥ 


పోరానిచుట్టరికపుపొందు దనదని కాక 
చేరి.నోరు మూసుకొంటి చెల్లంబో నేను 
ఆరీతి (శ్రీవేంకటేశు. డంతలోనె నన్ను. గూడె 
తారుకాణ లి;క నేల తానే నేను ॥1అంద॥ 544 


శృంగార సంకీర్రనలు 


దేశి 


అటుగనక నిను(. దలచు కంతట నుండుట మేలు 
. అటుమటము లెందా(క నంపళా నీవు 


చఇెంతల వేరొకతెపై చిత్తము నీకుండ(గా నే 
యెంతప్రియము చెప్పిన నేమినెలవు 
ఇంతట గుట్టున నుండ నెరింగేవు గాక నీవే 
కాంతు(డ న్నిద్రింఛువారికాళ్లు గడుగవశమా 


అవ్వల. నెవ్వతెపసకో అసురుసుకు గా(గ నిను 
నవ్వించ(జోవు టిస్సీ నగుందాట్లు | 
దవ్వులపొందులే చవులు దగిఠేవు నీవు నను 
నెవ్వగ సీరువట్టుకును నేయి మందగునా 


వేరే యేసతినో తలంచి వేడుకలు చెలంగంగ 
కూరిమి నేం టై కొనుట కూళతనము 
చేరువనే కూడితివి (శ్రీవేంక పేశ్వరుండ 
తేరిపోయినపనికి తిరుగ మాంపేలా 


శేకు 904 “ దేసాళం. 
పోయినపనుల కేల పోనీవయ్యా 
చాయ 'నేసుకొంటినా సమ్మతై తి. గాక 


నలవవద్దంటినా వడి నీవెవ్వరికైనా 
అల మాయింటికి రాకుమంటి( గాక 
. పిలువవద్దంటినా 'పేకుకొ నెవ్వతెనైనా 
వలవనిమాట మాతో వద్దంటింగాక 


తికిఫ్‌ 


॥ పలవి॥ 


॥ అటు ॥ 


. | అటు! 


॥ అటు ॥ 545 


॥ పోయి ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చూడంగవద్దంటినా సుదతులవంక నిన్ను 
ఆడా నీడా మమ్మంటకుమంటి. గాక 
వేడుకకాండవై. నీవు వీది నుండవద్దంటినా 
యేడలేనిప్రియాలు నా కే(టికంటింగాక ॥ పోయి ॥ 


నగ€గా వజ్దంటినా ననుపుసతులతోడ 
యిగురుమో వడుగకు మిట్టంటి(గాక 
అగపడి శ్రీవేంకటాధిప కూడితి నిన్ను 
మొగమోడకుండితినా 'మొక్కనై తిం గాక ॥ పోయి ॥ 546 


పొడి 


వాండిగో దగ్గరివచ్చె వద్దే యింత 
ఆండుదాన వెదురే/గి యందము గైకొనవే ॥ పల్లవి ॥ 


యీతండు విచ్చేయుపేడ ఇంతేసి మాట లేడ 
రాతిరెల్లా సీవు న్మిదవోతివో పోవో 
చేతికి లోనై నవేళం జేతురా యింత యగడు 
యేతువ * లెత్రాడ బతి నిల్లాలికి( జెల్లునా ॥వాండి ॥ 


ని న్నతండు చూచుపెంక నీవు తలవంచు పంత 
కన్నెకోప మెంత మూంట గట్టుకొంటివో 
మన్నించవచ్చిన వేళ మగవాని. బరతురా 
తిన్ననిపంతాలు చూప 'దేవులకు( జెల్లునా ॥వాండి ॥ 


మగ డాడ వుండనేల మంచాన నీ వుండనేల 
బిగువే నీకు వెన్నెతోం బెట్టిరో యేమో 
నగుతా శ్రీ వేంకటాాద్రినాథుండు గూడెం గమ్మటి 
గడాలు రాణివాసములకు( జెల్లునా ॥వాండి॥ 54? 


నా 


శృంగార సంకీర్తనల 887 


బౌళి 


నిన్నింత నేసినందుకు ౫ నేమినేతు దాని 
అన్నిటా నెక్కెను(€ గోప మప్పటినుండీరా 1పలవి॥ 


నగవులు వెదచల్లి నయములు మాటలాడి 
జిగురువలె నిన్నది చిక్కి౦చెంగా 
పగటులు పచరించి పడతి కనుచూపుల 
సగమే జళిపించి జట్టిగొనింగా 1 నిన్నిం ॥ 


నటనలనే నడచి నంటువినయాలు నేసి 
యిటువలె నది బయలీ.6దించె(గా 
సటల సిగ్గులు చూపి చాయలు సన్నలు "నేసి 
కటకటా నిను నింత కరంగించెంగా ॥ నిస్నిం ॥ 


కొప్పు దువ్వి సీచెక్కు, కొనగోర నంటించి 
ముప్పిరి( జెమటలలో ముని6గించెంగా 
ఇప్పుడె (శ్రీవేంకపేళ యిటు నన్ను€ గూడితివి 
అప్పు డాకె నిన్ను6 గూడి అలయించెంగా ॥నిన్నిం॥ 5646 


గుజ్జరి 
బాపు బాపు మెచ్చితిని పదవే నీవు 
తీపులోనం జేందేల తెగకువే సీవు ॥పలవి॥ 


'నెలవి నే నవ్వు కేడ చేరి నీ గొణంగు లేడ 
మెలంకువ లెస్సాయ మేలే నీవు 
అలిగినదే లేదు అంతక తొల్లే మనము 
పిలిచితే బిగినేది 'పెద్దరికమటవే ॥ బాపు ॥ 


888 థ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


పొండి నేం జేయివేయు పెంత బొమ్మల నీజంకె నెంత 
అందు కందుకు లెస్సాయ నానే నీవు 
కందువై నమనలోన( గపట మించుక బేదు 
యిందరు( జూడంగ6 గోప మేడనుండి వచ్చెనే ॥ బాపు! 


కౌగిట నే. గూడు జకెట్టు కర(గే వింతలో నెట్టు 
రా(గె నిదివో వలపు రావే నీవు 
చేంగదేరం గూడితినీ శ్రీవేంక పేశుండ నేను 


ఆంగినఠతుల నింత అలయ(గ(దగునా ॥ బాపు॥ 519 
ఆహిరి 
అండ. గూచుండెను చెలి యంత చాలదా 
నిండునీతో జూజమాడ నేడే నేరుచునా ॥ పల్లవి ॥ 


పగడవాతెర యెత్తి పలికెను చాలదా | నీవు 
మగువను మంతనాన మాటాడియ్యగా 
తగినకన్యక ఇం తే/(త?తమకించనేల 
ఇగిరించె సిగ్గులు నేం డీప్పుడే తేరునా ॥ అండ ॥ 


తలుపుమాటున నుండి తమి( జూచె జాలదా | నీవు 
పిలిచి చేయివట్టి 'షెనంగంగను 
చలివాయ నిప్పు డిప్టైె నళసము లేల 
వొలసి రట్టడితన మొక్కమాంపే వచ్చునా ॥ అండ(6॥ 


కాంగిలించంగా నీతో. గఠంగెను చాలదా । నీవు 
మాంగనమౌవి ఇచ్చి గుచ్చు చల్లంగా 
పొంగిన శ్రీచేంకపేళ సతతి. గూడితివి 
ఆఃగి నీతో తతినేద్ను శవ్వుజే పోనిచ్చునా ॥ అండ6॥ 550 


శృంగార సంకీర్తనలు 


గొళ 
ఏమని చెప్పుదమే ఇద్దరిభావములును 
(పేమము లీరూపములై. పెనంగ(గం జొచ్చినవి 


కోపగించుకొని రాగా, కొంగువట్టీ రమణు(గు 
వోపనం టే బెన(గీనే వొర్యనే చెలి 
పైపై కాంగిటంబట్టి బలిమి నేయ(గంటోంగా 
తీపులపెదవి వంచి తిట్టీ నతనిని 


"పెదవి గొణంగుకోంగా ప్రియుం డా కెచెక్కు నొక్కె 
చెదర నాడుత(చు?) లోనై చిక్కీ. జెలి 
'మొదల6 గోలుముంమగ మోవి గంటినేనె నాడ 


883 


॥ పలవి॥ 
ఉరి 


॥ ఏమ ॥ 


అదివో చురుము6((కు ౧)జూపు లాకె చల్లీ మీ/దను ॥ఏమ॥ 


పక్కన నానవెట్టంగ పొనుపుపై బడవేసీ 
చొక్కుచు6 గరంగి తానే సౌలసీ జెలి 
యిక్కువై న,శ్రీ వేంకపేళుండు గూడె నిజ 
ముక్కుమీ.దివేలితోన  మోనమున నున్నది 


రేకు 005 ఆహిరి 
అల్ల దె మేడమీ6ద నతివ. 
వెల్లవిరయ్యీ నిశ్పై విచ్చేయవయ్యా 
ఉం టబ 


వాలుకచూపులు నీపై. వంచీ 

బేలు(బులకలు మేన. బెంచీ 

తాలిమెంమ దాంచెనో తాను । నీకే 

మేలు నేసి వున్న దిదె మిక్కిలి మాపిన్నది 
24 


41 ఏమ ॥ 551 


'పలవి ॥ 
ఉరి 


॥। అల ॥ 
గా 


త్రి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసు నీపై గడుమరిగీ 
వొనర్వు(జెలులమీ(ద నొరగీ 
తనివిదీర దెంత్రె నా తాను | నీకే 
అనయము దల(చితి నన్నది మాపిన్నది 


తమకపుంజెమటల!( దడిసీ 
జమళికోరికలచే జడిసీ 
నెమకి (శ్రీవేంకశేళ నిన్ను గూడ 
గములై ననీగుణాలు కన్నది మాపిన్నది 


నాదరామ[క్రియ 
అంది తెలియ(గరాదా అంగననేరుపులెల్లా 
కందువతారుకాణలు గలిగె మీకిప్పుడు 


నిద్దపునొసలిమీంచ నిలువు(గ స్తురిబొట్టు 
అద్దము చూచి గోర నటుదిద్దలగా 
వొద్దిక వెనకవంకననుండిననీనీడ గని 
ముద్దుచూపి సన్న నేసీ మొరంగులేలయ్యా 


గుబ్బలపై మాణికాల( గుచ్చినహారములు 
అబ్బురాన( దలవంచి యమరించ,గా 
నిబ్బరాన నీవెదుట నిలివితే నీసీడ 
గబ్బితనమున( గని కాంగిలించె నదివో 


మించుబంగారుపావాలు మెట్టంగ శ్రీవేంక పేళ 
చంచుల నీవును దనసరి నుండగా 
నించి గోరిమెజుంగులో నీరూపు వొడగని 
అంచెల నిన్ను6€ గలసిశది 'మెచ్చరాదా 


॥ అల !1 
ఉం 


॥ అల్ల 4 56 


॥ పలవి॥ 
లి 


॥ అంది ॥ 


॥ అంది ॥ 


॥ అంది॥ 558 


శృంగార సంకీర్తనలు 


పాడి 
బిగిసే వింకా నీవు పిలిచినరావు 
చిగురువలెనే వుండు చేంగసుమ్మీ వలపు 


చిత్తజునియమ్ములును6 జెలియచూపులు లోలో, 
బొత్తుల నున్నవి పాలువో"దెన్నండు 
హత్తినజక్కవలును నంగనచన్నులు నొళ__ 
అలి 
జొ త్తుసుమ్మీ మీందకెత్తు చూచుకొందుగాని 


తుమ్మిదలపవు(జులు తొయ్యలినెరింగురులు 
వుమ్మడి నున్నవి పాయ కొకటొకటి 
చిమ్ములపలుకులును చిలుకలు( దమలోన 
దొమ్మిచుట్టరిక మింక6 దోంచినది దెరుపు 


చందురునివెన్నెలలు సకియలేంతనవ్వులు 
ముందువెనకలు వాసి మొద లొక్క సే 
ఇందునె (శ్రీవేంక పేళ ఇంత నేసి కూడితివి 
పొందినసతికి నీకు. బోదుసుమ్మీ యెపుడు 


లలిత 
చేసినక్హైలా నీవు నేయవయ్యా 
వోసరించి నవ్వుతా నే నూరకుండే నింకను 


మల్ల డిమీగుణములు మానుమన మాకేల 
చెల్లుబడిగలవారే చెప్పేరు గాక 
ముల్లు ముంటనేకాక ముసలాన వచ్చునా 
వొల్ల వొల్ల నీవద్ద నూరకుండే ని6కను 


87/1 


4 విగి ॥ 


॥ వీగి 1 


॥విగి॥ 554 


1వలవి ॥ 
ఉం 


॥ చేసి ॥ 


872 శ్రీశాళ్లపాక' అన్నమాచార్యుల 


కొ తసుదులెల నేము కోరి సీతో నాడనేల 
= 0౦ ౧ 
చిత్తమువచ్చినవారే చెప్పేరుగాక 
మెత్తనై నచోటికే మించినగుద్దలి వాడి 
నా "త్తనేల “వింతవార మూరకుండే మింకను ॥ చేసి ॥ 


అంగపునీరేకలు అవి చూప మాకేల 
చెంగట సలిగెవారే చెప్పేరుగాక 
అంగవించి (శ్రీవేంకటాధిప నన్ను( గూడితి_ 


వుంగిటిరతులతోడ నూరకుండే మింకను ॥ చేసి! 555 
శంకరాభరణం 
ఇద్దరూ 1 నేకములై తే నేమాయనే 
“ద్దివేండి వరపట జాగు నేయ, జెల్లునా 1 పలవి ॥ 


తుమ్మిదవంటివా(డు తొలుతనే మగవాండు 

యెమ్మెలకు నేడనున్నా నేమాయనే 

తమ్మి పువ్వువంటి దింతే.తగిలినయా(ట దెల్లా 

సమ్మతించవ లెంగాక నడి బెట్టంజెల్లునా గ ఇద్ద ॥ 
వెన్నెలవంటి దింతే వెస మగవానినవ్వు 

యెన్నిచోట్ల( గాసిన నేమాయనే 

యెన్న( జకోరాలవంటి వింతులకను(గొనలు 

అన్నిటా6 బొందొటగాక అలు(గ(గ(జిల్లునా | ఇద్ద ॥ 


'సిరులగాలివంటిది . శ్రీవేంక పేశుమనసు 
ఇరవై యెందువారినా నేమాయనే 
విరులతావివంటివెలందివి నిన్ను( గూడె 
నరసు( డాతని 'నింక జరయంగం జెల్లునా 4 ఇద్ద॥ 656 
1. ఏకమైతే అనుట సహజము, 


శృంగార సంకీర్తనలు 88 


సామంతం 


అందుకే చింతయ్యిని అప్పటనుండియు నాకు 
కందువ నెదుగ(టోయి కమ్మరం దేవుగా ॥ పల్లవి ॥ 


పడ,తి వాని నొడ(బరచి తోడుకరావే 
కడు నీనేరుపు లిందే కనుంగొనేంగా 
వడి( బరాక్రైతినంటా వా(డే యలిగిపోయె 
బడి నే(గి నామారు పెకొని మొక్కవుగా ॥ అందు ॥ 


యెంతరానన్నా వాని సీపొచ్దే తోడుకరావే 
యి(తి(యింతి) నీవు నేసేమేలు ఇందుంజూచేంగా 
పంత మేమోఅంటినంటా పట్టంగా నలిగిపోయె 
ఇంతలో నామారు వానిఇంటికి నేంగవుగా ॥ అందు ॥ 


శ్రీవేంక పేశుని నన్ను( జేకొని కూడించితివే 
యీవేళ నిన్ను మెచ్చే దిందువంక(గా 
పూవుల వేసితినంటా( బొదిగి నన్నిదె ప్లై 
ఆవల నామారు నీవు అతని వేయవుగా 1 ఓ 


రేకు 8900 వరాళి 
ఆండువారి కింతలో(గే వదేమిరా 
నేండు నాండు నొక్కండవు నీవే కదరా ॥ పలవి॥ 


నవ్వృతా గోర నిటంపే నా;యెనంటా6 గోపించేవు 
న్‌ 
ఇవ్వల రాకాసికయ్యా లెట్టు నేసితో 
పువ్వుల 'వేయ(బూంచితే( బొరి6 దస్పించుకొ నివు 
రవై ్యననీబిరుదెల్లా రతికెక్కెరా ॥ ఆండు ॥1 
౬ వ 


రతన ననన చానునారాలవుానలనన నావకాంంయు. 


1. పరదేవులోని యేక దేళమా ? 


శ్రి4 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెలయ6 గొంగువట్టితే విడుమంటా. బెనంగేవు 
యెలమి రోలంగట్టితే నెట్టుంటివో 
చిలికినపన్నీటిజిగి నుడ్డుకుడిచేవు 
సపలుజలధుల నెట్టు పవ్వళించితివిరా ॥ ఆడు ॥ 


సరి నన్నాకతెం గూడి సదమదమైతి విశై 
యిరవై పదారువ్వేల నెట్టు గూడితో 
ప్రప ఛ్రీవేంక చే? అన్నిటా నన్నేలితివి 


పరగ నాతోనే నీకు బలిమి చెల్లదురా ॥ ఆండు ॥ 
"శ్రిహ్రీద్రి 
చెప్ప6 గొల(దులుగావు చెలియ సింగార మిది 
చొపుగా నిందరికి సూచస నిలిచె ॥ పలువి ॥ 
రీ టల: యి 


వెలందిక్షచములమీ(ది వెలిపెంపుసయ్య దిదె 
యెలమి. బోలింవరే యెట్లున్నది 
కులికి పతి. గలియుచో( గురియు6 జెమటలజడికి 
'మెల(గి కొండల మొయిలు మేసినట్లాయ ॥చెప్ప6॥ 


సుదతి నెన్నుదుటిపై( జూడ గుంకుమబొట్టు 
యెదుటం బోలింపరే యెట్లున్నది 
కదిసి తననాయకుని. గలసినప్పటి వేళ 
మదనరాగం బిపుడె మలసినట్టాయ ॥ చెప్ప6॥ 


సతితురుములో విరులు జారి పెరాలెనిదె 
యితరులకు( బోలించ నెట్లున్నది 
యితవుగా (శ్రీవేంక పేళుం గూడినఇపుడు 
చతురతలం బై నేస చల్లినట్టాయ ॥ చెప్ప6॥ 558 


శృంగార సంకీర్రనలు శీర్‌ 


ముఖారి 
ఎజగంజుమ్మీ యపు డేమీ నేను 
మొఅ(గు లన్నిటికిని మొక్కే నే నిపుడు ॥ పల్లవి'॥ 


నిక్కమును దొరవంటా నిన్ను6 జూడవచ్చితేను 
చిక్కనివలపు నామైం జిమ్మిరేంచ్చితి 
నెక్సొని నేం గళదాంకి నీమీంద నొరగితి 


కా _క నాకౌలు చేయి దాంకదుగదా 1 ఎఆజి(॥ 


వున్నాండవంటా వూరకే నే వచ్చితేను 
వా రెజంగకుండా నింత సేసితి 
3 కాదనలేక సరిగా నేం గూచుంటి 
తిని మందెమేళా లాయనోకదా 1 ఏజి( ॥ 


బంచివోడవని నీతో మాటలాడ వచ్చితేను 
యెంచకే యింతనేసికి వేరా నీవు 
కొంచక శ్రీవేంక కేళ కూడితి మిద్దరమును 


ఆంచల నారతుల నీ వలసితివో కదా ॥ ఎజి ॥ 0600 
మాళవి 
ఇంత సేయ (6 జెల్లునా యారమణి( బెడందాసి 
యెంత కెంత విన్నవించే నింక సీచిత్తమురా ॥ పల్లవి ॥ 
అణావి (గి 


విరులు ముడువ(బోతే వెలది యేసాకాని 
మరునిబాణములంటా మచ్చరించీని 
నిరతి. గొప్పుదువ్వి తే నిండుందుమ్మిదల్లగుంపు 
వరుస రేంచేరంటా వద్దనీ: జెలి ॥ ఇంత | 


శ్ర భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పసయ్యద వెట్టంగంటో తే బలుజక్కవలతోడ 
కయ్య మందించేనంటా6 గసరీని 
పుయ్యంగ గందము చూచి పొరి. గాలకూటమంటా 
నెయ్యపుంజెలుల6 జూచి నేరమెంచీని లి 


అరుదై నమాణికాలహారము లియ్య6గంటో తే 
విరహాగ్నిశిఖలంటా వెజచీని 
గరిమ (శ్రీవేంఠ కేశ కలసితి వింతలోనే 
యిరవై యలమేల్మంగ యిటు మెచ్చీని 


ఆహిరి 
అడుగువెట్టితే నీకు ఆకెపాదమాన సుమ్మీ 
నిడు(డు6జంగనడపేల నిలవయ్య పోక 


సారె జాజి మొలనూలు జడినె ము_త్తేలపేరు 
భారపుసొమ్ముతో నిన్ను! బట్టరాంగాను 
వూరకే యలిగిపోయే వువిదదిక్కు చూడక 
నేరుచుకొంటివి నేండే నిలవయ్య పోక ॥ అశ 


శురులు చెమట(ందో6(గె కుచయుగ మిటురానె 
బెరసి నీచేయివట్టి పెనంగంగాను 
శిరసు వంచుకొంటివి చెలియకు మొకమోడి 
నెరవేరెం బనులెల్లా నిలవయ్య పోక 


సులకలు మేన నిండె భోగపుంగళలు మించె- 
నలమేలుమంగ నిన్ను నలమః౭గాను 
యెలమి (శ్రీవేంక కేశ యియ్యకొని కూడితివి 
నెలవుల నిట్లానే నిలవయ్య ఫోక ౫ అడు ॥ 


శృంగార సంకీర్తనలు 


దేవగాంధారి 


ఇంటికి విచ్చేనె నాతల డేమే నీవు 
కంటకములాడేది కాదే నీవు 


అగడు(జెమటతోడ నలసివచ్చినపతి 
యెగసక్కేలే యాడే వేమే నీవు 
మగవానిమోహ మింత మదివిచ్చి చూడబోతే 
యిగురువంటి దింతే యేళఠే నీవ 


చెంతల నిన్ను నవ్వించి సిగ్గులెల్లా6 బాపినాండు 
యెంతై'నా మెచ్చవైతి వేమే నీవు 
పంతపుదొరలపొందు పచ్చిగా. బిసుకంటోశే 
యింతలో( ఐసురువేను నిదియాలే నీవు 


నెయ్యాన గడ్డమువట్టి నిన్నత(డు వేండుకొనీ 
యియ్యకొనవే పనికి యేమే సీవు 
తియ్యంగా శ్రీ వేంకటాద్రి దేవుని. గూడితి విజై 
అయ్యెడ నలమేల్మంగ వవునవునే సివు 


రేకు 097 సింధురామక్రియ 
బొరా రాజసము అంతేసి గదా 
- గారవాన నీవాకెకు( గలకాలము 


నిలుచుండి పిలిచేటినీతో నంగన నేండు 
మలగుపై నొరగుండే మాటలాడీని 
వెలినుండి వేండ్రుకో(గా వెసం దలుపుమాంటుగ 
"నెలవుల నవ్వీ నిన్ను! జెల్లురా యీసతికి 
౪70119. ౫% 


శి? 


॥పలవి॥ 
న. 


॥ ఇంటి ॥ 


॥ ఇంటి ॥ 


(ఇంటి ॥ 568 


11 పలవి॥ 
గ 


॥బొరా ॥ 


876 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంగవించి సరసములాడేటినీతోను 
ముంగిటం దప్పకచూచీ మోనానం జెలి 


చె. గట బియముచెసప్పె చెక్కునొక్క[గా నీవు 


యొంగిలిమోవి గదల నించుకంత గొణంగె 
పూచిపట్టి కొప్పు దువ్వి బుజ్జగించె వియ్యైఢక 
మేనెల్ల మజచె నలమేలమంగ 
ఆని పట్టి శ్రీవేంకటాధిప కూడితి వి్టై 
లట ట్‌ 
తానై తే నీవురమెక్కి తానకమై నిలిచె 


_మాళవి 
ఊడిగపు సతులాల వుండరే మీరు 
ఆడరే *మెల్లనిమాట లంతంత మీరు 


మాటలాడే రిద్దరును మాణికప్పటింటిలోన 
శేటలుగ దేవుడును దేవులు నిదె 
యేంటికి దగ్గరిపోయే రిదివేళగామ మీకు 
బోంటులాల పిలిచికే పోదముగాన 


తూంగుటుయ్యాల లూగేరు తొలంకుమోహముతోడ 
యేంగివచ్చి లోని కేగి రింతకముందు 
తోంగిచూడకురే మీరు తొడరి తమంతనే 
పాంగి పిలిచినప్పుడే పలుకుదము 


యేకతాన శ్రీవేంక పేశుం డల మేల్మంగయు( 
బైకొని కూడున్నవారు పానుపుమీంద 
పోకురే చనవుచేసి పొలంతు లిపుడే వారు 
ఆకుమడువం బిలిచే రప్పుడే పోదము 


1. ఇది" మెల్లనిచూపుల మందహానమన్‌" వలనా? 


॥ జొరా ॥ 


॥ బొరా॥ 564 


॥;పల్రవి ॥ 
గొ 


౪ ఊడి ॥ 


| ఊడి 1 


॥ ఊడి ॥ 565 


శృంగార సంకీర్తనలు శ 


ముఖారి 
అప్పటి న్నెత్తము జూజమాడేవు పరాకున 
యిప్పుడు నీవద్ద నున్న దిదివో చెలి ॥ పల్లవి ॥ 
పో దై న్‌ 


ముంచిముంచి నవ్వునవ్వీ మొగలిరేకులకొప్పు 
యించుకించుక గదల నిగివో చెలి 
తుంచితుంచి నిన్ను వేసీ తోరుపుంబువ్వులదండ 
ఇంచువిలుతునివలె నిదివో చెలి ॥ అప్ప ॥ 


చిత్తగించి మాంటలాడీ చెక్కులమెరుంగు మించ 
యెత్తినవదనముతో నిదివో చెలి 
తత్తరించి వీంపునం దనపేరు వ్రాసీ? 
యిత్తల నేమీ నెజంగ దిదివో చెలి ॥ అప్ప ॥ 


తొడమీ6దం దొడవేసీ, దోరపుకుచము లానీ _ 
నెడనెడ నొ త్తుతాను యిధివో చెలి 
పడ౦తి శ్రీవేంక పేళ పరాకుమాని నిన్ను - 


నెడయక గాంగిలించె నిదివో చెలొ ॥ అప్ప! 566 
సామంతం 
వలెనా నీకింతదూరు వనితలతో నేండు 
యెలమి నామాట విని యంటికి రావయ్యా ॥1పలవి॥ 


ఆగడాలు నీవే నేసి యలిగేవు రానంటా నీ_ 
లాగులు చూచినవారు లండ.6 డందురు 
వేగుదా(కా విరహాన వేసరి మావంటివారు 
యేగతి మన్నించండు వీ(డెంత కూళశందురు ॥వలఠె 


810 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వలచి చెయివట్టితే వాంటముగా నవ్వేవు 

- తెలిసినవారు నిన్ను((7 దిమ్మ రందురు 

తలపోసి నీకుగా దప్పింబడ్డయాండువారు 

చలమరి వీండేడ' జాణ6 డందురు ॥ వలె॥ 
ముంచినప్రియముతోడ మొక్కినా6 గై కొనకున్న 

చంచలించినట్టివారు జడు6 డంమరు 

యెంచి చూచ్చి, ్రీవేంఠ కేశ నన్ను గూడితివి 

వంచ నింత లేకుఠకితే వడి గర్వి యందురు ॥వరెజి 56? 


ఆహిరి 
జమళి( గల్యాణము సరసు(డాడె నేయ 
చెమట లే!టికి "వచ్చెం జెప్పరే 11 పల్లవి ॥ 
తూంగుమంచముమీ6చం దొయ్యలు లిద్దరి( 
గా(గిలించుకొంటా6 గరంగీని 
'యేంగుబెండ్లి కొడు కెవ్వరిపై మోహము 
_ చేంగరేర నిది సరి జెప్పలే , జమ ॥ 
ఇదె పెండ్లి పీటపై యిద్దరి కొకమాంయే 
కదిసి పచ్చడము గప్పీని 
' యెదుగ దోసిట నించి యెవ్వరిపై దలందాలు. 
.. చెదరకుండా( టోనెం జెప్పరే. ॥ జమ ॥ 


పొలంతులిద్దరితోడ బువ్వాన( గూచుండి 
చలివాయ గళ్ళిచ్చీ సరిగాను 
యెలమి శ్రీవేంక పేశు. డెననె నీవేళ నేల 
చెలులకు జనవిచ్చెః జెప్పరే ,... *ఏమ॥ 6568 


శృంగార సంకీర్తనలు "881 


లలిత 


దీపించ6 జక్క6దనము దేవునికిని 
పైపై జర్లేరు నేండు పన్నీరుకాపు ॥॥ పల్లవి ॥ 


వుడివోనికల్పభూజ మొద్దికం గొమ్మలతోనే 
పొడవెల్లాం దెల్లనై పూచెనోకౌక 
యెడలేక తిరుమేన నింతటా మెత్తి రిదినో 
కడలేనిహరికిని. కప్పురకాపు ॥ దీపిం ॥ 


తిరమై యాకాసమందు తెల్ల నిచందద్రునిమీంద 
వరుస నిల మేఘము వాలెనోకొక 
సరసనే శళివర్ద | మైనందు 
పురిగొన నించటే | పుభగుకాప్పు  దీపిం ॥ 


పొంచి నీలగిరిమీం6ద6 బొస(గి బంగారుకొండ 
అంచెల( గీలించినట్టియందమోకాక 
మించి శ్రీ వేంకటపతిమెడ నల మేలుమంగ6 


జంచులం బెట్టిపూసిరి చందనకాపు ॥ దీపిం॥ 560 
"రేకు లలిత 
ఇందుకే నీవు వచ్చితి వీడనే నే నున్నవాండ 
విందువంటినీగుణాలు వేవేలు గదవే ॥ పల్లవి ॥ 


మట్టెలు గల్లురన(గ మగువ యెందు వోయేవే 
యిస్టే నీకెదురుచూచి యీడ నున్నాండ 
కట్టిన * నీదవ్వ(స్ప?)టము గజభజించంగ నీ_ 
టి 
దిట్టమాట లివి మాక దెలియవుగదవే ॥ ఇందు ॥ 
1. మైన్‌ - అందు = దేహముమీంద? 2. నీది+-ఆ-|-వటము. 


“882 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెదచల్లువాసనతో వెదకే వెవ్వరినే 
యిదె నీవు రమ్మనంగా నీడ నున్నాండ _ 
కదిసి నీము/(ముం?) జేతికంకణాలరవళికి 
చదల నీవిన్నపాలు సందడినే 'వున్న వే ॥ ఇందు ॥ 


కలకలనవ్వులతో కమ్మటి నేమిచూచేవే 
యెలమి నిన్నుంగాచుక యీడ నున్నాడ 
చెల6గ్‌ కూడితి నిదె (్రీవేంకపేళు(డ నిన్ను 


సలుకు(బంతము నింతబలువాయ(గదపవే 1 ఇందు ॥ 670 
శంకరాభరణం 
ఆయళలేరా మాతోనే అంత యేఃటికి 
చాయలకు సన్నలకు చవులువుట్టీనా (పల్లవి ॥ 


బలిమి౭ బట్టికురా. సనిగల- దీవేళ. 
బలిమెళ్ల నాండువారిపై ేయటరా 
చల మింతేంటికిరా సమ్మతి రేసయ్యీ(గాక 
వలపు లింతటిలోనే వడ్డికింబారీనా ॥ ఆయ: 


కొనగోర నొత్తకురా కుమ్మెవోయీ. ము((ముంిజేయి 

కొనంబెట్టి(ట్టబ) మోహాలు కొనసాగీనా 

వెనక వచ్చేరా వీరిడి. జేయకు నన్ను 

ననిచినమన సిక్హు నాని మెతనాయనా. ॥ ఆయ ॥ 
పయి జేయివేయకురా' పట్టరాదు. మేనికా. 

('ప్రియములు పెంచ! బెంచ6 బెంటలయ్యినా 

దయతో శ్రీ వెంక కేశ తగిలి కూడితి నన్ను 

క్రియ వచ్చె.నింక నిన్ను( గేరడమాడేనో. ॥ ఆయి॥ 571 


శృంగార సంకీర్తనలు "388 
ధన్నాసి 
విచ్చేయవయ్యా వేగమే అక్కడికి 


అచ్చమైనకోరికతో నలసీ6 జెలి ॥ పల్లవి ॥ 


వుష్పరిగెలోన నీవు వున్నాండవంటా వచ్చి 
అప్పుడే రావైతివంటా నడిగీ. జెలి 
తొప్పందో6గేచెమటతో తూంగుమంచము,పై( బండి 


ముప్పిరి మోహములోన ముని6ంగీ( జెలి విచ్చే 11 


వేడుకతో సీకు నిళ్షే వీదెమిచ్చేనంటా' వచ్చి 
. వీడుపడి యందు నిందు వెదకీ( జెలి 
వాడుచు మలగుమీ6ద వడి నొరగుండి తాను. 


పాడించుకొనీ నీపై పాటలిన్నీ6 జెలి విచ్చే ॥ 


వుట్టిపడి నీవు కొలువున్నాండవంటా విని 
ఆశ్హై నిన్ను రమ్మని చెప్పెంపీ6 జెలి 
గుట్టున శ్రీవేంక కేళ కూడి. యల మేలుమంగ 


నట్టనడుమ నిందుకే నవ్వీ. జెలి ॥ విచ్చే॥ 572 


"హిందోళం 
ఎంతమోహమో మీకు నిశ్హే బతుకరయ్య 
సంతసపువేళశ మీకు చవి చెరిచితింగా ॥ పల్లవి ॥ 
యిద్దరు నొక్కపచ్చడ మిటు గట్లుక మీరు. 
౧ యట్‌ 
అద్దరిపాటు నే.రాంగా అశ్హే లోంగేరు 
వొద్దు వొద్దు మీకునేల పూరకే వట్టిభయము 


గద్దరి నేం(నేళటుద్ది మీకు కంక్రైతింగా ॥ ఎంత ॥ 
౧ టె (= 


884 థ్రీ తాళ్లపాక :అన్నమాచార్యుల 


చూపుల మీ రిద్దరూను సొరిది గరంగుకొంటా 
యేపున నుండ(గ నే నేలవస్తినో 
రాపుల నాకుంగా. మీరు రహిం దియ్య నింతయేల 
తీపులమీగుండెలకు దిగులై తింగా ... 4 ఎంత॥ 
ముంచి యిద్దరును( గూడి ముచ్చటలే యాడుకో6గా 
యెంచక పొడచూపితి నిజ్లే నేను: 
అంచెల శ్రీవేంకపేళ అలమేలుమంగను నే 


"మంచమెక్కి కూఢుటకు మననైతింగా ॥ ఎంత ॥ 578 
వరాళి, 
ఎరవు సతమవునా యెప్పుడు నేము నేమే , 
మురిపెపుటాకె6 గని మొగమోడితివి _॥ పల్లవి ॥ 


మగువ కషప్రమునోట మాటలాడీ వినవయ్య 
వెగైననే మేమన్నా వినవై తివి 
ఎరా మా 
బిగి కుంగరపువేల బిలిచీ. బోవయ్యా 
జిగి నేము యెంత విలిచినా రావై తివి 4 ఎర॥ 


మొనగోరిచేత నాకె మొక్కీ( జేకొనవయ్య 
పనివడి మాతోనే పరాక్రైతివి 
ననుప్తున నాకె నీతో నవ్వె నీవు నవ్వవయ్య 
చనవున మానవ్వు చవిగాదు నీకు ॥ ఎర ॥ 


గందము వూసినమేన( గాంగిలించీ మెచ్చవయ్య 
ఇందుకు(గా మాతోడ నింత 'నేసితివి. 
అందపుశ్రీ వేంక కేశ అల మేలుమంగ నిన్ను( 
బొందంగా జొక్కితివి. మాబుద్దులు చవాయంగా ॥ ఎర ॥ 5174 


శృంగార సంకీర్తనలు లికిగ్‌ 


ముఖారి 


ఎదురు చూచీ నీవు యెప్పుడు వత్తువో యంటా 
' పదంగదవే సీతో పాలుపడ్డాం డతండు ॥ పల్లవి ॥ 


కొంకక కూడినదా(కా కొండవ౩టిది వలపు 
అం కెకు వచ్చినదా6(కా నాయమువంటిది చింత 
సంకెదేరినందా(కా చలివంటిది సిగ్గు 
యుంకా నేంటికి రావే యీడనున్నా6 డతడు ॥ ఎదు ॥ 


మనసు గలయుదా(6కా మరులువంటిది తమి 
యెనయ. బిలుచుదా6కా యేరువంటిది కోరికె 
కని మాటాడుదా/కా చీ(కటివంటిది మోనము 
కినియకువే సీవాకిటనున్నా( డతండు ॥ వదు ॥ 


సరి6 గాంగెలించుదా(కా జాలివంటిది వయసు 
ధర6 దలయెత్తుదాంకా తలుపునంటిది చూపు 
ఇరవై (శ్రీవేంక యేశుం డీడశే విచ్చేసి కూడె 


వరు సడుగక రావే వద్దనున్నా( డతండు ॥ ఎదు ॥ 570 
రేకు 8000 వరాళి 
ఏమోయని వుంటి మిందా(కా 
యీమాటలేకా యి(క నేలరా + పల్లవి ॥ 


అందది బొమ్మని యంశకెకు( బిలిచేవు 
యిందుకా వోరీ యిందా(కా 
అందుకు మావారి నడిగి వచ్చే!గాని 
పొందుగా దీవేళ పోపోరా 1 ఏమో ॥ 


1, అరసున్న విచార్యము. 
25 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జజయుచు€ బిలిపించి సరసములాడేవు 
యెజ(గనైైతిరా యిందా(కా 
మళతీ జంకించకు కడమా నే, జెప్పేంగాని 
తజీగాదు యీవే[ తడవకురా 


చెక్కునొక్కి నన్ను. జేకొని కూడితి 
యెక్కెరా నీచల మిందా€కొ 
చిక్కనినవ్వుల (శ్రీవేంక పేకుండ 


॥ ఏమో ॥ 


దక్కితి నింక నెందూ6 దలఃగకురా 1 ఏమో ॥ 570 


శంకరాభరణం 
ఎక్కడౌతా నెజంగదు యెంత వలచెనోకాని 
చిక్కువడ్డవేళ బుద్దిచెప్ప రె చెలులు 
కోరి మా(టలాడీ. గాని కొప్పు వీడు పెజింగదు 
ఆరయ విభునితోడ నయ్యో చెలి 
పారితెంచీ, జనుంగొంగు బయలౌతా నెజంగదు 
గారవించి మీరైనా. గప్పరే చెలులు 


తప్పక చూచీ6గాని తన్ను(దానె యెజంగదు 
అప్పుడే మోహము నాంటీ నయ్యో చెలి 
చిప్పిలం బైనొరగీని చెమరిందు అెజంగమ 
దప్పిదేర విసరరే దగ్గరై నంజె(నచెలులు 
కా6గిలించుకొనీంగాని కళదాంకు కెజ(గదు 
ఆగి తనివిదీరక అయ్యో చెలి 
వీ(గక కడపలోన (శ్రీవేంక పేశుం గూడి చెలి 


॥ పలవి॥ 
లం 


॥ ఎక్క 4 


॥ ఎక్క ॥॥ 


చేంగచేర నవ్వీ సన్న సేయరే చెలులు ॥ ఎక్క ॥ 577 


శృంగార సంకీర్తనలు 


సఫామంతం 
కొలువున్నా6 డదివో గోవిందరాజు 
కొల!దిలేనిసామ్ముల గోవిందరాజు 


గారవానం బాదములు కాంతల్నపై. బారంజాంచి 
కూరిములు వెదచల్లీ గోవిందరాజు 
దీ్‌రత సంకు(జక్రాలతెల్ల నికన్నులతోడ 
కోరినవరము లిచ్చీ గోవిందరాజు. 


దట్టపుం గరాల వేళ్ల దాపలిచెయి వారంజాంచి 
గుట్టుతో నూరకున్నాండు' గోవిందరాజు 
వొట్టుకొనె వలకేలు వున్నతిశిరసుకింద 
కొట్టంగొననవ్వులతో గోవిందరాజు 


చిప్పిలుతా నొత్తగిలె శేషునిపడగెనీడ 
గొప్పకిరీటముతోడ గోవిందరాజు 


అప్పుడే బొడ్డున గనె నజుని శ్రీవేంకటాద్రి. 


కుప్పెకటారముతోడ గోవిందరాజు 


. కేదారగొళ 
వద్దుసుమ్మీ ఇది నీవువలచిననీర మణి 
వొద్దనుండంగానే యింత వృమ్మలంబె ప్టేవు 


887 


౪ కొలు ॥ 


॥కొలు ॥ 


కొలు! 578 


;పలవి॥ 
రం 


చెక్కులెల్లా. జెమరించె( జెలియకు విభుండ సీ 


వక్కడనెందో పరాక్రై వుండంగా. 


ముక్కున గోపము నిండె ముందరనుండినయీపె 


తక్కించి నీవు పరుల దప్పకచూడంగను 


వదు! 
ది 


థ్రీ కాళ్ల్షపాక అన్నమాచార్యుల 


తనువెల్లా గాంకరేంగె తరుణి చూడంగ సీవు 
మనసిచ్చి సతులతో మాటలాడ(గా 
- కనుంగొన లెజ్జనాయ కలికి నవ్వంగ "నీవు 
యెనలేనితలపో(త లెక్కడో పెంచ(గను 


మచ్చికలే దైవారె మగువవిన్నపము నీ_ 
విచ్చగించి ఇన్నిటికి నియ్యకొన(గా 
' పచ్చిగా శ్రీవేంక పేశ పైకొని కూడితి చెలి. 
నచ్చలములెల్లా. దీరె నంకేసి నేయ(గను 


అపొరి 
వేగిరించకురే మీరు వెలందులాల 
బాగుగా నారమణు(డు పాడెజ(గ(ండా 


దగ్గరి వచ్చినవాండు తానే మాటాడ(డా 
_యెగ్గవట్టీ నుండ రే యిదేమనక' 
బగ్గన రమ్మన్నవాండు పైెకొనక మాసునా 
సిగ్గువడీ మానరే చేరి విన్నవించక 

నన్ను మన్నించినవా(డు నన్వక మానీనా 
సన్నలు నేయకురే జడిసీ( దాను 
అన్నిటా వలచినాండు ఆదరించకుండునా 
యిన్నేసి దూరకురే యేమసినో అతండు 


ఇయ్యకొనినట్టివా డు ఇటమీ(దెజంగ(డా 
కొయ్యతనాలాడకు రే కోపగించీని 
ఇయ్యెడనే (శ్రీవేంక పేజ, డి్టై నన్ను గూడె 
నెయ్యములే నెరపరే నిండుదొర .ఇత౦డు 


॥ వద్దు ॥ 
దె 


॥ వద్దు ॥ ర?0 


॥పలవి॥ 
గ్‌ా 


॥ వేగి ॥ 


॥ వేగ (1 


॥ వేగి ॥ 08/1 


శృంగార సంకీర్రనలు, 


(శ్రీరాగం ( 
చిన్నదానవై నాను చే(తలివి మేలమ్మ 
నిన్ను జూచినసతులెల్లా నేండు మెచ్చేరమ్మా 1 పలవి॥ 


చెక్కునంబెట్టినచేయి 'నెలవినవ్విననవ్వు 
తక్క-క వోచెలి నీకే తగునమ్మా 
పక్కన నిట్ల్టూర్చులును పతితోడి మాటలు 
ట్‌ 
నెక్కొని యింతేసి యాడ 'నేరిచితివమ్మా ॥ చిన్న | 


తేలగింపుంజూపులును తియ్యనివినయములు 
కాలమందే నీయందే కంటిమమ్మా 
తాలిమి నివ్వెరగులు తమకప్పంగరంగులు 
వేళతో విభునిమీ(ద వేసితివమ్మా ॥ చిన్న ॥ 


వసివాడునటనలు వలపులఘటనలు 
యెసరెత్తితివి నేండే యేమమ్మా 
కొసరి శ్రీవేంక పేశుం గూడితి వింతటిలోనే 


రసికతనము నీకు రతి ౩క్కెనమ్మా ॥ చిన్న ॥ 581 
రేకు 1000 నాదరామ్మకియ 
" ఆతని నేంయేనంటా నే సీవు వేంగేవు 

యీతలంబోయేపొద్దు లెవ్వరికి నెలవే ॥పలవి: 


తడ(బాటుపతితోడ తలుపుమా(టున నుండి 
యెడమాట లాడించే వేమే నీవు 

జడిసి యాతనితోడి చరానకు నీపు నశ్లై 
వుడికేపుస(సుఇరాంకల' వోరువంగ( గలవా ॥ ఆత ॥ 


త్రి0 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ఆడనుండే తెరలోన అక్కరై నపతికిని 
వీజెమిచ్చి పంపే వేమే వెలంది నీవు 
వేడుక నాతని నీవు విరహాన బెష్టేనంటా 
తోడ నీవు విరహానం దొలంకేవు గదవే 


ఆత ॥ 
మాటలాడేపతితోడ మంచముమీ(దనే వుండి 


కౌటుకకన్నుల( జూచి కరంగే వేలే 
యీటున (శ్రీవేంక పేళు, డింతలో నిన్ను. గలనె 
వాటమై నీవూ( గలసి వసమైతి గదవే ॥ ఆత ॥ 682 


సామంతం 
రెంటికి వచ్చుంగదే నీరీతులు చెలి 
ఇంటనుండి మమ్ము నే(ప నింతేలే నీకు 


॥ పల్లవి ॥ 
మ. 


1సిగ్గుతో. బెట్టినయట్టి చెలి నీచెక్కిటిచేయి 
రి ట్‌ ట్‌ 
వెగ్గళపు( జింతలంటా వెరచితిమే 
బగన నీవుయ్యాల పె నూంగేపయ్యదజారు 
లి ల 
నిగ్గుల విరహమం౦ంటా నివ్వెర గందితి మే 


॥ రెంటి ॥ 
ముసిముసినవ్వులతో మోనాన నీవున్నకీలు 


పసురు(గోపములంటా [భమసితిమే 
అసురుసురులతోడి యలవోక నిద్దురలు 
కొసరునలుకలంటా. గొంకితిమే నేము ॥ రెంటి ॥ 
శ్రీవేంక పేశుతో నీచేముట్టినసరసాలు 
తావుల మీవాదులంటా! దల.కితిమే 
వోవరిలో మీరిద్దరు నొనగూడి వుండంగాను 
చేవదేరె. బనులంటా. జెలగితిమే 


॥ రెంటి॥ 588, 
చ నూరు 
1, “చెలి, సిగ్గుతోం బెట్టినయట్టి నీ చెక్కిటి చేయి” అనుట సహజము 


శృంగార సంకీర్తనలు 88! 


పళవంజరం 
చెప్ప వెజతుము సీకు' చేరి సారెసారెకును 
యిష్పు డిళ్తై రారాదా యిది యేమే నీవు ॥ పల్లవి ॥1 


వంచిన శిరసుతోడ వలపు చింతల. నీడ- 
నంచల నీపతి వున్నాండదె కదవే 
మించినచెమట గార మీంటుకొనీ. గొనగోర-_ 
నించుకంతా దయ'నేయ విదియేమే నీవు ॥ చెప్ప ॥ 


నిట్టూరుపు 'మో(తలును నేలపై వాం(వ్రాఇకలును 
వొట్టుక నీపతి లోన నున్నాండదె 
అశ్షై కం(కంఇ)బాన నొరగె ఆయములు తోం గరంగె 
యెట్టని మాంటాడవైతి విది యేమే నీవు ॥ చెప్ప ॥1 


నిండినకోరిక వె-చి నెరిం బులకలు ముంచి 
అండశే శ్రీవేంక పేజుం డదె నీపతి 
పండిన కెమ్మోవితోడ _పెకొని నిన్నిటు గూడ 
యా 


యె'డ నీడ కన్నెజ(గ విది యేమే నీవు ॥చెప్ప॥ 584 
రామ[క్రియ 
వద్దే యింతేసి మాతో వట్టిసణంగు 
గద్దరివై యూపంత మే కడకూ నడ సేవా పలవి ॥ 


కప్పుర మియ్యంగంటోతే కాంతాళించి చూచేవు. 
వొప్పదా నీకిది నేంయ వూరకే రాంగా 
కొప్పు గోరదువ్వితేనే గొణంగేవు సారెసారె 
అప్పుడే నే నంటితేనే ఆయములు దా(కెనా 1 వద్దే ॥ 


802 థ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


పొంచి చేయివేసితేనే బొమ్మముడి వె ప్టేవు 
నించి చన్నుంగొండలానేనీ కిది వేంగా. 
మంచము సై కి దీసితే మరిం దలవంచేవు 
యెంచంగలపనులాయ నింకనేలే కొంకు 

అంది. కాంగిలించుకొం పే నసురుసు రయ్యేవు 
కందువరతులు నేండే ఘనమాయనా 
విందువలెం గూడితి శ్రీవేంక పేళుండను నేను 
ముందువెనక వాసింతే మొక్కలములేలే 


లలిత 
ఎంతటివాండవా(డౌలతా నెజింగ వీతని నీవు 
ఇంతట సీపతియైతే నిటు నేయ, జెల్లునా 
పుప్పొడి చల్లంగదమ్మ పూటి నీవెంట రాంగాను 
చిప్పిల నీపతిమేను చెమరించెను 


కస్పుర' మియ్య(గదమ్మ కడు నీతో మాటాడం.గా 


దప్పిదేరీ. గెమ్మోవి తగం జూడరాదా 
వచ్చడము గప్పవమ్మ బడి నీపైనొరగంగా 

పచ్చిదోంచి గరుపారెం బతిమేనెల్లా 

మెచ్చి కొప్పు వెట్టవమ్మ మేరమీరీ న్‌పనులు 

ఇచ్చకానకు( జేయగ నిదె వీడె దురుము 


తూంగుమంచ మూ(చవమ్మ తుద (శ్రీవేంక పేళుండు 


కౌ6ంగిట నిన్ను. గూడి కడు నలనె 
ఆగి నుచ్చటాడవమ్మ అ్టె నీవద్ద నుండంగా 
మా।(గినరతుల 'మేనుమజచియునా] డు 


॥వదే 


(వదే॥ 585 
ద్ద, 


.పలవి ॥ 
(లి 


॥ ఎంత ॥ 


ఎంత , 600 


శృంగార సంకీర్తనలు . తలి8ి 


బౌళి 
ఇన్నీ( గన్నవే నేము ఇంకా? గొన్నేలరా 
పన్నిననీనటలేల సదరా ఇంటికిని ॥ పిల్లవి ॥ 


పంతజసృనదుములను బయలీ6దేవారము 
ఇంతేసిమూటల బయలీ(దించేవా 
బంతి6 దొళ్లె జవ్వనపుభారములవారము 
రంతుల నీమోహపుభారము గొంత గజ్టేవా | ఇన్నీ, ॥1 


గొబ్బునం బెరిగేచను(గొండలలో వాఠము 

వుబ్బించి కొండ లెక్కించే వూరకే నీవు 

'దొబ్బరానిచీ(క టితురుములవారము 

తబ్బిబ్బు(గా(గలజీకు 'తవ్వించేవా నీవు * ఇన్నీ(॥ 
బచ్చనల సిగ్గులచప్పరములోవారము. 

యిచ్చ జప్పరానకు నన్నిటు దీనేవా 

మెచ్చ (శ్రీవేంక కేశుండ మిమ్ము( గూడినవారము 

నిచ్చలు: వెకొని నన్ను నీవూ. గూడేవా ॥1 ఇన్నీ6 ॥ రర? 


౪01 19-[5 27 


౧ వ అనుబంధము 


శశ శత 


నంక్తీ నన రాగముల అకారాది సూచిక. 


రాగములు 
అమరసింధు 
ఆందోళి 
అరిబి 


ఆహిరి 


ఆహిరినాట 


కన్నడ గౌళ 
"ొ0బోది 
కంతలవరాళి 
కురంజి 


'కేచార గౌళ 


_. కొండమలవారి 


సంకీర్తన సంఖ్యలు 


ఎ 40,115ల18 
 .. 

180,807 

118, అ అ 8, 9 100. 110, 


19, 161 164 190 220, 27, 
లల 250, 2/8. 278 294, 821, 
తిలిక 881, 840, 812, 87 65/4, 
40కు 415 422 441 ఊక 5! 
452, 458, 010. 5809 550, 52 


కళ0, 582 568. 680. 
. 55, 118, 18 
క్‌ 71, 1. 18. 171, 2 వ 


14 866, 496 


00.10% 209 868, 450. 476, 


4ీరి!, 404 


* లలల, 268 
= లీ2 19 


104, 296, 
881, 407, 579 


7. 


నారాయణీ 


గంభీరనాట "76 

గుండ(క్రియ లలి, 425 

గుజ్జరి , 248, 289, 401, 540 

గాభ ఎ 21, 208, 225, 829, 466 551 

ఛాయానట ౨౨౨ 79, 157, 290 

శెలుంగుకాం(ంగాం) లోది... ఈ ఉఓ 68, 819, 829, 800, 800, 

ఉర 69! 

తోండి ల 200, 605 515 

జేవగాంఛారి క 98, 69, 120, [65 1908, 260, 
20ల్కై 8.7, 898, 56 

కేశా(స్రాడ 7 క, 81 18%, 151. 218 250, 

లం. 

డే ఎ 206%, ర4ీ5్‌ 

జేసాళం 1 జి తి ఈ 1, ౮ 12, 
217, 265 4608, 42, 471. 82% 
కరి... 

(చావిశఖై రవి ఎ 108, 88 

ధదున్నాశి(సి . 

నట్టనారాయణి 80, 147, 277 

నాగగాంఛారి ఎ, 49, బరి '. 

నాగవరాళి ల 70, 168, 29, తగ 409 512, 

వాట" 88, 288, 817, 860, 

నాదరావ [క్రియ ఎ 95 150, 167 2 811, 824 8807 


104, 4907. 527 ఈ8, 582 .. 
288 


నీలాంబరి 


పళవంపరం 


పొడి 


పూగిలి 
పూర్వ గౌళ 


జౌళరామ్మకియ 
భల్లాటి 
ఖ్రైరవి 


మంగళ శౌళిక 
మధ్యమావతి 
మనోవార 

. మళవారి 
మాళవశీ 


806 


* బిరెరి 


=, 65, 128, 2/5 291, 892.. 480, 


= లల, 98 45, 90, 


(77 584 
128, 140, 14. 
159, 176 189 204, 216 
291, ౨44 255, 281. 287, 
920 89, 845 850, 860, 
411, 8, 48. 45 465, 
498, 502, 5604, 59, €90. 
క్‌ 


= తిరి 


, 201 
. 88. 129, 150, 190, 170, 189, 215, 


882, 
ఢీరిల్సి 


బి 28 208. 808, 815, 
982. 414 428. 49, ఈ. 
545. 507 

106. 149 88 


లర్‌ 
14 102 18, 25 2 


249, 280. ఏ91, 4177. 482, ఉ74 500 


6 110. 24 9. 804 
, 24. 100. 202. 245 
. ; 
72, 10 144 400 


శశీ 


మాళవి 
మాళపిగొాళ 


ముఖాి 


మవే'ఘరంజి 
మెంచ జౌళి 


రామ్యకీయ 


రీతిగెౌళ 
"శీవగు ప్రి 
లలిత 


వరాళి 


వసంతం 


వసంతవరాలళి.- 


897 


ఎ. 2 50, 95 506, 581, 565 


ఈ 
ఈ 


159, 169, 180,214, 266 8102 454 
ఎ 17 లిక 99, 101, 190, 155. 181. 


౨19, 285, 269, 937, 890, 895, 
410, 426, 0, 40. 4664 6521, 
599, రకర, 544, 500, 566, 575 


801. 
84, 828, 890 


౨. 20, 80, 56, 99 14 12 177 


198. 208, 240, 285, 296,.ఈ05, 885, 


854, 964, 409, 444. 449, 460. 460, 
478, 468, 508, 524%. 589, 585. 


64, 241, 801 


2/0 
19, 89. 182, 280 286, ౨9, 208, 


౨9% 94% 852, 860, 898 4&20, 
శీలిక్క్‌ 48, ఉ4తి ఉ4రి ఉ59, 485, 
507, 51%, 516, 520, 584 555, 


- 569, 50, 6806 


15, 84, 125. 140, 191, 206 224 
౨09, 818, 841, 8409 86, ౪9/0, 
శీ1వ్తి 4/2 గి 4809 409, 541, 
558, 54, 56 న 


ఎం లీ4ల్సి ఓ59 


= 46, 60, 2/1, 421 


'వేళావళి 


శంకరాభరణం 


సౌామవరాళి 


సాళంగం 


సాళంగచనాట 


న. 18, ర్‌, 6 849 181, 1లీర్తి 


అ 
అ 


ళు 


19, "4, 247, 480, 4906 


174, 2508, 259, 818, 828, 894, 844, 
8/1, 806, 896, 480, 4 45, 
4690, 499, 500, 501, 519 59, 
520, 585, 58, 540, 556, 571, 677 
16, 29, 59, ౧౧ 142, 175 10, 
109, 249, 2/0, 819, 927, 400, 
442, 511, 519, 548, 501 

శీలి 12, 154 


9,2, 61 1058 18 20, 211, 
9, 800, 826, 525, 588 


= 118 
, 51, 69, "0, 96, 108, 12% 160, 


వలల, 251, ౨61, 2౨8౧ 987, 850, 
856 850%, 876, 879, 89 890. 
409, 48, 427. 4209 అ, 4909, 
ఉీ0, 461. 464. 400, 406, 494 
581, ఈ, 557, 567, 578, 508 


, 99, 19 
అం శేరి ఉగ రర, 116, 166, 179 వ 


816, 888, 855, 865, ౪79, 882, 804, 
406, 416, 45, 4900, 890 


* తీ 4, (ఈ 107, 114 170, 108 


ల, 806, 878, 456, 405 


సావేరి 

సింధు రామకీియ 
సోమరాగం 
సౌరాష్ట్ర 0 


హిందోళం 
హిందోళవనసుంతం 


హిబ్లిబి 
జ 


800 


శీర్‌ 


* తీరి 54, 102, 111, 259 885, 5604 


ఇం [2ట్కీ 2రిన్‌ 
+ 41, 182, 187, 185 210, 276, 800, 


ఉలిఉ, ఉ75 

121, 242, 809, ౪0, 517, 578 
48, 70, 156 221 

14 498, 529 


అనుబంధము-. ౨ 


అకౌరాదిగ సంకీ ర్తన, రాగ, సంఖ్యా సూచిక 


సంకీ రన మొదలు 
అంగనజవ్వన 
అంగనలీశే 

అరిడకు గావయ్యా 
అంతిమనసున 
అంతలోనె 
అందరికి నీ రీతే 
అందరి మెప్పి౧చ 
అంది తెలియ 
అందుకు(గా 
అందుకే చింత 
అందుకేపో 
అందుకేమి 
అందులోనె వున్న 
అందులో నేకాన 
అండంగూచుండె 
అంపవవయ్యా 
అటుగనక 
అడియాలా 
అడుగే చెలులాఎ 
అడుగ రేచెలులాల 
అడుగశే చెలులాల 


రాగము 
దేవగాంధారి 
లలిత 
'చేసాళం 
సామంశం 
్రీగాగం 
రవి 
ముఖా 


నాద రామ క్రియ 


మధ్యమావతి 
సామంతం + 
నాదళామ్మకియ 
ముఖారి 

స్తా ల ఠ్ప్ర ౦ 
లలిత 

ఆహిరి 
నూళవిగెాళ 
దేశి: 
సామంతం 
చేశా&. 
ఆహిరి 


హిందోళవసంతం 


సంకీర్తన సంఖ్య 
విగ్ర 
86 
| 
126 
16 
183 
రో 
ర్‌న్‌8ి 
వగల 
ర్‌5్‌/ 
150 
వ్ర" 
197 
285 
ర్‌50 
శీర్‌ 
రీల్‌ 
4ర్రిగి 
298 
శీర్‌లి 
విల । 


సంకీర్తన మొదలు 
అడుగు వెట్టితే 
అతడు నాకు 
ఆతనికి నీశే 
అతన్నీవె 
అదివోనీ 
అబెనీ "పెద్దరిక 
అన్నిటా మీ 
అన్ని యుంజేసిన 
అన్నియుంబెలిసి 
అన్నియునంటె 
అన్ని సేవలును 
అప్పటినె _త్తము 
అప్పటిమానవు 
అప్పుడుగాని 
అరుదు రాముని 
ఆల మేలుమంగవు 
అఅ'సేవు 

'అల్ల 'దెజవ్వని 
అల్డి 'దెమేడ 
అల్డి వాంజె 
అలిగిన 
అలివేణిని 
అళగరి చక్క 
అవునయ్య 
అసురుసురుల 


ఆ'కె(వీలువ 
26 


శ01 


రాగము 

ఆహిరి 
సామంత౦ 
రామ్మకియ 
సాళంగం 
ఆహిరి 
మాళవి గౌళ 
గుజ్జరి 
(శ్రీరాగ 0 
'దేసాళం 
'వేళావళి 
మంగళ కెళిక 
ముఖారి 

పొడీ 

బాభి 
సాళంగనాట 
మనోవారి 
కన్నడ గళ 
మాళవి 
ఆహిరి 

పాడి 

వరాళి 
శంకరాభరణం 
సాళంగం 
రామకియ 
"గౌళ 
శంకరాభరణం 


సంకీర్తన సంఖ్య 
5్‌6లి 
858 
4/0 
865 
68 
౨256 
ఓర 
82 
148 
శ్వరిర్రి 
110 
566 
850 
శ్మీల్లిర్ర 
శీరిర్‌ 
తి 
1లిర్‌ 
85 
ర్‌5్‌2 
ల్‌శ్తీర్‌ 
శ్వర 
18 
ర్తీఫ్ట్‌ 
లిం 
తీ6రీ 
5 


సంకీరన మొదలు 
అఆ౭ంటదియేమి 
ఆడకు వచ్చె 
ఆడకేనే వచ్చి 
ఆడరానీ మాట 
అడనీడానదివో 
ఆడువారి 
ఆతనింగూడి 
అతనినే 

ఆతని నేల 
ఆదరించవయ్యా 
ఆనతి య్యావయ్య 
అనతియ్య వయ్యా 
ఆపెకంశు 
ఆయనాయనుండ 
ఆయ నాయనూర 
ఆయలేరా 

ఆయ లేవయ్యా 
ఆజడిం బెట్టంగ ్న 
ఆసపడ్డ వారి 
ఇంకనెంతగా 
ఇంకనేమి 

ఇ౦క నేలకొంకను 
ఇంక నేలమారు 
ఇ౦క విచాఠము 
ఇంకా నేమనే 
ఇంకా నేలదాంబేవు 


408 


రాగము సంకీర్తన నతఖ్య 


పళవంజరం 
శంకరాభరణ 
లలిత 

కళంక రాభరణం 
నాగవ కాళి 
వరాళి 
రామ్మకియ 
నాదరామ[క్రియ 
శుద్ధ దేశి 

ఖెరవి 

"త పంగుంగాంబోది 
సాళంగం 
రామ్మశీయ 
సాళ౦ంగం 
సాళంగం 
శంకరాభరణ! 
సామంతం 

గామ కియ 
(దావిళ భైరవి 
'ఇలుంగులాంబోది 
శంకరాభరణం 
పొడీ 

కన్నడ గౌళ 
బాళి 
నాగగాంధారి 
హిందోళం 


రఫ్‌ 
825 
శీర 
లో 
శ్వర 
558 
శ్మీర్రిరి 
ర5్‌రిల్లి 
[154 
117 
66 
816 
రికి 
116 
ర్ట 
5/1 
"78 
208 
108 
8ి్రి 
188 
80 
క్నశిరి 
188 
కీర 
809 


సంకీర్తన మొదలు 
ఇంకా నేలదాంచేవు 
ఇంకా నేలచా(చేవుయెద 
ఇంకామమ్ము 
ఇంచుకంత 
ఇంటికివిచ్చే'సె 
ఇ౦ంతకాకు 
ఇంతకింతే 
ఇంతకువచ్చె 
ఇంతటానీ 

ఇంత వొడ్డవాండ 
ఇంత నా,వై 
ఇ౦తనీకు 
ఇంతటట్టు 
ఇంతలోనే 
ఇంతవని 

ఇంత సేతు గా 

ఇంత సేయ 

ఇంత సేసిన 

ఇంత సేసిన వాడవు 
ఇంతులాల 

ఇంతేని 

ఇందరము 
ఇందరిగో 
ఇందరూనెరింగి 
ఇందరు నెజీ6గి 
ఇందా6కా నెందు 
ఇందుకు నేనేమి 


408 


రాగము 

హిందోళం 
జభ" 
గంభీరనాట 
పాడీ 
"'చేవగాంధాం 
కురంజి 

పాడీ 

వళాళి 

బాభి 

వరాళి 
ధన్నాసి 
సామంతం 
ఆహిరి 
వరాళి 
నాదఠామ[క్రియ 
మలహారి 
మాళవి 
ఖైరవి 
కన్నడ గాళ 
ఆందోళి 
ళుద్ధవనంత౦ 
కాంబోది 
శుద్ధవసంతం 
మాళవిగాళ 
'దేసాళం. 
శంకరాభరణం 
వరాళి 


సంక్షీర్తిన సంఖ్య 
809 
129 
76 
502 
562 
లి 
ర5్‌లిరి 
191 
288 
918 
ఐగ్రో 
శ్మీవ్రిర్సి 
వివర 
ర్యా! 
11 
104 
561 
వల 
14ీర్‌ 
518 
61 
౨689 
ర్‌ిఫ్‌ 
169 
వి 
528 
206 


సంక్షీర్తన మొదలు 
ఇందుకే నీవు 
ఇందులో. 
-ఇచ్చకమాడితే 
ఇచ్చకమే 
ఇచ్చలోనిచాన 
ఇటమీ6ద 
ఇటువంటిచాన 
ఇటువంటిపను 
ఇటువంటి వేడుక 
ఇటుసేసిన 
.ఇక్రైరాంగద 
ఇదిగో నావంక 
ఇదివో నీతోడి 
ఇదివో నీ మహిమ 
ఇదివో నీ మహిమలు 
ఇదివో మా 
ఇగివో మీ 
ఇద్దరము 

ఇద్దరిం గూర్చ 
ఇద్దరి చలము 
ఇద్దరి వసంతము 
ఇద్దరు 'ేకము 
ఇద్దరూ నేకము 
ఇదె వచ్చి 

ఇన్నా లీ వలె. 
ఇన్నాళ్లు నేడ 


404 


రాగము 
లలిత 
కుంతలవరాళి 
లలిత 
(శ్రీగాగ 0 
భైరవి 
ఆహిరి 
కన్నడ గొాళ 
కురంజి 


నాదరామ్మకియ . 


ఆహిరి 
వ్రాయా నాట 
ఆహిరి 
'మేఘరంబి 
వరాళి 
వాగగాం ధారి 
సాళంగనాట 
(శ్రీరాగం 
పాడి 
శీదార గౌళ 
'చేసాళం 
హిందోళం 
ముఖారి 
శంకరాభరణం 
లలిత 
వరాళి 


నట్టనార-'యథు 


సఃకిర్దన సంఖ్య 


5/0 
2౨వ 
ఉీ4రి 
511 
16లి 
891 
888 
802 
శ్వీ04 
448 
157 
451 
80] 
881 
లోగ 

ఉలి 
108 
218 

క్‌లి 
408 
121 
శీరిక్న 
క్‌56ి 
880 
ఇ! 
ల 


సంకీ రన మొదలు 
ఇన్నిటానీ 
ఇన్నిటా సిగ్గులు: 
ఇన్నీ 6 గన్న 
ఇన్నేసి వావుల 
ఇప్పటనుంళే 
ఇప్పటికి 

ఇప్పుడే విన్న 
ఇయ్యకొంటి 
ఇరవై .మన్నించ . 
ఈ కెకు నప్పుడు 
ఈడనుండజే 
ఈతకు మిక్కిలి 
ఈరుదియ్య 
ఈవల శాంతల 
ఉచిత మెజంగ 
ఉద్దగిరి ళృన్షు. 
ఊడిగపునిబ్బ రాన 
ఊడిగపు సతు 
ఊరకుంజే 
ఊకకున్న వారి 
ఊర కేగడించు 
ఊర శేగడించుకొనీనో 
ఊర శేనని సటు. 
ఊర కేల చాంచేవు 
ఎంతకాకు' 
ఎంతకు లేదునీ 


4005 


రాగము 

ఆహిరి 

'వేళావళి 

బాలి 

ళుద్ధ వసంత౦ 
(శ్రీశాగం 
కుద్ధ దేశ 

వరాళి 

మాళవి 

నాట. 
నట్టనారాయణి 
నాట 
నాదరామకియ 
పొడి 
అమరసింధు” 
శంకరాభరణం 
దన్నాసి 
మాళవి 

పొడీ / 
శంకరాభరణం 
'దేసాళం 

లలిత 
శుద్ధవసంతం 
శామ్మకియ 


హిందోళవసంతం 


జౌళి 


నంకీర్తన సంఖ్య 


164 
ల? 
కం 


817. 

80 
888 
లి 
504 

40 
[గీ 

ర 
కిర్‌ 
416 
క0 
శీలి 
రం? 
186 
285 

78 
170 


సంకీర్తన మొదలు 
ఎంతకు లేదు రమ్మ 
ఖంత కెంత 
ఎం్రతగద్దో 
ఎంతగోన 

ఎంథ చెపినా 
ఎ౮ోతట(గాసి 
ఎంతటి వాడవు 
ఎంతటి వా(డవొ 
ఎంతదక్కరీంజే 
ఎంతనమ్మని 
ఎంతనీవు. 
ఎంతబతో 

సుత మేటు 

ఎంత మోవామో 
ఎంత లేదునీ 


ఎంత లేదునీయాసోద 


ఎంతవలపించి 

ఎంత వేడుకకాండవు 
ఎంత వేడుక కాండవో 
ఎంళసనేసీనా 

ఎం్భల్ల 'నా 
ఎందువోయీా 
ఎక్కుడగడించు 
ఎక్కడొ ళా 
ఎగసక్కేలాడ 
ఎచ్చుకుందు 


406 


రాగము 
కొండమలహార్ది 
ధన్నాశి 
ముఖారి 

నాద రామ్మకియ 
వరాళి 

లలిత 

రామక్రియ . 
6లిత 

పొడి 

భైరవి 

సింధు రా మ్మ క్రియ 
అమనరసీంధు 
మధ శ్రమౌవతి 
హిందోళం 
ఆహిరినాట 
వగాళి 

బాభి 

సింధు రామ్మ కియ 
పళవంజరం 

పొడి 

సాడి 

గళ 
నాగవరఠాళి 

శంక రాభరణం 
ఆహిరి 

సింధు కామ క్రియ 


సంకీ రన సంఖ్య 
1905 
దిదో 
120 
శ్‌ 
క్మీ/లి 
510 
ర్‌6 
586 
204 
శీ 
111 
115 
లి్తీర్‌ 
5/8 
ర్‌ 
లీ 
శీ/8 
86 
128 
189 
విరి 
బిలిఫ్‌ 
169 
ర్‌ 
190 
9085 


నంకీ రన మొదలు 
ఎటువంటివలపులో 
ఎటువంటివలపో 
ఎటువంటి వాండ 
ఎటుగడించు 
లు 
'ఎటుదరించ 
ఎట్టునమ్మవచ్చు 
ఎట్టునమ్మవచ్చునే 
ఎట్టునమ్మించేవో 
లు 
ఎట్లువలపించఛితివి 
న! 
ఎకుయినా 
ట్‌ 
ఎడసికూడిన 
ఎడసితే 
ఎదురు చూచీ. జెలి 
ఎదురుచూలచీ నీవు 
ఎప్పుడుమన్నించే 
ఎప్పుడూనీ 
ఎరవులకోప 
ఎరవుకచాన 
ఎరవులుసతమౌ 
ఎరవులేనీ 
ఎరవుసనశమవునా 
ఏమనివిన్న వించే 
॥ పమనివిన్న వించేము 
పమనివిన్నవించేము 
పఏమనివినెనో 
పమనీనేరమణు.డు 


40? 


రాగము 

ఆహిరి 
మధ్యమావతి 
మంగళ కొళిక 
ళ..కరాభరణం 
(శ్రీరాగం 
జాళి 

మాళవి 

పొడి 
(చావిళ భైరవి 
'శేదార గాళ 
ఆహిరి 
సామంతం 
హిజ్జిజి 
ముఖారి 
ఆహిరి 

కన్నడ గౌళ 
శంక రాభరణం 
ఆహి౨ి 
దేసాళం 
"కేచార గౌళ 
వరాళి 


ఆహిరి 
సామవరాళి 
మాళవిగాళ 
బేవగాంఛారి 
సామంతం 


సంకీర్తన సంఖ్య 
168] 
వో 


ర్‌ి 

2౭9 
48 
క06 
128 
886 
891 

ళ్‌ 
8 
శి 
క్‌?5 


[2 
శ్‌18 
బి50 
రికి 


సంకీర్త, న మొదలు 
పమ'నేమయ్య 
పమమ్మయళోదమీ 
పమమ్మయళోదలు: గె 
పమయ్యయింత 
ఏపమాయనయా 
పమిగట్టుకొంటివినీ 
పమిగట్టుకొంటిియిం తేని 
పమిచెప్పేది 
ఏమిచెప్పేము 
వమిజాణ 
- వమిటికి(జలము 
ఏమిటికింజేసే 
పమిటికిందల 
ఏమిటికి దూశేవు 
ఏమిటికి మాముందర 
ఏమినెర పేవు 
పమినెజుంగను 


ఎగ (జుజుమ్మీ 
ఎజగరానీ 
ఎఅంగవిన్న 
ఎజీ(గినపనుల . 
ఎక్వళెకో నేండు 


రాగము 
చేశాడ 
కాంబోది 
శంకరాభరణం 
సాళంగం 
"జౌళి రామ్మక్రీయ 
సామవరాళి 
'చేసాళం' 
సాళంగనాట 
లలిత. 
రామకియ 
వేళావళి 
“9 *ఇట్రోద్రి 
నొమంతం 
ఏతిగాళ. 
భల్లాటి 
రామ్మకియ 
ఆహిరి 
వరాళి 
శఛోకవరాళి 
ముఖారి 
ముఖారి 
కం 
ముఖారి 
మల€లవా9 
ఆహిరి 


సంకీర్తన సంఖ్య 
గ్గ 
481 
258 
12 
106 
19 
192 
176 
బిగి 
184. 
19 
రర 
108 
ఢీ 
వర్‌ 
రి 
క్మీ0ిగ్‌ 
శ్మీ్రిరీ 
118 
వల 
ర్‌ం0 
ర్‌ 
ర్‌లి్రి 
"లి 
లి 


నంకీ ర్త మదలు 
ఎవ్వుతెతో 
విమ్మనికివలతు 
ఎవ్వరినడుగ 
ఎవ్వరిముందర 
ఎవ్వరుంటా 
ఎవ్వరుమంచి 
వ! 
ఎవ్వరెట్టయినా 
ఎవ్వ'శేమి 
పంటికిగుంపెన 
పంటికి నన్ను 
పంటికింబరాకు 
వంటివుతకములో 
వంటికిన క్యాలు 
పడలేని 
పఏదినిజమని 
పపాటిబత్తి 
ఏమన్నా హితవే 
ఏమనిచెర్పుద మే 
ఏమని ఆా 

ఏమి సేయవచ్చు 
పమిసేసినా 
వమేయింతటి 
ఏమేవిభుని 
పమైనానమ్యూ 
వమోయని 

౪01! 19-౯28 


40లే 


1, రాగము 
మేంచబౌళి 
శంకరాభరణం 
వరాళి 

పొడీ 
'రామక్రియ 
సౌ కాష్ట్ర్రిం 
సామంతం 
సాళంగ నాట 
ఆహిరి 
మ౭వారి 
ముఖారి 
శీచార గౌళ 
పళవంజరం 
వరాళి 
శ్రీరాగం 
శుద్ధ దేశి 
మధ్యమావతి 
వరాళి 

గౌళ 

జాళి 
సౌరాష్ట్రం 
'బాళభి 

పళ వంజరం 
ముఖారి 
నాద రామ[కియ 
వరాళి 


సంకీర్తన సంఖ్య 
రీ 
5ళి5్‌ 
499 
150 
508 
185 
లశ 
7705 
109 
క్షేశీశీ 
101 
ఐ28 
లగ 
కేర్‌ 
కే5 
1వ 


త్యం 
ర్‌ర్‌1 
2! 
210 


808 
వం] 


లిర్‌ 
52 
5/8 


సంకీ సక 'మొదలు 
పరానీవప్ప నో 
వలకూరిమి 
పఏలగడించు 
ఏలతమకము 
ఏలతలవంచీ సే 
పఏలదూరీనేల 
ఏలనన్నుర మ్మునీ 
పలపంతాలాజేవు 
వలయెుడ తాకించే 
వల శేంచీనన్ను 
పలవట్టిజోలి 

వల సేసేవడియాస 
వలేని మ్టూర ము 
ఒకటికొకటి 
ఒకటివె నొక శల 
ఒకటొకటికీ 

ఒక్‌ గాటేవిన్న ప్‌ 
ఒక్కరింగాదన 
ఒక్కూరునోచిన 
ఒద్ద నున న్‌ 
ఓపనోనత్తి 
ఓపనోవనింతే 
ఓపినంత 

ఓపుదు వెంత 
ఓయమ్మ యేడ 
హెౌనయ్యామంచి 


410 


రాగము సంకీర్తన సంఖ్య 
రామక్రియ ర5్‌లిలి 
సాళంగం 166 
ఆహిరి ౮ట [118 
సోమరాగం 205 
కన్నడగాళ 84 
భైరవి 891 
'భౌభి లిల్లీ 
పొడీ వ్రుత్తీ 
బౌభి వరల 
లలిత శీ4ీలీ 
'శెలు (గుంగాంబోది శీశీర్‌ 
మంగళ కెళిక ల్ర్రి4 
పళవంజరం 4౨6 
పళవంజగం 89వ 
మిాద్దిజీ ర5్‌లిలి 
పొడీ శ్మీర్రిరీ 
శంకరాభరణ 489 
ఆరిబి 190 
వరాళి 125 
సింధు రామ్మకియ 102 
ఆహిరి 589 
సొమంతం 4890 
గుజ్జరి విరివి 
నాదరామ[క్రియ వివ 
శేదారగాళ 407 


స్తా రాష్ట్ర్రిం 


276 


సంకీర్తన మొదలు _ 
బొన య్యా మంచివాండ 
కౌరారాజసము 
జాలేరాజాణత నాలా 
కందము నీనరితలు 
కందు(గుంధు 

ీ ందువుగాని 
కంటింగంటి. 
కంమయ్య 
కంటిమయ్యా నీ 
కంటిమిగా 
కంటిమినీలాగులు 
కంటిమియీ భాగ్యము 
క్‌ టి మేనీవల్ల 
కంటివిగా 
కం౦ంటిమివింటిమి 
కక్కనమిపుజే 
కటకటామీంద' 
కడదా(శానీమేలే 
కనుకొనరాదా 
కప్పృరముదిన నేల 
కమ, స్త్ర టినెవ్వరి 
కాంత లనెల్లా 

శాన మేనేమింత 
కానవచ్చీనందు. 
'కానవచ్చెనందు 
కానీళానీ 


శీ[11 


రాగము 

సాళంగం 
సింధుళామ్మకియ 
కథంకఠళాభరణం 
ళుద్ద వసంతం 
మలవారి 
నారాయణి 
సామంతం 
చేళాతి 

పొడి 
నాదరఠరామ[కియ 
ముఖారి 
రామ(క్రియ 
తోండి 
నాదరాను[కియ 
జౌళి 

కళంక ఠకాభరణం 


శాంబోది 


గుడ్జరి 
'ముఖారి 
ముఖారి 
పాడీ 
శుద్దవసంతం 
'జేసాళం 
వూర్వ గౌళ 
సాళంగం 
ముఖారి 


"సంకీర్తన సంఖ 


170 
రిక్త 
ఉీరిలి 
8000 
400 
లిం 


850 
186 


రరర 


. శ్రీరి/ 


లలల 
171 
౭90 


16 


150 
886 
శ్వీ/6 
శ్వీ01 


- 181 
46 


148 
2౦00 
శ్వ 1 
201 


"406 


శ్తీలిర్రి 


-వంకీర్తన మొదలు 
శానీవళ్చె . 
శానీలే 
ఇానీవయ్య 
శానీవయ్యా 
శానీవేగొల్లె తాకమ్మటి 
శానీవేగొల్లె ళాగల్బి 
శానుకకుంజేయి 
శామునిబలము 
శామునిఖావము 
కిందుమీ(దు 
కుందణపుదట్టి 
వ్నకొనంగవచ్చు 
కొతసింగాళాలు 
కొలువున్నా ండదివో. 
కొలువులోవల 
కోపగించుకొన 
కోరికలీజే3 
కోరినీవై దొల్లి 
గక శ్రాననిద్ధరు' 
గక్కానలాలించ 
గక్కుననింట 
. గుట్టుగల 
గుట్టుననుండ వే 
గుట్టుననుండుట 
గుజిగా. 
గొలెత ల, 


శ12 


రాగము 
శ్రీరాగం క 
సాళంగనాట 
పూరివి. 
భైరవి 
తోండి 

లలిత 
మాళవిగాళ 
సాళంగం 
సొమంకతం 
ఇయానాట 
సామంతం 
సామంతం 
పొడి 
సామంతం = 
చేసాళం 
ఆహిరి 
'ఆలుంగుగాంబోది 
మాళవిగాళ 
సొరా వ్ర 0 
ఖెరవి 

పాడి 
సాళంగం 
ళంక వాభరణం 
పొడి 

లలిత 
సామంత/ణ 


సంకిర్తన సంఖ్య 


819 
806 
808 
260 
505 

18 
!5లి 
ల8లి 
267 


226 
261 


శీలి! 
889 
5/8 
త్రి 
శీర్‌ 
లి12 
180 
888 
క్ష] 
శ్వర 
బ్య 
181 
509 


851 


సంకీర్తన మొదిలు 
గోరంబో యేవని 
ఘనుడై నవాని 
చాయలనన్న ల 
ఇాలు(ఇజాలు 
వ్రాలునింత 
చింతవంతలి.(5క 
చిక్కితిమీపాలనూ 
చిగురుంజెదవి, 
చిగురో చేయ 
చి త్తగించవోయి 
చి త్తగించినీవు 
చిత్తగించుతమక 
చిత్తగింతువు 
చిత్తజుని 
చిత్తాననోరుపు 
చిన్న దానవై నాను 
చూచితివో 
చూడంబిన్నవు 
చూడవయ్యా 
చూడవే 
చూతువుగానీ 
చెక్కునొక్కి 
చెప్పకునీసుద్ది 
చెప్పగదవయ్యా 
చెవ్పంగ సిగ్గులు 
చెప్పంగొలదులు 


శస. 


రాగము. 


ఆహిరి 
ఆహిరి 
రామ[క్రియ 
సామంతం 
'తెలుంగుంగాంబోది 
శ్రీగాగం 
ఆహిరి 
(శ్రీగాగం గ్ర 
సామంతం 
లలిత _ 
ఆహిరి 
పొడి 
ధన్నాసి 
వరాళి 
నాట 

శ్రీ రాగం 
నీలాంబరి 
మంగళ కెళిక 
సొరాష్షం 
హిందోక్‌ం 
పొడి 

బాకి 
సావ౦తం 
ఆహిరి 
తీ రాగం 


ఆహిరి 


వంక్తీర్తన సంఖ్య 


తాం 
809 
40వ 
క10 

249- 
శ0కీ 


65 
2ర్‌ర్‌ 
168 
౯0 


501 
దిరి6 
వర్క 

శే 
2 


176 
లిరి 


899 
వి20 
ర్‌కీలి 
55 


సంకీర్తన మొదలు 
చెప్పదుయెంత్రై న 
చెప్పమ'నేవు 
చెప్పరయ్యమీరిద్దరు 
చెప్పర య్య వూడిగాలు 
చెప్పరాదుచూపరాదు 
చెప్పవచ్దాబుద్దులు 

ది టి 
చెప్పవెజతుము 
చెప్పితేనారచి 
చెప్పిశేనిష్టూరము 
చెప్పుడుమాటలు 
చెయ్యిముంచిన 
చెలంగినావిభు 
చెల చానీవే 

౧00౧ 
చెలిపలుసోంకు 
చెలులాలచూడే 
చెలువుండ వెంతై నా 
చేతికలోనై న 
చేలికింగొంత 
చేసిన శైులా 
టగు 

చేనేనావినయ 


జ౦కించేవు 
జమళింగ ల్యాణము 


జయలత్మివరలమ్మీ 
జవ్వనపుదా 
జోడుగూడితి 
తగవుణుచెస్నన ఖీ 


శ్రీ1కీ 


రాగము 
శంకరాభరణం 
రితిగాళ 

పొడి 

సౌరాష్ట్ర రం 
'తెలుంగుకాంబోది 
మాళవిగాళ 
వళవం౦ంజరం 
వసంతవరాళి 
సాళంగం 

లలిత 
సామంతం 


'ెలు(గు(గాంబోది 
'చేళాతీ 


సామంతం 
“గౌళ 

ముఖారి 

లలిత 
రామ[క్రియ 
లలిత 

ఆహిరి 

శుద్ద వసంతం 
అపహిొరి. 

లలిత 
హిందోళవసంతం 
'దేవగాంఛారి 
శంక రాభ, రణం 


సంకీర్తన సంఖ్య 
6 
804 
లి0 
182 
శీర 
బై 
ర్‌రీ 
శీలి] 
లలి 
ద్ర 
శీలి 
809 
151 
రల]! 
వో 
ర్‌21 
48 
శ్మీ09 
ర్‌్‌ర్‌ 
శ్వీవ్రది 


568 
ర్‌లి0 
156 
విరివి 
దిర్‌లి 


సంకీర్తన మొదలు 
తగిలినే(దడవి . 
శిగుతగునీదొర 
తనశేసంతోన 
తనజాడలేల 
తనిసితి 

, తనువిందు 
తమ్ముంచామే 
తరవాతివను లెల్ల 
తరుణిచెనకులు 
తరుణులతోడ 
జవ మొక్కంగా 
తలంచుకొమ్మన 
తలపోసి 
తానేడనేనేడ 
తారుకాణ 
తెలిపిచెప్పంగ 
"లియె ప్ప 
'తలియరాదు 
'తెలిసినపనులకు 
తేట కెల్ల మిగ 
తొలుత నెజుంగ వా 
తొల్లి ఇన్నిటా 
దగ్గ రికూడుట 
దయంజూడవయా 
దీపించ 
దూతికలకు నీతో 


ఢీ15 


రాగము 
ముఖారి 
'వేళావళి 
సామంతం 
సౌ రాష్ట్రం 
లలిత 
ఆహిరి 
జాళి 
"భైరవి 
లలిత 
పొడీ 
ఆహిరి 
శాంబోది . 
నాగవరాళి 
సామంతం 
నాగవరాళి 


ఆరిబి 
పొడి 


"కేవగు ప్రి 
దేచాగాంఛారి 
కన్నడ గెళు 
సొళంగనాట 
సింధురామ[కియ 
ముఖారి 
'శెలు(గుంగాంబోది 
లలిత" 

పొడి 


సంకీర్తన సంఖ్య 
తిలిల్‌ 

డ్డ 

క్మీత్ర0 

శ్మీవ్ల్యో 

808 

త0 

8015 

508 


 బిలి0 
డ్తీగ్ర్‌ 


110. 
విరి 
త్‌? 
ర్‌ి 
ల90 


80” 
291 


బి70 
లి 
207. 


ర్‌4 
శ్వ 


ర్‌8ట 
శ్వీరప 


వంకీర్తన మొదలు 
'దేవరగుణములు 
'దేవరవుగాచా 

_ చేవరవుగావా 
'దేవవాసు దేవ 
దొడ్డవాండవవుదువు 
నటనలు లెండూ 
నడుమనేకంటి 
నను(జూచి 
నన. (జూడవే. 
ననుపుననూర శె 

| నలినాతి . 
నవ్వితినే 

. నవ్వేవారి 
నవ్వే వారినెంగవు 
నొకుజేనినది 
నాక:ందెలును 
నాకేలవేగిరము 
స*కొర కునిన్ను 
నాండేనీవిచ్చిన 
నాతోనేలా, 
నా మొగముచూచిన 
నా మోముచూచి 
నిండెనకళలు 
నిక్కియేండదాణశ 
నిచ్చశిచ్చవాదు 


నీచగ్చజగడ మఖ 


రాగము 
'చేవగాంఛారి 
గుండ్యక్రియ 
నట్టనారాయణి 
'బొెళభి 

బాభి 


మేంచబాళి. 


ముఖారి. 
అహిరి 
వనం౦తవ రాఖి 


శంకరాభరణం 


వస౦ంతవ రాళ 
లలిత. 
రామ[కియ 
కామకీయ 
(శ్రీగాగం 
జి 
కాంబోది 
మేంచ బా? 
(శ్రీరాగం 
"కేచార గౌళ 
శంకరాభరణం 
బొఖభి 
సొమంతం 
పొడీ 
రామ్మకియ 


న 


సంకీ న్హన నంఖ్య 


కేత్తీ 
_ల]5 


లగి 
294 
క్తి 
896 
ల 
514 
"లి00 
940. 
శీతల 
౭06 
197 
289౭8 
169 
థి 
818 
ల్సి 
46 
9 
విగిశీ 


సంకీర్తన మొదల 
నిజమూడరాచా 
నిజముళెప్ప 

నిని ్నంత సేసి 
నిన్నుదూరంబని 
నిన్నుంబాసి 
నివ్వెరగుతోడ 
నీకుందచెలియదుగాక 
నీకుంచెలియదుగాని 
నీక్రునీకే 
నీశేశలునుంగాక 
నీకేశెలుసుని(క 
నీశేలఇఖంత 
నీచీశనానె 
నీచేంశలేఇవి 
నీడాయండా 
నీదుసే/ళలకు 
నీరువట్టుక 
నీవలెను 
నీవుమంచి వాడ 
నీవు మొదలు 
నీవూంటోయి 
నీవెజంగని 
నీవెజంగవా 

నీ వేమి సేతు 
నీవేమి సేసినా 
నీవేయెరుంగదు 


శ? 


రాగము 
ముఖారి 

లలిత 

బాభి 
సాళంగనాట 
(శ్రీరాగం 
“గౌళ 

శంక రాభరణం 
సాళంగం 
"వేళావళి 
'రామ[్రియ 
ఆహిరి 

ఖభెరవి 

నాట 
సాళంగం 
హిందోళం 
'బౌళిరామకియ 
పాడీ 

ముఖారి 
నాగవరాళి 
ముఖారి 
ఖ్రైరవి 
సామంతం 
సొళంగనాట 
నూళ వ్ర 
సొమంతం 
శలు(గుంగాంబోది 


సంకీర్తన సంఖ్య 


ర్త 
లిర్‌బి 
రకర 
8/0 


క్రిక్‌ క క 


524 
తీ 
డ్తీ'ర్మీ 


288 
808 


51 
శేరి 
808 


512 
ర 


శీలిలి 
461 
4ీల్‌6 
శీత 
లలి" 

గ్తీ్మీ 


సంకీర్తన 
నీవై.నానానతి 
నీవొళ ఇంగల్లి 
ంం 

నెలంతకు(జీశ టి 
నేండుగొ త్తలా 
“నేనేబుద్ది చెప్పుకొనే 

ది 
నేనేయందడుకు 
చేనొకటి 
చేనొకటిసేయ 
'నేమించా(కా 
నేమూనీవలెనే 
నే మేయంటా 
నేరిచినాండన్ని 


"నేరుపరివాదు 
. వంతముపాడియు 


పట్టకు రా 
వదియు.బదియు 
పరగ నేంకేసి 
పాపమంటా 
పాయపుమదము 
[వియముచెప్పే 
పెళ్ళి చెట్టు 
పొందుగలిగితే 
పొద్దువోక 
పొన్నలలో 
పోయినపనుల 
పోవ లళమా 


రాగము 
శేచార గౌళ 
శరాళి' 
దేవగాంభారి 
ఇాయానాట 
లలిత 

బాభి 


'నాగవరాళి 


ఆహిరి 

కన్నడ గాళ 
రామకియ 
చేశా 

సింధు రామకియ 1 
వరాళి 
సౌమంతం 
కాంబోది 
రామ్మక్రియ 
వస౦తవరా ళి 
'రామ్మకియ 
'దేసాళం 
'దేసాళం 

లలిత 

సాళ 0గనాట 
పొడి. 
'జేసాళం 
ళంకరాభరణం 


సంకీర్తన సంఖ్య 
11లి 
146 
898 
"79 
28ల 
శీ [త్మ 
70 
శ్వీర్‌8 
2లి 
17/2 
జిల్‌ 
252 
శ్మీ[ వి 
శ్వీ[ల 
460 
తిలిర్‌ 
60 
శీర్రి0 
వ['7 
265 
శ్తీలిర్‌ 
198 
140 
శ్వీడ్మరి 
546 
త్ర/1 


సంకీర్తన మొదలు 
బడ లెనుపానుపు 
బలిమిసేయంగ 
బాపుకాపు 
'ాయిట.బడె 
బిగి సేవింకా 
బొంకనితప్పని 
మంకువిడిచి 
మంచివాండవయ్య 
మంచి వాండవు 
మంచఛివా(డ వే 
మంతనాననాజే 
మగ వానిశేడ 
మచ్చిక తోనేల 
మమ్ముని6క 
మరిగిననీ కే 
మజచినపని 
'మజితము(బాసిన 
మాశేలవిన్న వించ 
మాటలాడ6గదె 
మాళో నేమి 
మాతో నేమి 
మానరానవ్వు 
మాపుదా(ళా 
మాముందర 
మాయలేల'నే నేవు 
మారుమాటలాడ 


410 


రాగము 
దేవగాంధారి 
రితి గోళ 
గుజ్జరి 

కన వ! 
పాడి = 

పాడీ. 

లలిత 

'దేశాడి 
రామ్మకియ 
శుద్ద వసంతం 
సాశంగనాట 
శుద్ధ వసంతం 
పాడి 

సూ రాష్ట్రం 
తోండి 
సొళంగం 
పొడీ 
హిందోళవసంతం 
శంకరాభరణం 
"దేవగాంధారి 
సోమరాగం 
సొమంతం 
'దేశాడి 
ఆహిరినాట 
సామంతం 
సామంత 


. నంకీర్తన సంఖ్య 
"లి 


దో 


549 


"71 
ర్‌5థీ 
లి 


485 


ళ్‌రి 
286 
వి[1 


దిల్‌ 
బిలిలి 


281 


ఉల 
క్‌15్‌ 


శ్మం0 


860 
కరి 
ర్ట 
198 

1వ 

409 

219 
199 
160 


సంకీర్తన మొదలు 
మించియెవ్పుడు 
మిక్కిలిపంతాలు 
మిక్కలి మేలుది 
మూసిచా€పిరము. 
మూనీమం౦త నాల 
మెచ్చవలిచ్తా 
'మెజు(గువంటిది 
మేలు మేలునీగుణము 
మొక్క వేపాచాలకు 
మొగమూనోడి 
మొదలనేమి 
రమ్మన వేచెలియా 
రమ్మన వేచెలువు 
ళాజవునీ కెదులేది 
"రెంటికివచ్చు 
వచ్చేవో గావో 
వట్టి బాంతి 
వడినీజవ్వనాన 
వద్ద నేమా 
వద్దువద్దు 
వద్దుసుమీ, సై 
వజ్రేమామా ట 
వచ్చేయిం తేసి 
వలచినదాని కే 
వలపులలో 
వలపువేంచి 


శ20 


రాగము 

శంక రాభరణం 
సొామంతం 
"'దేవగా౦ఛారి 
లలిత 
సొమంతం 
కురంజి 
సాళంగం 
సామంతం౦ 
కుంతలవరాళి 
శంకరాభరణం 
శంక రాభరణం 
దేశా&ీ 

పొడీ 
'దేవగాలధారి 
సామంతం౦ 
వసంత 

6 'మకియ 
శుద్ధ వసంతం 
ఆహిరి 
సాళంగం 
శేచార గాళ 
గాభ 
'ామకియ 
పాడీ 

'దేఫొళం 


శంక రాభరణం 


సంకీర్తన సంఖ్య 
న! 
శ్తీ్వీ0 
వరి 
18్లీ 
ఃీ 
158 
వైన 
ర్‌! 
260 
లట 
501 
వ్‌! 
శ] 
165 
ర్‌ి 
ల్‌90 
త 
8వ 
99 
41 
ర్‌/0 
లివిబి 
ర్‌రిర్‌ 
వర 
రఠి 
రప? 


సంక్షీర్తన మొదలు 
వలపేమివెగటా 
వలవేలచాందేవే 
వలసినట్టా 
వలెనానీకింత 
“వాడికనీ. 
వాండిగోడగ్గ రి 
వాంజేవాండే 
.చానగురియక 
వింటిమయ్యా 
వింటిమిమూకొ త్త లు 
. వింేదయ 
'విచారించుకో 
విచ్చనవిడి 
విచ్చేయవయ్యా వెలది 
విచ్చేయవయ్యా వేగ మే 
విచ్చేయుమను 
- వినవేడుక 
విన్నవించ కు 
విరవా౦ంబు 
వీజపుంబెదవి 
.'వెక్కసపువలపుల - 
వెజతుమయ్యా 
చెం(దినీంక . 
వెల్ల విలాయ(బనులు 
'వేగిర కాండవు 
'వేగిరించకు కే 


ఒశ1 


రాగము 
(శ్రీరాగం 
సాళంగం 
మంగళ కౌశిక 
సొమంత౦ 
నాదరామ కియ 
పొడి 
'జౌళిరామకియ 
సాళంగం 
శంకరాభరణం 
శేచార గెళ 
ఆహిరి 
ఆహిరి 
శేదారగాళ 
వరాళి 
ధన్నాసి 
ఆహిరి 
హిట్జీజి 
శ్రీరాగం 
ఆహిరి 
లలిత... 
సాళంగనాట 
సావేరి. 
ముఖారి 
'చేసాళం 
మాళవి 
ఆహిరి 


సంకీర్తన సంఖ్య 
ల్‌ 


శ 
లి 
ళం 
887 
ర్క? 
లోకి 
884 

ర్ట 

10 
బి9 
2వ? 

[84 
ద్‌! 
ర్‌7లి 
ఫ్యోవ్లీ 

[త 
బి79 
087 
శీలి0 
107 
శీర? 
998 
[78 

క0 
రం0 


సంకీర్తన మొదలు 
'వేడుకకాండవా 
'వేడుకకువెల 
"వేడుక వసంతము 
కిరసుండ 
నంతోసించుకొనుశే 
సందుసుడిదాన 
సరసములాడ 
సరికి బేసికి 

సరి మోహాలిద్దరికి 
సవతులమిందరము 
సాదుంగొయ్యవైై 
సారె నాటిసుద్ది 
సాళ౭వలపందరి 
సాశసాళమీ చేల 
సిగ్గున మునింగెను 
సిగ్గులువడితే 
సిగులుసింగా రాలు 


లగి 


సిగువడని(క 
గ్‌ 


సూటిగానన్నేమి 
'నేనతోంబెండ్రాడి 
సొరిది నీసరితలు 

యు, 

శమ 
మీ 

న్య ర్ట 


నే 


లి లో 


న. 


రాగము 
సాళంగనాట 
శుద్ధ వసంతం 
వసంతము 
ఆహిరి 

ఆహిరి 
సామంతం 
హిందోళం 
శంకరాభరణం 
శంకరాభరణం 
భైరవి 

పొడీ 
పళవంబజరం 
సామంతం 
ముఖారి 
'రామ్మకియ 
అమరసింధు 
గుండకియ 
ఖైరవి 
శుద్ద వనంతం 
కన్నడ గాళ 
ముఖారి 


సంకీ _ర్తన సంఖ్య 
[14 
105 
లి 
శ్వ! 
821 
వివిలి 
లిల0 
4ీర్‌ఠి 
శీలి0 
లలి 
వ9 
శ్రీ 
రి 
శీ10 
లీ 
210 
శ్తీలిగ్ర్‌ 
౭05 
ల 


1.10. 20610645 50/63 110 "కథ 1 5/06 25. 290-00 


నన. 











01111664 & ౧౦9066 9 50% 18, 0జజం 14.3., పయి ౦040ల, 
ణు 04 ఏలయటిత0ం00 204 క6 8 ౯0 0194 9114౧. 
కయ[గ. ౧౧, 2888 


